ల్రిమదాంధ్ర 
శ్రిమన్నారాయణీయము 


[ మూలము: శ్రీ నారాయణ భట్ట తిరి ప్రణీతము ] 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ముందుమాట. 


శ్రీరమా సుమనోనాథం కౌస్తుభ మణి భూషితమ్‌ | 
శంఖ చక్ర గదాహస్తం స్మరామి సతతమ్‌ హరిమ్‌ || 


సాత్యవతేయునకు సంపూర్ణ మనశ్శాంతిని బ్రసాదించినది శ్రీమద్భాగవతము. పోతనామాత్యునకు విశ్వ విఖ్యాతి నొసంగి పరమ 
పదమును బ్రసాదించినది శ్రీమద్భాగవతము. శ్రీ నారాయణ భట్ట తిరి కవీశ్వరునకు నెన లేని యశస్సును బ్రసాదించినది వ్యాస 
విరచిత శ్రీమద్భాగవత క్ఞప్తీకృత శ్రీమన్నారాయణీయము. అట్టి శ్రీమన్నారాయణీయము నాంధ్రీకరించు మహాభాగ్యము 
సాక్షాబ్బీమన్నారాయణుండే నాకుం బ్రసాదించి నట్లు నేను భావించెదను. 


ఆస్టేలియా దేశములో సిడ్నీ నగరమున నివసించు మా ద్వితీయ పుత్రిక శ్రీమతి గుడిపాటి సాజన్యా రామచంద్ర రావు శ్రీ నారాయణ 
భట్ట తిరి ప్రణీత శ్రిమన్నారాయణీయమును దెని(గింప మని నన్ను వేండి యా గ్రంథము లోని పుటల ఛాయాచిత్రములు నాకు 
బంపు చుండగ దెనుంగు సేత నే నిచట నారంభించితిని. దైవ సంకల్పము లేనిదే యిట్లు జరుగుట యసాధ్యము గదా. 


వ్యాస మహర్షి భాగవతము లోని పండ్రెండు స్కంధములను బండ్రెండు స్కంధ పరిచ్చేదములుగ గ్రహించి యొక్కొక్క గాథ నక్కొక్క 
దశకములో సంక్షిప్తముగ విరచించి యీ భాగవతోత్తము(డు నూటు దశకములలోం గేరళ లోని గురువాయూరు పట్టణమున 
వెలసిన శ్రీమన్నారాయణునకు నంకితముగ నుతించుచు వినిపించు చున్న విధమున రచన కొనసాగించెను. మదీయ రచనా 
విధానము కూడ నా విధముగనే చాగినది. 


శ్రీహరి మాహాత్మ్యములను గుణ గణములను గాధల నెవ రెన్ని విధముల గీర్తించిన నాలపించిన విన్నను నిత్య నూతనములై 
విలసిల్లం దనివి తీరదు. మూల క్లోకముల న్యాయము ననుసరించి నూజు పద్యముల శతకము భంగి బది పద్యముల 
దశకములలో లలిత శబ్దార్థ నిగూఢ భావములతో విరాజిల్లు నీ భాగవత కథా సమాహారము చదువు నప్పుడు పాఠకులకు 
నిష్టేశమై నూత నోత్సాహము భక్తి ప్రపత్తులను గలుగ జేయు ననుటలో సందేహ మావంతయు లేదు. 
ఈ శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము నశేష భక్త లోకము పఠించి తరింప గల రని నా యాకాంక్ష విశ్వాసము. 

సర్వే జనాస్సుఖినో భవంతు! 
గ్రంథ కర్త 
పోచిరాజు కామేశ్వర రావు. 
రాయపూర్‌, ఛత్తీస్‌ ఘఢ్‌. 
25-9-2021. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ప్రథమ స్కంధ పరిచ్చేదము 
దశకము. 1 
భగవన్మహిమ 


శ్రీ కాంతా రమణీ లలామ కర సంసేవ్యాంఘ్రి నాళీక! ది 
వ్యాకార స్తవనీయ రుక్క మయ భూషాలంకృ తోత్సేధ భా 
సా! కాకోదర తల్ప! శంఖ ఘన చక్రాసి ప్రభా భాసితా! 


రాకా చంద్ర నిభాస్య! పద్మదళ నేత్ర ద్వంద్వ! నన్గావుమా 


లక్ష్మీ దేవి కరపద్మములచే సేవింప బడువాండా, దివ్యమైన యాకారము కీర్తనీయము లైన స్వర్ణ 
మయము లైన భూషణములతో నలంకరింప( బడిన దేహముతో వెల్లు వా(డా, పన్నగ శయనా, 
శంఖము చక్రము ఖడ్గముల ప్రభలతో భాసిల్లువాండా, పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము 


గలవాండా, పద్మపత్రముల వంటి జంట కన్నులు గలవాడా నన్ను రక్షింపుము. 


గురువాయూ రను గ్రామ మందలి ప్రజా కూటంపు భాగ్యం బహో 
కర మానంద సుబోధక ప్రవరునిం గాలస్థ లాతీతునిన్‌ 

వర నిస్తుల్యుని నిత్యముక్తుని ధరం బ్రాబల్కు దండమ్ములే 
యరయ న్నేరని బ్రహ్మతత్త్యు( బురుషార్థాలి ప్రదున్‌ నిత్యునిన్‌ 


ఆహా గురువాయూ రను గ్రామమున నున్న ప్రజ లెంత భాగ్యవంతులో కదా! ఆ గ్రామమున వెలసిన 
యత్యానంద రూపుని, జ్ఞాన స్వరూపుని, దేశ కాలముల కతీతుని, నసమానుని, నిత్యము ముక్తు( 
డైన వానిని, వేద చయములే నేరని వానిని, బ్రహ్మతత్త్వునిం బురుషార్థముల నిచ్చు వానిని, నిత్య 
మైన వానిని 


స్థిర చిత్తమ్మున నాశ్రయించెదము తద్దివ్యానిలగ్రామ నా 


థు రమా నాథుని నాత్మ రూపుని వడిం దోరంపుం బీడల్‌ తొలం 
గ రతిం గొందటు గొల్లు రన్యులను వాక్కాయమ్ములన్‌ బుద్దులన్‌ 
దొరకన్‌ దుర్లభుం డైన నక్కట గనన్‌ దోర్టండ దూరమ్మునన్‌ 


ఆ గురువాయూరు పతిని, లక్ష్మీ పతిని, నాత్మ స్వరూపుని, దట్టమైన మన పీడలు తొలగుటకు 
నిశ్చిత మతిని నాశ్రయించెదము. కొందటు మనోవాక్కాయమ్ముల నితర దైవములను గొల్బెద రక్కట. 
అతండు దుర్లభుం డైనను జేతికి నందు నంత దూరముననే యుండును. 


సహ సత్త్వ్యమ్ము తమో రజో రహితమై స్వచృమ్మునై నీ వపు 

ర్పృహ దంతస్నిత పంచ భూత గణ సుస్సీతంబ యంచున్‌ సదా 
మహనీయుండు పరాశరాత్మజుండు సంభావింప ధన్యుల్‌ భువిన్‌ 
రహినిం గందురు సచ్చి దుల్లసన వర్మమ్మున్‌ సమీక్షించుచున్‌ 


సత్త్వగుణముతో (గూడి, రజస్తమో గుణములు లేక స్వచ్చము నైన నీ శరీరము పంచభూతాత్మక మని 


వ్యాస మహర్షి సంభావించెను. అట్టి న్‌ సచ్చిదానంద రూపమును జూచుచు నానందమును బొందెద 


రచ్చటి ధన్యులైన ప్రజలు. 


చలనం బొక్కట పూర్ణముల్‌ నిరతమున్‌ సంద్రమ్ము బ్రహ్మమ్ము రెం 
డల నిత్యోల్లస దేవభోజన సమాహారమ్ము బ్రహ్మమ్మ ని 

ర్మలముల్‌ రెండు విలీన మౌక్తిక నిభ ప్రాణవ్రజోద్భాసి ని 

ష్కళు డన్నం గళలం జరింతువు మహా సత్త్వృంబు భాసిల్లగన్‌ 


పరబ్రహ్మము సముద్రము వంటిది. సముద్రమునకు మాత్రము చలన ముండును. రెండును నిత్యము 
పూర్ణములే బ్రహ్మము నిత్యము పరమానంద మను నమృతముతో నిండి యుండును. రెండును 
నిర్మలములే. ముత్యముల వంటి ప్రాణుల సమూహముతో బ్రహ్మము భాసిల్లును. నీవు నిష్కళుండ 
వైనను గొప్ప బలముతో సకల కళా సహితము రూపమును ధరింతువు. 


కలవే కార్యము లెన్న నీ కయిన నీ కారుణ్య దృగ్జాల మం 
డలిం గల్పాది జనించు లీనములు ప్రాణభ్రాజితశ్రేణు లా 


వల సత్తమ్ము ధరించి స్వీయ మహిమన్‌ వైకుంఠ! నిర్జన్మ! నీ 
వ లసద్వైభవ శుద్ధ విగ్రహపు రూపార్టించి కన్పింతువే 


నీకు జేయ వలసిన కార్యములు లేకున్నను, నీ కరుణావలోకనముల వలన నీ లో లీనమయిన ప్రాణి 


కోటులు జనించును. ఆవల నీవె సత్త్వ గుణము నూని మహిమముతో జన్మములు లేని వాండ వైన 


నీవు ప్రకాశించు వైభవంపు శుద్ధ రూపముతో నవతరించి కన్పింతువు. 


నవ మేఘాభ సుదీప్త గాత్ర కువలానందప్రదా సుందరై 

క వపుస్సంపద పుణ్య దాయకము భక్తశ్రేణికిన్‌ ధాత్రినిన్‌ 

ఛవి రాజద్హృది వాస మౌను రమకున్‌ స్తానమ్మువర్షించు ధ్యా 
న విలీనాత్ముల కెల్ల వాయు పుర సన్నాథా నుతింతున్‌ సదా 


నీ మేను నీలి మేఘ శ్యామము. కలువల వలె నానందము నొసంగునది. సుందర మైన నీ దేహ 
సౌందర్యము భక్తులకు బుణ్యప్రదము. కాంతులతో వెల్లు లక్ష్మీ దేవికి నివాస స్థానము నీ 
హృదయము. నీ ధ్యాన మందు నిమగ్న మైన వారికి నమృత ధారలను గురిపించును. ఓ 
గురువాయూరు నాథా నిన్ను నే నెల్లప్పుడు నుతింతును. 


అతి కష్టంబని నీదు సృష్టి బహు దుఃఖావేశ సంత్రాస పూ 

రితమే యంచు. దలంచి యుంటి మును పుర్వీ నాథ యట్లెన నా 
యత జీవాళి ధరిత్రి నేల మధురంబౌ నీ వపుశ్చిద్రసా a 
మృత పానమ్మున సంతసించు నయ నీ మేం గాంచి నేత్రమ్ములన్‌ 


ఈనీ సృష్టి కష్ట మని, భయము, దుఃఖము నావేశములతోం గూడు కున్న దని నేను మున్ను 
దలంచితిని. అట్లయిన నీ జీవులు భూమిపై( దియ్య నైన నీ దేహ చిద్రసామృతమును నేత్రములతో 
నాస్వాదించి యేల నానందింతురు? 


వినయం బింపుగ నున్న వారికిని సంప్రీతిన్‌ దరిన్నిల్లువే 
యనయమ్మున్‌ మటి వేండ కుండ(గనె కామ్యార్గమ్ము లీ నేర్తువే 
కన నీవే ఘన పారిజాత మిల మోక్షంబీయ నెవ్వారికిన్‌ 


మనమున నిల్పంగ నల్ప కామద దివక్మాజమ్మునన్‌ వ్యర్థమే 


వినయ మున్న వారికి నీవు ప్రీతితో నెప్పుడు దాపున నిల్తువు. కోరకుండంగనే కామ్యార్థముల నిత్తువు. 
మోక్ష మొసంగుటకు నీవే పారిజాత ద్రుమమువు. అల్పపు( గోరికల నిచ్చు కల్పతరువుపై మనస్సు 
నిల్పుట వ్యర్థము. 


దయతో నిత్తురు మోక్ష మొక్కటియునుం దక్కంగ నన్యార్థముల్‌ 
నియతిం గొల్వంగ నన్య దేవత లిలన్‌ నీ వీయవే మోక్షముం 
బ్రియ మారంగ మహాంచి తార్థములు వారిం గాయ నీశుండ వీ 
వయ నీ యంద రమింతు రెల్ల జను లాత్మారామ శౌరీ నుతుల్‌ 


ఇతర దేవతలు మోక్షమును దప్ప నన్యము లైన కోర్కెలు నియమముతోం గొల్చిన నిత్తురు. నీవు 
మోక్షము నంచితములైన యర్థముల నిచ్చి వారిని గాతువు. ఆత్మారామా శౌరీ యెల్లరు నీ యందే 
రమింతురు. 


అధికారమ్ము యశస్సు విక్రమము జ్ఞానైశ్వర్య వైరాగ్యముల్‌ 
విధివన్మూలము దేవ నామమునకున్‌ విశ్వేశ్వరా పేర్మి ని 
కధి కాధీనులె యెల్ల దేవతలు పద్మాగార సేవ్యా మహ 


ర్ల 


ర్ష్యధి కారాధిత నీక చెల్లు నది వాతాగార వాసేశ్వరా 


అధికారము, కీర్తి, పరాక్రమము, జ్ఞానము, సంపదలు, వైరాగ్యము భగవంతు. డను నామమునకు 
మూలములు. విశ్వేశ్వరా సమస్త దేవతలు నీ యధీనులే, లక్ష్మీ దేవితో సేవింప బడు వాండవు 
మునులచే నధికముగా నారాధింప( బడువాండవు కనుక భగవన్నామము నీకే చెల్లును గురు 
వాయూరు నివాసముగా గలవాండా. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున మొదటి దశకము. 


10. 


11. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ప్రథమ స్కంధ పరిచ్చేదము 
దశకము. 2 
భగవద్రూప భక్తి మాహాత్మ్యము 


సూర్యోద్భాస కిరీట మూర్ణ! తిలక స్ఫూర్తి ప్రభా ఫాల! యౌ 
దార్య భ్రాజిత సద్దయార్ష వర నేత్రా! మందహా సాననా! 
వీర్యోద్దండ సునాస! కౌస్తుభ వరాభేద్యాంక! శ్రివత్స వై 
దూర్యోరో వన హార! కుండల ధరా! దుర్వార! శౌరీ! నతుల్‌ 


సూర్యుని వలె బ్రకాశించు కిరీట మున్న శిరము గలవాడా! తిలకముతో వెల్లు నుదురు గలవాడా! 
యుదారత్వము నిండిన దయా పూరిత నేత్రములు గలవాడా! చిరునగవు లొలుకు ముఖము గల 
వాడా! బలమైన పొడవైన ముక్కు గలవాడా! నిర్భేద్యమైన కౌస్తుభాభరణము గలవాడా! వైదూర్యము 
వంటి శ్రీవత్సపు మచ్చతో నున్న వక్షమున వనమాలిక గలవా(డా! కుండలములు ధరించిన వాడా! 
వారింప నశక్య మైన వాడా! శౌరీ నమస్కారములు. 


కేయూరమ్ములు నంగదమ్ములును సంకీర్ణాబ్దిసా రోర్మికల్‌ 
శ్రేయస్కార గ దాబ్ద చక్ర దర సంసేవ్యంపు హస్తమ్ములున్‌ 
ఛాయాభ్రాజిత మేఖలా కటి సువస్త్రస్కంధముల్‌ వెల్లగం 
దోయోత్సాద నికాశ పాదముల విద్యోతమ్ములం గొల్బెదన్‌ 


కయూరము లంగదములు రత్నములు పొదిగిన యుంగరములు, శ్రేయముల నొసంగు గద, పద్మము, 
చక్రము శంఖములు గల హస్తములు, కాంతుల వెలుంగు మొలనూలు గల మొల, మంచి వస్తము 
లూనిన మేను పద్మముల వంటి ప్రకాశించు పాదములు గల నిన్ను గొల్బెదను. 


మూడు జగమ్ము లందు గల భూరితమమ్ముల కన్న మిన్నవే 


చం. 


చూడ(గ మోహనమ్ములకు సుందర మోహన రూప మెవ్విధిన్‌ 
వాడని నీదు కాంతి ఖగ వాహన కాంతుల నెల్ల మించునే 
యేడ నపూర్వపుం జెలువ మెవ్వరు కోరరు చూడంగన్‌ హరీ 


ముజ్జగములలోని గొప్ప వాని కన్నింటికి మిన్న, మోహనము లందు మిక్కిలి సుందరమైన మోహన 
రూపము, యెన్నఃడు వాడని నీ కాంతి పక్షివాహనా కాంతుల కెల్ల మిన్న, యిట్టి యపూర్వపు 
టందము గాంచుట నెవ్వరు కోరుకొనరు? 


ఇంపగు నీదు రూపమున నీప్పిత మేర్పడ నిన్ను జేరంగన్‌ 
సంపద లిచ్చు లక్ష్మి యనిశమ్ము స్వ భక్తుల నెల్ల వీడిసా 
ధింప(గ వా రిలం జపల దేవి యటంచు. జెలంగి పల్కుచుం 


గంపము మూరి జిత్తమునం గాజీయ రేంగును మిక్కుటమ్ముగన్‌ 


ఇంపైన నీ రూపమున నిష్టము కల్లి సంపద లొసంగు నట్టి లక్ష్మీ దేవి నిజ భక్తులను వీడి నిన్ను జేర 
సాధింప(గ నీ దేవి చపల యని చెలంగి పల్కుచు నా భక్తులు మనస్సులందు. గంపము మూరి 
మిక్కుటముగ బాధలు రేంగును. 


రమణీయమ్మగు రూపు. గాంచి స్థిరమై రాణించు నీయం దనం 
బ్రమదం బొప్ప రమా సతీ మణియె బ్రామాణ్యంబ నీ భక్తులుం 
గమనీయమ్ముగ సంస్తుతింప స్థిరమై కన్పట్ట వా రిండ్ల లో 
మమకారమ్మున భర్తపై. బరుల సంభావింప రాకుండుటల్‌ 


నీ రమణీయమైన రూపమును జూచి ప్రమదముతో లక్ష్మీ దేవి స్థిరముగా నీ యందు నుండు ననుటకు 
బ్రమాణము నీ పై మమకారముతో నిన్ను స్తుతించు వారిండ్లలో స్థిరముగా నుండి పరులను గౌరవింప 
కుండుటయే. 


సుధ(గురిపించు నీ తనువు సుందర రూపము చిద్రసాయనం 
బధికము నై హరించు నది పన్నుగ విన్న జనాళి చిత్తముల్‌ 
బుధ జన చోదకమ్మగును బుద్దిని మత్తిలం జేయు గగ్గురౌ 


చం. 


మధు సదృశమ్ము నస్రువుల మై తడియంగ. జెలంగు( జిత్రమై 


నీ మేని సుందర రూప మమృతము కురిపించును, అది జ్ఞాన రసమయి నీ కథలు విన్న జనుల 
మనస్సులను దోచుకొనును. విద్వాంసులకుం బ్రేరణ మిచ్చును. చిత్తములను దేనెవలె మత్తిలం 
జేయును. గగుర్పాటు కలిగించును. సంతోషమున నస్రువులతో శరీరము తడిసి పోవును. 


అనయం బా మును లందు రింపుగ రమేశా సుంద రానంద రూ 

ప నరశ్రేణికి భక్తియే సులభమై ప్రాప్తించు నంచున్‌ ధరన్‌ 

ఘనముల్‌ సన్నుత! జ్ఞాన కర్మములు యోగమ్ముల్‌ సమానంబు కా 
వని యెభృంగిని భక్తి యోగమున కయ్యా యెంచ నిక్కమ్ముగన్‌ 


లక్ష్మీపతీ భక్తియే సులభముగా. బ్రాప్తించు నని మును లెల్లపుడు చెప్పుచుందురు. జ్ఞాన కర్మ 
యోగములు భక్తి యోగమునకు నే విధముగాను సరి కావని వచించు చుందురు. 


ఉపకృతిం గోరకే యిల నిజోచిత ధర్మము లాచరించి చే 

యు పనుల యోగ మిచ్చు టెడ యుబ్బి ఫలమ్ములు వేద తత్త్వ బో 
ధపు గురు యోగ మెంచ వసుధా జన కష్టము భక్తి యోగ మే 
రుపడగ నీదు ప్రేమ మది రూఢిగ నిచ్చు ఫలమ్ము సద్యమున్‌ 


ఉపకారమును గోరక తన నియమిత ధర్మము లాచరించి చేయు కర్మయోగ ముబ్బి ఫలితము 
నిచ్చుట సుదూర విషయము. జ్ఞాన యోగము నాచరించుట జనులకు నతి కష్టము. నీ పై బ్రేమ 
కలుగ భక్తి యోగము రూఢిగ ఫలమును త్వరితముగ నిచ్చును. 


చేయుచు. గర్మ సంచయము ఛిద్రము కా నఘ రాశి కొంద టా 
ధీయుత మార్గ మేని గొని ధీరత భక్తి పథమ్ము నైననున్‌ 
ధ్యేయము నుంచి జ్ఞాన గతి( దేలు చనార్దపు చిత్తు లన్యులున్‌ 
వేయికి మించి పుట్టుకల పిమ్మట. జేరంగ నిన్ను నేర్తురే 


కొందటు కర్మములను జేయుచు. బాపములు క్షీణింపంగ జ్ఞాన మార్గము గాని భక్తి మార్గము గాని 


గ్రహించి, మణి కొందటు జ్ఞానయోగమున ధ్యేయ ముంచి యార్దము గాని చిత్తమున ననేక జన్మముల 
పిదప నిన్ను జేరం గలరు. 


ఏపున కల్లు భక్తి కథ లింపుగ నీవి వినంగ జ్ఞానమే 

ప్రాపగుం గ్లేశ హీనతను బన్నుగం దీరును వాంఛితమ్ములే 
యో పరమాత్మ శౌరి పురుషోత్తమ వేగమ నన్ను ముంచుమా 
నీ పద భక్తి రాగమయ నిర్జర మం దనిలాల యాధిపా 


నీ భక్తి గాథలను వినిన జ్ఞానము విరివిగం గల్గును. నీ యాశ్రయము కలుగును. అక్షేశముగ గోరికలు 
దీరును. పరమాత్మా గురువాయూరు నాథా నన్ను ద్వరితముగ నీ పాద భక్తిరస మను నమృతమున 


ముంచుము. 


ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున రెండవ దశకము. 


10. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ప్రథమ స్కంధ పరిచ్చేదము 
దశకము. 3 
భక్తి స్వరూప వర్ణనము - భక్తికై ప్రార్ధన. 


మునుంగుదు రుల్ల సాట్టిం దవ పుణ్య త రాఖ్యలు పల్కి భక్తినిన్‌ 
మననము సేసి రూప గుణ మండల గాధలు సంతతమ్మునుం 
దనివి జరింత్రు ధాత్రిని ముదమ్ముగ నిన్ను దలంచి నెమ్మదిం 
గనియద వారి ధన్యులుగ గామిత కాంక్షల నందు చుండ(గన్‌ 


పుణ్యతమము లైననీ పేళ్లను భక్తితో, బలికి సంతోషాబ్దిని మునుంగుదురు. నీ రూప గుణ 
సమూహముల కథలను స్మరించు కొనుచు నిత్యము తృప్తితో జరించెదరు. నిన్ను మదిలో. దలంచుచు 
సంతోషింతురు. కోరిన కోరికలు నిండు చుండ వారిని ధన్యులుగా నేను దలంచెదను . 


రోగపు బాధ లీయ నవరోధ మపేక్ష విహిన మయ్యెనే 

నీ గురు పాద సేవకయి నిశ్చల రక్తియు నిండి యుండినం 
జాగెద నా మకీర్తనలు చక్క(గ( బాడుచు నొంటి పాటునన్‌ 
బాగుగం బాద పద్మములు భక్తి, దలంచి వసింతు. గేశవా 


రోగములు బాధలు కలిగించు చుండ నీ పాద సేవపై నపేక్ష తగ్గు చున్నది నిశ్చలమైన ప్రేమ 
యున్నప్పటికిని. కేశవా! నీ నామ కీర్తనములు చక్కంగా జేయుచు. బాడుచు నొంటరిగా నీ పాద 
పద్మములను భక్తితో దలంచుచు వసింతును. 


కలిగిన నీ దయా ధనము కల్లని సౌఖ్యము లుండ శక్యమే 
కలిగిన నాదు రుగ్మతయు+ గన్మజుం గౌట తలంప వింతయే 
కల(తలు లేక నీ దగు నకామపు భక్తులు ముక్తులై సుఖ 

మ్ము లొదవు భవ్య మార్గముల మూరి చరిం త్రనిలాలయప్రభూ 


నీ దయ యను విత్త మున్న, బొంద లెని సౌఖ్యము లుండ( గలవా? నాకు కల్గిన రోగము మాయ 
మగుట నిజముగా వింతయే. కోరికలు లేని నీ భక్తులు కలంతల నొందక ముక్తులై శ్రేయస్కరము లగు 
మార్గముల జరింతురు. 


తనరన్‌ మౌనివరేణ్య నారద ముఖాత్మజ్ఞాన సంపన్నులే 
యనయంబుం దవ పాదపద్మ యుగ సేవాళిన్‌ రుజా హీనులై 
వినయం బొప్పం జరింత్రు మున్లుచును దీపిన్‌ సచ్చిదానంద వా 
రిని స్వేచ్చా గతి వెల్లులం దనరి ధాత్రిం గోర నొండున్నదే 


నార దాది యాత్మజ్ఞాన సంపన్నులు నిత్యము నీ పాద పద్మముల సేవలతో నరోగులై వినయము తో 
నిష్టముతో సచ్చిదానంద మను కడలిలో మునిగి స్వేచ్చగా వెలుంగుచు. జరింతురు. ఇంతకు మించినది 
వేటొకటి కోరుకొనుటకు నుండునా? 


నీ పయి భక్తి గాఢమయి నిల్వ(గ జేయుమ నీరజాక్ష నా 

యే పగు పాప సంచయము లిద్ధర ఖండిత మౌట నిక్కమే 
యే పిసరంత సందియము నేం గనం గాదన నౌను మిథ్యలే 
యా పథికోక్త తుల్యమయి వ్యాసముని శ్రుతి వాక్కు లెల్లనున్‌ 


దేవా నీ పయి నాకు గాఢమైన భక్తినిం గలిగించు. నా పాప సంచయము మొత్తము ఖండిత మౌను . 
దీనిలో సందియము కొంచెమైనను లేదు. కానిచో బాట సారుల మాటల వలె వ్యాస మహర్షి పలుకులు, 
వేద వచనములు మిథ్యలే యగును. 


వశమైనన్‌ భవదీయ సద్గుణ రసాస్వాదాత్త సద్భక్తి యం 

త శమింపం దగి మూడు తాపముల విస్తారమ్ము వర్టిల్లెడిన్‌ 

భృశముం గలును జ్ఞాన మంతమున నుర్విన్‌ బ్రహ్మ సంహర్షమున్‌ 
౧ ఇ oa 

విశదంబై చన నిట్లు గోరగను నే వీక్షింప నొండుండునే 


ని సద్గుణము లను రసపు టాస్వాదమునః గలిగిన భక్తి మూడు తాపములు నశింప జేయ గలిగి 
యది విస్తారముగా వర్టిల్లిను. జ్ఞానము కల్లును. తుదిని బ్రహ్మానందము లభించును. ఇంత కన్న 


చం. 


మనకు గావలసినది యేమి? 


దూరము చేసి బాధలను దూర్ణము చేయుమ రాగ మేర్పడం 
జేరంగ నాదు పాదములు శీఘ్రుమ చెల్వగు నీదు క్షేత్రమున్‌ 
మూర గరద్వయమ్ము తవ పూజల యందున నీదు మూర్తినే 
యారయ గన్లం ద్రాగగ' బదామృతమే విన నీ చరిత్రనే 


దేవా నా బాధలను శీఘ్రమ దూరము చేయుము. ప్రేమతో నా పాదములు నీ క్షేత్రమును జేరుటకు, 
నా చేతులు నీ పూజలందు నిమగ్న మగుటకు, నా కన్నులు నీ రూపమును జూచుటకు, నీ 
పాదామృతమును నా నోరు త్రాగుటకు, నాచెవులు నీ చరిత్రములు వినుటకును. 


వ్యాధి బలార్త చంచలిత మైన మదీయ మనమ్ము లోపలన్‌ 
భూధవ నీ చిదాకృతి నపూర్వ ముదావహ ముద్భవింపగా 
శ్రీధర సేయుమా కృపను శీఘ్రుమ మేం బులకింపం గాంచి నే 
త్రాధిక హర్ష కోమల కణాళులుం గాటి భరింతు బాధలన్‌ 


దేవా రోగపు బలము తో బాధ పడుచున్న నా మనస్సులో నీ చిద్రూపము వలన నపూర్వ మైన 
యానందము కలుగు నట్లు చేయుము. నీ కృపతో మేను పులకింపంా నా నేత్రముల నానంద 


భాష్పములు రాల బాధలను భరింతును. 


సుఖములు వొందు చుండి రిలం జోద్యము మీటి(గ నీ యభక్తులే 
యఖిలము లైన దుఃఖముల నందితి భక్తుండ నైన భావ్య మ 

య్య ఖగ విహార వాయు నగ రాధిప కీర్తికి భంగమే యశో 

ముఖ తొలగించి బాధలను ముఖ్యుని( జేయుమ భక్తు లందునున్‌ 


నీకు భక్తులు కాని వారు సుఖముల ననుభవించు చుంటిరి. నేను నీ భక్తుండను దుఃఖములను బొందు 
చున్నాను. భావ్యమేనా? నీ కీర్తి కిది భంగము కాదా కీర్తి మంతు(డా? నా బాధలను దొలంగించి నీ 
భక్తులలో నన్ను ముఖ్యునిం జేయుము. 


ఇంకను జెప్ప నేల వెత లేర్పడ౦ బ్రేలితి మాని యింక నా 

వంకను నీ కృపారసము వాజెడు నంతకు శక్తి మేర నే 

బంకజ నేత్ర సన్నతులు పాదనిషేవణ కీర్తనమ్ము ని 

శృంకను సంతతమ్ము దమి జల్స(గ మాధవ నిశ్చయించితిన్‌ 10. 


ఏమి చెప్పను? బాధల వలన నే నే మేమియో పల్కితిని. నా వంక దయ తో వీక్షించు నంత వటికును 
నా శక్తి కొలంది నుతించుచు నీ పాద సేవనము, నీ కీర్తనము నిత్యము చేసెదను. ఇట్లు మాధవా 
నిశ్చయించితిని. 


ఇది విబుధ జన వినయ పోచిరా జాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున మూడవ దశకము. 
ప్రథమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ద్వితీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 4 
అషాంగ యోగ, యోగ సిది వరనము. 
ల wm ణి 


నీ సేవా రతి నుండ శార్గ ధర నే నిత్యమ్ము నా కీయ రా 

వే సంప్రీతి( గృపార సేక్షణముల న్వీక్షించి యారోగ్య మ 
భ్యాసింపంగ సతమ్ము నష్ట విధము ల్బాసిల్లు యోగమ్మునున్‌ 
నే సంపూర్ణము విశ్వసింతును మది న్నీ సద్దయా ప్రాప్తినిన్‌ 


శార్థ ధరా నేను నిత్యము నీ సేవారతి నుండుటకు. బ్రీతితో దయారస వీక్షణముల జూచి నాకు 
నారోగ్యము నొసంగుము. అప్పుడు నే నష్టాంగ యోగము నభ్యసింపం గలను. నీ దయా లబ్ధ్జీపై 
నాకు సంపూర్ణ విశ్వాసము కలదు. 


బ్రహ్మచర్య మింద్రియ సునిగ్రహము నింక 
స్నాన నియ మాచరణములం జక్క(గను బ 
విత్రుల మయి దృఢమ్ముగ విరియ భక్తి 


సలుపుదుము పద్మ సుఖపు టాసనముల నిది 


బ్రహ్మ చర్యము, నింద్రియ నిగ్రహము, స్నాన నియమాచరణములతోం బవిత్రులమై నిశ్చలమైన 
భక్తితో. బద్మ సుఖాసనముల నీ యోగము నాచరింతుము. 


ప్రణవము స్మరించుచు సతము ప్రాణ యామ 
మాచరించి యాపి విమలు లగుచు నింద్రి 
య విషయమ్ముల మరలించి యంచితముగం 
జేయుదుము నీ యుపాసన మాయతముగ 


తే.గీ. 


తే.గీ. 


తోటకము 


ఉత్సాహ 


ఓంకారమును స్మరించుచు., బ్రాణాయామము నాచరించి నిర్మలుల మింద్రియ విషయములను 
మటలించి నీ యుపాసనము చేయుదుము. 


అస్సుటమ్మ నీదు తనువు యత్నమునను 
దిరిగి తిరిగి చింతింతుము ధీయుతముగ 

నీ పదధ్యాన రతులము నిత్య మందు 

చేత భక్తి రసమ్మున నీ(త దక్కు 


నీ రూపము స్పష్టము కానిది. మటిల మటిల ప్రయత్నించి బాగుగ ధ్యానించి నీ పదము లందు 
రక్తి నుంచి యుండిన నీ భక్తి రసార్ణవమున నీద గలము. 


సుచిర కాలమ్ము చింతింప సురుచిరముగ 
సుంద రావయవ వపువుం జూతు మయ్య 
యశ్రమముగ నప్పుడు మనముందు నిన్ను 
నాశ్రయించి ధ్యానమ్మున నలర గలము 


చిరకాలము నిన్ను జింతించిన నందముగ నీ సుందర రూపమును గాంచం గలము. అప్పుడు 
శ్రమ లేకుండ మనస్సులో నిన్ను నాశ్రయించి ధ్యానములో నుండం గలము. 


తలశుం బరమాత్మ! సతమ్ము నినున్‌ 
విలసిల్ల సమస్తపుం బేరిమి రూ 

పులం బొంద(గ నేర్తురు మోదము భా 
సిలు వారి మనమ్మి(క( జిన్మయమై 


పరమాత్మా! నిత్యము నిన్ను బేర్మితో' దలశ, గుణములతో సమస్త మైన నీ రూపులను జూడ, 
గలరు. వారికి మనస్సు చిన్మయమై యానందము చేకూరును. 


ఆస గ్రోలి నీదు రూప మద్భుతమ్ము విశ్వపా 


ద్రుతవిలం 
బితము 


శిఖరిణి 


తే.గీ. 


లా సమాధి సంస్థితిం జెలంగి యుండ జాబ మే 
మా సమాధి నుండి యన్న (డైన ధ్యాన మింకనుం 
జేసి దాని గెల్లు మయ్య శీఘ్రమే భవత్కృపన్‌ 


విశ్వపాలా! నీ యద్భుతమైన రూపము నాశతోం గ్రోలి సమాధిలో పరవశించి యుండ నెన్న! డైన 
నా సమాధి నుండి జాటినం దిరిగి యధికముగా+ జేసి దానిని నీ దయతో బొందెదము. 


అటుల మాదపు టభ్యసనమ్మునం 
బటుత రోల్లస పాత్రులమై చెలం 
గుటలు నీ పయి కూర్మినె యుందు మే 


మిట సురర్షి మునీంద్ర శు కాభమై 8. 


ఆ విధముగా నానందపు టభ్యాసమున మిక్కిలి యుల్లాసముతోం దనరుట కెల్ల నీపయి నున్న 
ప్రేమయే కారణము. మేము నాకముని నారదుడు, మునిపుంగవుండు శుకుని వలె నుందుము. 


పరంధామా! మా కా విధి జయము సంప్రాప్త మగుటన్‌ 

వరాంఘ్రిద్యో తైకాగ్రత రయమునన్‌ భద్ర మగు వే 

ళ రాగన్‌ సన్మోక్షమ్మునను దమి యారంభ మగు యో 

గ రమ్యాధీన స్పర్శ మిడమె వరాంగమ్మునః దగన్‌ 9. 


పరంధామా! మాకు నట్టు విజయము లభింపంగ నీ పదము లందలి యేకాగ్రతతోం దగు 
సమయమున మోక్షముపై నాసక్తి యారంభమగును. రమ్యమైన యోగ బలమ్మున శిరస్సును 
దాక గలము. 


ఆటు స్థానమ్ముల నిలిచి యలరు చుండు 

నట్టి ప్రాణ మారుతముల నా సుషుమ్న 

నాంబరగు నాడి నుండి ఘనంపు యోగ 

మహిమం దెత్తుము తలపైకి మాన్య గతిని 10. 


పృధ్వి. 


తే.గీ. 


గజరాజ. 


మాలిని. 


ఆటు స్థానముల నున్న ప్రాణ వాయువులను సుషుమ్న నాడి నుండి పైకి వెడలించి యోగ 
బలము చే శిరస్సును జేర్తుము. 


సుసూక్ష్మ మగు దేహ మంత మనుజుల్‌ దగన్‌ వీడి వా 

ర్వెసం జని లయమ్ము వొందుదురు వేడ్క నీయంద నూ 

ర. సదగతి కాసతోం దల బిలమ్మునం బ్రాణముల్‌ 

ధవ గే అ 

ప్రసార మొనరించి సేంద్రియములం బరుల్‌ సేరంగన్‌ 11. 


సూక్ష్మ దేహమును వీడి భక్తులు నీ యందు లయ మవుదురు. స్వర్గముపై నాశ యున్న వారు 
శిరో రంధ్రము ద్వారా ప్రాణములు విడిచి సూక్ష్మ దేహముతో నూర్జ్వ లోకముల కేంగుదురు. 


చేరుదురు రవి లోకము సేసి పూజ 

లగ్ని దిన శుక్ల పక్ష మహా శుభోత్త 

రాయ ణాధి దైవములకు నంత ధ్రువ ప 

దమ్మునకు భవత్సరులు ముదమ్ము మీటి 12. 


అగ్ని, దిన, శుక్లప కోత్తరాయ ణాధి దేవతలకు బూజ చేసి భక్తులు సూర్య లోకము సేరుదురు. 
అచట నీయం దనురక్తి నుంచి ముదముగా నంతమున ధ్రువలోకము చేరెదరు. 


చని భక్తు లా మహర్ణగతీ తలమునకుం 

గనలంగ శేష వక్త మహోష్ణ శిఖల నీ 

ఘన సేవ సేయం జక్కంగ మండక కమలా 

సన లోక మందు వాసము కల్లును సతమున్‌ 13. 


భక్తులు చని మహర్లోకమున కచట నాదిశేషుని ముఖ జ్వాలలలో మండి నీ సేవ చక్కగ జేసి 
మండక బ్రహ్మ లోకమునకు జేరి నివసింతురు. 


నలువ పదము నీ దైనం బదం బందు నుండం 
బ్రళయ మయిన చో నీ భక్తు; డందున్‌ సుముక్తిం 14. 


ప్రియంవద 


తే.గీ. 


బెలుచ విటీచి స్వేచ్చన్విశ్వభాండమ్ము మున్సే 
ని లలి, గనును ముక్తిన్నెమ్మి యోజమ్ము మీజన్‌ 


బ్రహ్మ పదమునం గాని నీ పదమున+ గాని యుండ ప్రళయము వచ్చిన నీ భక్తుడు ముక్తిని 
బొందును. లేక యతిశయముతో స్వేచ్చగా బ్రహ్మాండమును విజిచి ప్రళయమునకు మునుపే 
ముదమున ముక్తిని బొందును. 


అనల భూ గగన హవ్య వాహనాం 
బునుత తత్త్వములు మూరు మాయ నా 
దనరు నావృతుల దాటి యాజ యో 


గి నరు డంతం గను, గేళి నీ దరిన్‌ 


వాయువు భూమి యాకాశము నగ్ని నీరు మహత్తత్త్వములు మాయ యను నావరణములను 


క్రమముగ జని యోగి నీ చెంతకు జేరును. 


అర్చనలు సేయ నివ్విధి నణ(గ రెవరు 
హరి జగన్నాథ కాపాడు మయ్య భక్తి 
నుచ్చరింతు నీ గుణముల నుత్తమముగ 


సచ్చిదాత్మ కానిల పుర సన్నివాస 


ఈ విధముగా నర్చనలు చేసిన నెవ్వరు నశింపరు. జగన్నాథా మమ్ము కాపాడుము. గురు 
వాయూరు నివాసా! సచ్చిదాత్మకా! భక్తితో నీ గుణములను గీర్తింతును. 


ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నాలుగవ దశకము. 


19. 


16. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ద్వితీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 5 


మహాస్త్రగ్గర సమమై వర్తిల్లు సంవీక్ష( ద్రిగుణము లింకన్‌ సర్వలోక క్షయంబౌ 


తే.గీ. 


సమయ ప్రాప్తమ్మునం దత్సమయమున నగున్‌ శౌరి నీ మాయయే లీ 
నము వ్యక్తావ్యక్తముల్‌ కాన బడవు పరమానంద చిత్తా యి(కన్‌ నీ 
వమరుండై యుండగా రా వమృతమును మృతాహమ్ములుం జంద్ర కాంతల్‌ 


వహ రై 


ప్రళయ కాలము సంప్రాప్తమైన మూడు గుణములు (సత్త్వరజస్తమో గుణములు) సమముగా 
నుండును. అప్పుడు నీ మాయ లీనమై యుండును. వ్యక్తావ్యక్త రూపములు నుండవు. అప్పుడు 
మృతము గాని, యమృతము గాని, రేయిగాని పవలు గాని యుండవు. ని వొక్కడివే పరమాత్మా 
దృశ్య మగుదువు. 


కాలము ముగ్గుణమ్ములును గార్య జగమ్మును జీవ రాశులున్‌ 
లీలంగ నుండు నీ మెయిని లీనము గా నవి రాదు లే వనన్‌ 
మూలపు శక్తి రూపుండ వమూర్తివి నీ హృది నుండ కున్నం ద 
జాలము పుట్ట, బిమ్మటను శక్యమె యంబర పుష్ప భంగినిన్‌ 


కాలము, ముగ్గుణములు, కార్య ప్రపంచము, జీవ రాశులు, నీ శరీరమందే లీనమై యుండును. 
నీవు మూర్తివి కాని మూల శక్తి రూపుండవు. అవి నీ లో లేవని యనలేము. గగన కుసుమముల 
వలె యవి లేని యెడల మటిల వాని సంభవ మెట్లు కలుగును? 


అజున కవసాన కాలము నందు సృష్టి 
సేయ నెంచ మాయ స్వయమ్ముజెంద( గలంత 


చం. 


చం. 


త్రిగుణము లలరి ప్రకృతి శక్తియు నదృష్ట 
ము తరుణము లుదృవిల్ల నపుడు చెలంగు 


బ్రహ్మ కపు డవసాన కాలము. ఆ సమయమున నీవు సృష్టి చేయ నెంచంగా నీ మాయ క్షోభ పడి 
త్రిగుణము లలర ప్రకృతి, శక్తి, యదృష్టము, కాలముల నుదృవింపం జేయుటకు. జెలంగును. 


నీ దగు సన్నిధాన రుచి నేర్పున మాయ సృజింప దాని కీ 
వౌదువు సాక్షి జీవులకు నౌదువు బింబము నన్య మౌదువే 
నీ దయః+ జోదితంబు నయి నెమ్మిని మాయ జగత్తు సృష్టికిన్‌ 
మేదిని బుద్ధి నాం బరంగు మిన్నగు తత్త్వము గల్ల జేసెనే 


నీ సన్నిధాన ప్రభావమున మాయ సృష్టి చేయంగా జీవులకు నీవు సాక్షివి. వాని ప్రతి బింబమే 


నీవు. అన్యుండవు కాదు. నీ దయచే జగత్సృష్టికి( బ్రేరితమై బుద్ది యను మహత్తత్త్వమును మాయ 


సృజించెను. 


త్రిగుణము లున్న బుద్ది యను దివ్యపు( దత్త్వము నందు సత్త్వ మిం 


పుగ వటిలంగ నే ననెడి భూరి వికల్పపు( దత్త్వ మేర్పడెన్‌ 
నెగడ తమో గుణ మ్మహము నివ్వటిలెన్‌ మది నీవు నే ననం 
గ గురుత రాంతరమ్మున జగత్తున నంతట నీదు ప్రేరణన్‌ 


త్రిగుణములు గల బుద్ది తత్త్వమున సత్త్వ 


ప్రేరణమునం దమోగుణము పెరిగి యంహకార తత్త్వ 


ము పెంపొంద నహమ్మను తత్త్వ మేర్పడెను. పిదప ని 
మున నీవు నే నను భేదము కన్పించెను. 


అహ మది యంత ముగ్గుణము లానగ నయ్యిను మువ్విధమ్ములే 
రహి గొని సాత్తికమ్ము మును రాజిలం బిమ్మట రాజసమ్ము వే 
విహితము నయ్యె, దామసముం బెంపెసంగెన్‌ విభులై చెలంగ నం 

త హరి దజంభ పాశి మరుదశ్విని పుత్రులు నా త్వగాళికిన్‌ 


అహంతత్త్వము త్రిగుణము లావేశింప సాత్తికము, రాజసము, తామసమని మూడు విధము 


తే.గీ. 


తే.గీ. 


చం. 


లయ్యిను. చర్మము మొదలగు జ్ఞానేంద్రియములకు దిక్కు, రవి, వరుణుడు, వాయువు, 
నశ్వినులు దేవతలై చెలంగంగ 


తనరి యగ్నీంద్ర మిత్రాచ్యుత ప్రజాప 

తులును వాగాదులకు( బ్రభువు లయి యుప్పు 
చుండ నంతకరణముల కుద్భవిల్లి 

రబ్దిజ విధి రుద్రులును జీవాత్మ లడరి 


వాక్కు మొదలగు కర్మేంద్రియములకు నగ్ని, యింద్రుండు, మిత్రుడు, నుపేంద్రుండు, ప్రజాపతులు 
దేవతలుగా నంతకరణమునకు (మనస్సు, బుద్ది, యహంకారము, చిత్తములు) చంద్రుండు, 
బ్రహ్మ, రుద్రుండు, జీవాత్మలు దేవతలుగా. బుట్టిరి. 


చిత్తము నహంకృతియు బుద్ది చేరి మనము 
సత్త్వగుణమునః బుట్టె నీ శక్తి వలన 
రాజసము తామస గుణముల జనియించె( 


దగ దశేంద్రియములు నభో ధ్వనియు నడరి 


సత్త్వగుణమున ని శక్తి వలన జిత్తము, నహంకారము, బుద్ధి, మనస్సులు పుట్టినవి. రాజస 


గుణము వలన జ్ఞాన కర్మేంద్రియములు పదియుం దామస గుణమున నాకాశపు ధ్వని పుట్టినవి. 


అల ధ్వని నుండి పుట్టి దివి యందు జనించె స్పృశమ్ము దానినిం 
జల మది వుట్టి స్పర్శనము శబ్దగుణమ్ముల దాన రూపముం 
బొలసె బ్రకాశ మందు రసమున్‌ మజియున్‌ సు కబంధ గంధ భూ 
ములు వరుసన్‌ జనించె గుణముల్‌ గొని కారణ మీవ మాధవా 


ధ్వని నుండి యాకాశము పుట్టినది. నభము నుండి స్పర్శము పుట్టెను. దాని నుండి శబ్ద స్పర్శ 
గుణములతో వాయువు, దాని నుండి రూపము, దాని నుండి తేజస్సు, దాని నుండి రసము, 
దానినుండి నీరు, నీటి నుండి గంధము భూమి వాని వాని గుణములతో గ్రమముగం బుట్టినవి. 


ఉ. ఈవిధి. బంచ భూతములు నింద్రియ పంచకముం దదీయు లా 
దేవత లెల్ల రేర్పడినం దీరుగ నండపు సృష్టి జేసెడిం 
జేవయు లేక వేండ నిను జేసితి వారిని శక్తిమంతులన్‌ 
నీ వటం జేరి వారలను నెమ్మిని, జేయ పసిండి యండమున్‌ 10. 


ఈ విధముగా బంచ భూతములు, పంచేంద్రియములు, వాని దేవతలు పుట్టినను సృష్టి చేయు శక్తి 
లేక యుండిరి. అప్పుడు నిన్ను వేడగా నీవు వారిలోం జేరి వారిని బ్రహ్మాండమును సృజింప( గల 
శక్తిమంతులను జేసితివి. 


ఉ. అండము వుట్టి వారిని సహస్ర శకమ్ములు నిల్బ్చె నంత నీ 
వండము+ జేరి భాగముల నంతటః జేసి చతుర్దశమ్ములన్‌ 
మెండగు లోకముల్‌ కలుగ మీటి విరాట్టను పేర వెల్లి తీ 
వండగ నిల్చి కావుమ మహానిల పత్తన రాజపుంగవా 11. 


ఈ బ్రహ్మాండము వుట్టి వేల సంవత్సరములు నీటిలో మునిగి యున్నది. అంత నీ వా యండము? 
జేరి పదునాల్లు భాగములు సేసి పద్నాలుగు లోకములను సృష్టించి విరాట్టను పేరున వెల్లితివి. ఓ 
గురువాయూరు నాథా మాకండగా నిల్చి కావుము. 


ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేనవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ద్వితీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 6 
విరాట్పురుషుని జగదాత్మ తత్త్వము. 


ఇట్లు పదునాల్గు జగముల నెలమి నూను 
దేవ పాతాళ మగును ద్వదీయపాద 

తల ముపరి భాగ మగు రసాతలము గుల్ఫ 
యుగ మగు మహాతలమ పర మోత్త మాత్మ 


పరమాత్మా యిట్లు నీవు పదునాలుగు భువనములను ధరింతువు. నీ పాదములు పాతాళము, 
పాదోపరి తలము రసాతలము, చీలమండలు మహాతలమును మజియు 


పిక్కలు తలాతల మ్మగు విరివి జాను 

వులు సుతలము తొడ లగు వితల మతలము 
లు పిబు(దులు ధర నాభి వేలుపుతెరు వగు 
శక్రనింయము వక్షము చక్ర పాణి 


పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, తొడలు వితలము నతలమును , బిబుదలు 
భూమి, నాభి యాకాశము, వక్షము స్వర్గము మజీియు 


నిత్య మయి మహర్ణన తపస్పత్య లోక 
జు 
ములు గళ ముఖ ఫాల వరాంగము లయి యితర 
ములు భవ దితర తను దేశముల. దనరెడు 
దేవ మ్రొక్కు లిడుదు నీకుం గావు మయ్య 


చంచల. 


పంచచాము 
రము. 


కంఠము మహర్లోకము, ముఖము జనలోకము, నుదురు తపోలోకము, శిరస్సు సత్యలోకములు 
నై విరాజిల్లుదువు. మిగిలిన దేశములు నీ తనువునం దితర భాగములుగా వెలసిన దేవా నీకు 
మ్రుక్కెదను నన్ను గావుము. 


ఈశ్వర నీదు సోడు గన నిద్ధపు వేద చతుష్టయంబ యో 
విశ్వవిధాయకా కురులు వెల్లడు చెల్వగు నభ్ర రాశి వా 
గీశ్వర గేహమై తనరు నింపగు భ్రూవులు నీ నిశాహముల్‌ 
శాశ్వతు లౌదు రెంచ సరసమ్ముగ నీదగు పక్ష్మనేత్రముల్‌ 


ఈశ్వరా నీ శిరోరంధ్రము వేదనిచయము, కురులు మేఘములు, నీ కనుబొమలు బ్రహ్మ 
నివాసము, రాత్రిపవళులు కనుటిప్పలు, శాశ్వతుండగు సూర్యుండు నేత్రయుగము. 


నీ కటాక్ష మోక్ష నైపుణీ భవమ్ము విశ్వ మెల్లః 
బ్రాకటంపుం గర్జముల్‌ ప్రభాస దిక్కు లెల్ల నెంచ 
నా కవల్‌ నసా గుహల్‌ త వాధరద్వయమ్ము లోభ 


భీకరత్రపల్‌ ద్విజాలి ప్రేతరాజు రిక్క లెంచ 


నీ దయా వీక్షణముల వలన విశ్వము పుట్టినది. నీ చెవులు దిక్కులు, నీ ముక్కు రంధ్రములు 
కవలు లైన యశ్వినులు, వ పెదవులు లోభము సిగ్గును, దంష్ట దంతములు యముండు 
మజియు నక్షత్రములును. 


ప్రభూ తవోత్సితమ్ము మాయ శ్వాస గాలి నీ రగున్‌ 
విభూ రసాల వాక్కు పక్కి విన్కులే స్వరమ్ము లౌ 
నభశ్చ రేద్ద సిద్దు లాననమ్ము వహ్ని బాహువుల్‌ 
బుభువ్రజమ్ములే స్తనమ్ములే జముండు దేవరా 


దేవా నీ చిరునవ్వు మాయ, నీ నిట్టూర్పు గాలి, నీ నాలుక నీరు, పక్షుల కలకలమే నీ వాక్కు, 
గగనయాన సిద్ధులు నీ స్వరములు, నీ ముఖ మగ్ని, నీ భుజములు దేవతా సమూహము 
మజియు నీ స్తనములే యముడు. 


మేదిని. 


చం. 


చం. 


నలిన దళాక్ష నీ వెనుక నా నధర్మమే యా 
కలువల టేండు చిత్తము యగమ్య మౌను హృత్ఫూ 
న లలిత షండ మయ్య వననాథుః డౌను నీకు 

కి లలి సుగుప్త భాగములు సెప్ప బ్రహ్మమిత్రుల్‌ 


పద్మాకా యధర్మము నీ వీపు, చంద్రుడు నీ మనస్సు, నవ్యక్తమే నీ హృదయ పద్మము, 
సముద్రుడు నీ కడుపు, బ్రహ్మ మిత్రులు నీ శిశ్న వృషణములు. 


వసనము లెంచ సంధ్యలు కృపావనధీ మృగముల్‌ పిజుందులే 
యసుర మహాంగ ఘోటక వరావళి గోరులు నీదు పోక లే 
యసుర గణఘ్న! కాల మగు నారయ నాలుగు వర్ణముల్‌ దగం 
గుసుమ సమాస్య బాహువర ఘోరతరోరు సుపాదజమ్ములే 


సంధ్యలు రెండును నీ వస్త్రములు, జంతువులు నీ పిజుదలు, నేనుంగు, నొంటె, గుజ్జము 
మొదలగునవి నీ గోరులు, నీ గమనమే కాలము, నాలుగు వర్ణములు వరుసగా నీ ముఖము, 
బాహువులు, తొడలు, పాదముల నుండి పుట్టినవి. 


లయమును సృష్టి పాలనము లౌకికమౌ క్రియ లాను నీకు నీ 
దయిన పరాక్రమంబ యసురావలి యస్తి నికాయమౌ శిలో 

చయ మట నాడులౌ నదులు సాల సమూహము నీదు రోమముల్‌ 
జయ మగుం గాక చక్ర ధర చారు తనూ విభ వైక దుర్ణయా 


సృష్టి స్టితి లయములే నీ కార్యకలాపములు. అసుర గణమే నీ పరాక్రమము, పర్వత 
సమూహములే నీ యస్తి సంచయము, నదులు నీ నాడులు, వృక్షములే నీ రోమములు. అట్టి 
విరాడ్రూపము కలవాడా నీకు జయ మగు గాక. 


కంటికి. గానిపించెడు జగమ్మిది యెల్లయు నీదు మేన మా 
వంటి జనమ్ములుం బనులం బన్నుగ నిన్ను స్మరింప నప్పు ని 
వుంటివి యంతరాత్మలను నప్పుగ నిర్మల చిత్త సత్తమా 


10. 


యుంటిని నున్న రోగముల నుక్కున వాయు పురీశ మాన్సుమా 


దేవా కంటికి కనిపించు జగమెల్ల నీ శరీరమే. మా వంటి వారు పనుల నన్నింటిలో నిన్ను స్మరించు 
చుండ న్‌ప్పును. నీవు సమస్త జీవ రాశుల యంతరాత్మలలో నుందువు. గురువాయూరు నాథా 


మా రోగములను శీఘ్రముగా బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నాజివ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ద్వితీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 7 
హిరణ్య గర్భోత్పత్తి. 


పుట్టితి వీవు చక్రధర భూరి చతుర్దశ లోక జాలమై 

బుట్టితి వంత ధాతగను బుణ్యపు సత్య జగమ్ము నూర్ధ్వముం 
బట్టి హిరణ్యగర్భు( డన బ్రాణి నికాయపు సృష్టి నెంచుచున్‌ 
గట్టిగ నా రజోగుణ వికారము నొంది జగత్రయమ్మునన్‌ 


దేవానీవు చతుర్దశ భువనముల రూపులతో. బుట్టితివి. అంత బ్రహ్మగా సత్యలోకమునః బుట్టి 
హిరణ్యగర్భుండ వని ప్రసిద్ది చెందితివి. రజో గుణ ప్రభావమున ముల్లోకములం బ్రాణి రాశిని సృజింప నెంచితివి. 


ఆ విధి సంభవించి చతురాననుం డారయ లేక చేత నో 

ద్భావ విధాన మించుకయు. దాపము నొంద చిరమ్ము దేవదే 
వా విధి కంత జేయుము తపమ్మని వీనుల విందుగన్‌ నభః 
పావన మార్గ వాక్కులను బన్నుగం దేటపడంగం జేసితే 


ఆవిధముగా జనించి బ్రహ్మ సృష్టించు విధానమును దెలియక తాపము చెంది యుండగా నంత నాకాశ 
మార్గమునం దపము చేయు మను పల్కులను వినిపింపం జేసితివి. 


ఎవ్వని పల్కు లివ్వి యని యెల్లెడ నీర నిమగ్న విశ్వ మం 
దవ్వనజోద్భవుండు గని యారయ లేక తదర్ధ వేదియై 

నొవ్వ నొనర్ప వే సమ లనూహ్య తపమ్మును మెచ్చి వాని నీ 
వవ్వలి విష్ణుధామము మహాద్భుత లోకము, జూపితే హరీ 


చం. 


అంతట నీరు నిండిన విశ్వములో నెవ్వని పల్కు లివి యని నలినజుండు దిక్కులు చూచి కానక యా పల్కుల 
యర్థము నెటి(గి నవ్వులకు నోర్చి వేలసంవత్సరము లనూహ్యముగా' దపము చేయంగా దేవా నీవు మెచ్చి 
బ్రహ దేవునకు సత్య లోకమున కావల నున్న యద్భుతమైన ని విష్ణు ధామమును జూపితివి. 


అట మాయల్‌ కనిపింప వెచ్చటను విశ్వాఘమ్ముపై నుండు న 
చ్చట శోకాగ్రహ మోహ భీతులను గాంచన్నేర రెన్నండు నం 
చట జెప్పం బడు బాటు సంతతము బ్రహ్మానందమే వెల్లు న 


చ్చట రోచిస్సులు బొందు గాక విజయోత్సాహమ్ము వైకుంఠమే 


ఆ వైకుంఠము నందు నెచ్చటను మాయ లుండవు. విశ్వరాశికి నది పైన నుండును. అక్కడ శోకము, 
కోపము, మోహము, భీతి మున్నగు నవి కనంబడ వని చెప్పుదురు. నిత్యము నక్కడ బ్రహ్మానందమే 
చెలంగును. అది విజయోత్సాహములతో విరాజిల్లును. 


అలరి చతుర్భుజమ్ముల సమంచిత నీల తనుప్రభా ద్యుతుల్‌ 
చెలువపు స్వర్ణ భూషణ విశేషరుచుల్‌ తనరం ద్వదీయ భ 

క్తు లలరి యుండ నున్న తపు( గూటము నందు నిరస్త పాప సం 
కులము వికుంఠ ధామమునకుం బరమంపు జయమ్ము కల్లెడిన్‌ 


అచ్చట చతుర్భుజములతో నీలదేహ కాంతులతో నందమైన స్వర్ణ భూషణములతో నీ భక్తులు దనరి 
యుందురు. ఉన్నతమైన గృహము నందు పాపము లెవ్వియు నుండవు. అట్టి దైన యా వైకుంఠమునకు 
నిత్యము జయ మగు గాక. 


దివ్య వధూమణుల్‌ కొలువ దేహపు గాంతులు చంచ లాభమై 
యవ్యయమై జనోన్మద మహాత్మ్యత వెల్ల నిజార్యు భవ్యమౌ 
నవ్య పదాబ్ద సౌరభమునం దమి నుంచును లక్ష్మి యా నివా 
సావ్యయ దివ్య ధామము మహా పద మింపుగ నా కొసంగుమా 


రమాదేవి యా వైకుంఠమున దేవతా స్తీలు కొలుచు చుండగా మెజపు కాంతుల బోలు జన సమ్మోహన 


చం. 


కరమైన దేహకాంతులతో వెల్లుచు దన నాథుని పాదాబ్ద సేవా రక్తి నుండును. అట్టి లక్ష్మీదేవి నివాస 
స్థానమైన వైకుంఠ పదము నా కొసంగుమా. 


అజునకు జూపి తీవట నిజాలయ మందును రత్నపీఠ మం 
ద జలజనేత్ర కోట్యధిక హర్ముట సన్నిభ భాసమానమౌ 
రజత కిరీట కౌస్తుభ వరద్యుతి తో సిరిమచ్చ రూప మం 

త జగతి కారకా కృపను దానిని భక్తుండ నాకు జూపవే 


పద్మాకా! బ్రహ్మ దేవునకు నీవు నీ ధామమున రత్నపీఠమున నాసీనుండవై కోటి సూర్యుల కాంతులతో వెల్లు 
స్వర్ణకిరీటము, కౌస్తుభ మణి, శ్రీవత్సము తో బ్రకాశించు నీ రూపమును జుపితివి. నీ భక్తుండ నైన నాకును 
నీ రూపమును జూపుము. 


గురు ఘన నీల రాత్రిసుమ కోమల గాత్ర రుచిప్రభా దిశా 

వర కరు ణాత్త హాస రుచి భాసిత నిర్మల సుంద రాననా 

దర స గ దారి పద్మ ధర దార్జ్య భుజవ్రజ నిన్ను గాంచగన్‌ 
సరసిజజుండు సంతసిలె( జక్కంగం బాపుమ నాదు రోగముల్‌ 


గొప్పదైన మేఘ శ్యామముతోం గలువల వంటి మృదు వైన దేహపు గాంతులతో వెల్లు దిక్కులు గలవాడా! 
కరుణా రసార్ద మందహాసముతో వెల్లు ముఖము గలవాడా! గద తో గూడి శంఖము, చక్రము, 
పద్మములను ధరించిన బలమైన భుజములు గలవాడా! నిన్ను జూడంగనే బ్రహ్మ దేవుండు సంతస 
మందెను. అట్టి యో హరీ ! నా రోగములను బాపుమ. 


అటగని నీ పదాబ్బముల నబ్దజు. డంత విమోహియై పడెం 
బటుతర సంభ్రమమ్మున నపార ముదమ్మున ధన్యు(డై యనెన్‌ 
దిట వగు విద్య నిమ్ము సురదేవ సృజింప జగమ్ము నిర్గుణా 
పటు గుణ తెల్పు నీ దగు స్వభావము నట్టి హరిన్‌ భజించెదన్‌ 


బ్రహ్మ నీ పదాబ్ధ్బములను గని సంభ్రమాశ్చర్యములతో విమోహియై సంతోషముతో నిట్లు పల్కెను. ఓ దేవదేవా 
జగములను సృజింప( గల్లు పటు తరమైన విద్య నిమ్ము. నిర్గుణా పి స్వభావమును దెల్పుము. అట్టి హరిని 
నేను భజించెదను. 


లయవిభా 


అరుణ చరణాబ్దములం బరగ వినయమ్ము, వడ సరసిజజు హస్తమునం గర కమల మత్యా 
దరముగఈ దగిల్చి యన హరి కమలజా తెలివి విరివి నగు జిక్కవయ కరుమముల కారన్‌ 
స్థిరముగ మదిన్ని లిచితి రహిని వహించె మజి సరసిజభవుం డపుడు గరము, నలినాక్షా 
పరమ మగు ప్రేరణ మడరిచితివి సృష్టికి, మధురిపు ముదమిమ్ము కరివరద నుతియింతున్‌ 


వినయము మీటగ బ్రహ్మ హరి యరుణ చరణాబ్దములపై( బడ, హరి తన కర కమల మత్యాదరముగ బ్రహ్మ 
హస్తమున( దగిల్చి యిట్లు పలికెను. కమలజా! నీకు దెలివి విరివిగా నగును. కర్మపు జెజిల( జిక్కవు. 
స్థిరముగ నీ మదిని నేను నిలిచితిని. హరి యనంగ నిట్లు బ్రహ్మ యపుడు మిక్కిలి సంతసించెను . నలినాక్షా! 
జగతి సృష్టికి పరమ మగు ప్రిరణము కలిగించితివి. మధురిపు! కరి వరద! నిన్ను నుతింతును నాకు 
హర్షము నిమ్ము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేడవ దశకము. 
ద్వితీయ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


10. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 8. 
ప్రళయ జగత్సృష్టి ప్రకార వర్ణనము. 
ల (x) 


తే.గీ. ప్రళయ మంత మైనం దిరిగి బ్రహ్మ కల్ప 
మంత నారంభ మగు మొద లబ్బజుండు 
పుట్టి నీ వలనన వేదములను బడసి 
చేయు. బూర్వ కల్పము బోలు సృష్టి దేవ 


మహా ప్రళయము గడచిన పిదప తిరిగి బ్రహ్మ కల్పము ప్రారంభ మగును. నీ వలన నబ్దజుం 
డవ్విధి బుట్టి వేదములను బడసి పూర్వపు రీతి సృష్టి చేయును. 


మధ్యాక్కర. యుగముల చౌకము లంచ నొక్క వేయి యయిన దినము 
నగు బ్రహ్మ కంతియ రాత్రి యగును గడచె నవి పెక్కు 
జగముతోందాను నీ లోనం జక్క లీన మయి పరుండు 
నగపడిన నిశీధి దాని నంద్రు నైమిత్తిక లయము 


నాలుగు యుగముల సమూహము వేయి గడచిన బ్రహ్మకు నొక పగలు. రాత్రియు నంతియ 
కాలము. అవి యిప్పటికి పెక్కులు గడచినవి. రాత్రి వేళ జగముతోం బాటు తాను నీయందు 
లీనమై పరుండును. దానినే నైమిత్తిక ప్రళయ మందురు. 


మధ్యాక్కర. మావంటి వా రుదయమున మానక నిత్య కృత్యముల 
బోవు విధమ్మున బ్రహ్మ మూరు సృష్టింప జగతిని 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నీవ వహింపం గృప భృగు నిభులు నజుని భంగి చేత 
నావస్థ నిద్రల నుందు రలరి పూర్వ స్మృతులు దనర 


మా వంటి వారు ప్రతి దినము సేయు పనుల పగిది నీ యనుగ్రహమున బ్రహ్మ జగతిని 
సృష్టించును. భృగు మహర్షి వంటి వారును బ్రహ్మ వలి చేతనులు నిద్ర లందు నుందురు. వారికి 
పూర్వ స్మృతి యుండును. 


కడచిన విపు డేంబది యేండ్లు కంజునకు వ 
యోర్డము పరార్థ మందురు యోగి వరులు 
దీని పూర్వార్ణ రాత్రి గతించి పగలు 

రాగ జను నీ విలాసములను వచింతు 


ఇప్పుడు బ్రహ్మకు నేబది యేండ్లు గడచినవి. దీనిని పరార్థ మందురు. పూర్వ పరార్ధపు రాత్రి 
గడచిన పిదప పగలు వచ్చును. ఆ పగటి యందలి నీ విలాసములను వచింతు నిప్పుడు. 


కమల సంభవుం డరసి పగటి ముగింపు 
నెంచి శయనింప సంలీన మెలమి నయ్యె 
సకల జగతియు నీదైన జఠర మందు 
నేక సాగర మయ్యెను లోక మంత 


బ్రహ్మ పగలు పూర్తి కాగ శయనించెను. జగత్తంతయు ని కడుపు నందు లీన మయ్యెను. లోక 
మంతయు నొక్క సాగర మయ్యెను. 


వేయి పడగల పయి వెలసి నిద్రింతు వొం 
దంగ నీ వమిత ముదపు టనుభవ 
మెల్ల యోగ నిద్ర యుల్లము ముద్రింప 
విశ్వ మెల్ల మును(గ బేయ మందు 


నీ మనస్సు బ్రహ్మానందమును బొంద యోగనిద్ర వహించి యాది శేషుని వేయి పడగల పై 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిద్రింతువు. విశ్వ మంతయు నీటిలో మునిగి యుండును. 


నిదురించిన శక్తుల తో 

నిదురించితి సకల శక్తి నిలయా ప్రళయం 
బది ముగియః బ్రభోధింప(గ 

నుదితం బది కాలశక్తి యొప్పుగ నీచే 


శక్తులకు నన్నింటికి నిలయ మైన వాడా శక్తు లన్నియు నీలో నిదురింప( బ్రళయ మంతము 
కా(గ మేలుకొలుప మని కాల శక్తి నీచే. జెప్పండినది, నీవు నిదురించితివి. 


తొంటి నుండి మేల్కొని నట్టి దొడ్డ కాల 

శక్తి యుగ చతుష్క సహస్ర సమయ సుప్తు 
నిన్ను మేలుకొలిపె రజనీ క్షయమున 
వేడ మును నీవు మన్నించి విశ్వనాథ 


తొలుత నుండియు మేల్కొని యున్న కాలశక్తి వేయి మహా యుగములు పూర్తి యగు రాత్రి 
గడవగనే నీవు వేండిన విధము నిన్ను మేల్కొలిపినది. 


పన్నుగను లేచి నిటం బరున్న దేవ! 

కాన బడె లిన మైన లోకములు నెల్ల 
సూక్ష్మ రూపమ్ములు వహించి చోద్యముగ న 
గపడ జగములు నీలోన గాంచి తీవు 


అప్పుడు దేవా చక్కగ లేచి నీలో లీన మైన లోకములు చోద్యముగ సూక్ష్మ రూపములతో నీ 
లోపల నగపడ వానినిం గాంచితివి. 


మొలిచె దివ్యాబ్ద మర్ణ ముకిలిత మంత 
నీదు నాభి రంధ్రము నుండి నెమ్మి దాని 
యందు నిముడ సూక్కాకృతి నడరి యెల్ల 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వస్తువులు మున్ను నీయంద పమ్మినవియ 


దేవా నీ నాభి రంద్రము నుండి యప్పుడు సగము విరిసిన దివ్య పద్మ మొకటి మొలిచినది. 
దానిలో నీ యందు మున్నున్న సమస్త వస్తువులు సూక్ష్మ రూపమున నున్నవి. 


పద్మ కుట్మల మంత ప్రభవము నొంది 

నీ తను లత నుండి యెగసి నీర మందు 

నుండి విరిసి తనదు వెల్లు లుండ నెల్ల 

డలను హరియించె నచ్చటం గల తమమ్ము 11. 


నీతను లత నుండి పద్మము మొలిచి యంత నీటి నుండి తేలి విరిసినది. దాని కాంతులతో 
నంతట నున్న చీకటిని బాబుంద్రోలినది. 


చిత్ర మన్యములకు నెంచ బత్రములు వి 

రియ కరమ్ము నీ వీర్యంపు ధృతి సరోజ 

మందు నుదృవించెను విధి యట్జజుండు 

వేద చయము స్వయ మెటి(గ విపులముగను 12. 


అది యన్యముల కన్న. జిత్రముగ నున్నది. పత్రములు వికసింప(గ నీ బలమున సరోజ మందు 
బ్రహ్మ యుద్భవించెను. నీ యనుగ్రహమున వానికి వేద స్వరూప మెల్లయు నవగత మయ్యెను. 


బ్రహ్మ కల్పాది సృష్టించి బ్రహ్మ దేవు 

నవ్య యానంత విశ్వేశ దివ్య రూప 

సృష్టి చేయించి తీవు నా క్లిష్ట రోగ 

చయము వాపు మనిల పురేశ్వర పరాత్మ! 13. 


అనంతా బ్రహ్మదేవు నట్లు కల్పాదిని సృష్టించి సమస్త సృష్టిని నీవు వానిచే జేయించితివి. అట్టి 
గురువాయూరు నాథా పరాత్మా నా రోగములను బాపి రక్షించుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమన్నారాయణీయమున నెనిమిదవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 9 


జగత్సృష్టి ప్రకార వర్ణనము. 


నలినజుండు నిలిచి నీదు నాభి నలిని 
వనధి నిప్పద్మ మెట్లుండె నని వెజిగు వ 
డి తిలకింప నల్టిశలు వివృత ముఖు డయి 


యంత నష్ట దృక్కులం జతురాస్యుం డాయ 


పద్మ సంభవు( డంత నీ నాభి లోని పద్మమున నిల్చి యీ కడలిలో నీ పద్మ మెట్లు వచ్చెనని 
యాశ్చర్య పడి నాలుగు దిక్కు లందు ముఖముల నుంచి నెనిమిది కన్నులతో (జూచి నందున 
నాతండు చతురాననుం డయ్యెను. 


కమల మవ్విధి మున్నీటం గదల నరసి 
దాని కాధారపు( దనువు గాన లేక 

తాను నిస్సహాయమ్ముగ దాని కుక్షి 
నలరి నళిని యెక్కడి దని యరయం జాగె 


సముద్రమున బద్మమును జూచి, దాని కాధార మైన నీ తనువు జూడలేక తాను కేవలము 
నిస్సహాయునిగా నుండెనని యించి పద్మ మెక్కడి దని చింతింపం జాగెను. 


తథ్యముగం గులిన మగు నిత్తామర యని 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యించి యదేని కారణ మంచితమ్ము 
వెదక నెంచి నాళ బిలము వెంట నే 
జారు వపువు గనండు యోగ శక్తి నజుండు 


తథ్యముగ నీ తామరసము మంచి కులమునది యై యుండునని తలంచి నాళము వెంట నేంగి 
యంగి తనదు యోగ బలమునను గూడ నిన్ను గను గొన లేక పోయెను. 


నాళ వివర మార్గమ్మున, గేళి లీల 

వంద యేండ్లు వెదకి కాన కందు నెద్ది 
మజిలి తమ్మి కుక్షి నిలిచి మౌన మూని 
కోరె నేకాగ్రతను నీదు కూర్మి దయను 


ఆ నాళము గుండా యాట వోలె వంద యేండ్లు వెదకి దేనిని, జూడ లేక తిరిగి పద్మ గర్భమునకుం 
జేరెను. అప్పుడు మౌనముగా నేకాగ్ర చిత్తమున నీ దయను బ్రేమను వేండుకొనెను. 


నూరు దివ్య వత్సరము లేపారి తపము 
సేసి బోధ మరసి బ్రహ్మ సెంది హృష్టి 

ళు. 
గాంచె నద్భు తాపూర్వ భోగ చయ సంస్థి 


తమ్ము నీ దివ్య రూప మంత నిజ హృదిని 


నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసి జ్ఞానము నొంది పడగల సమూహమున నున్న నీ 
దివ్య రూపము నంతఃకరణమున( గాంచి సంతసించెను. 


కటక కేయూర హార మకుట కిరీట 

రత్న మేఖలా పీతాంబర గళ కౌస్తు 
భాభరణ సువిలసి తోత్స లాభ తనువు 

న నిను నలువ యరసె నట్టి నిను గొలిచెద 


నీవు కటకములు, కిరీట మకుటములు, కేయూరములు, హారములు, రత్నములు పొదిగిన 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మొలనూలు, పీతాంబరము, కౌస్తుభము, మున్నగు నాభరణములతో వెల్లుచు నుంటివి. అట్టి 
నిన్ను నేను గొలిచెదను. 


శృతి నిచయ వినుత విభవ శ్రీపతి హరి 
జయము విభు కంటి ని న్నదృష్టమున నంచు 
సృష్టి కార్య నిపుణత నిచ్చి దయం జూప 
వేండె నజు డట్టి నీవు కాపాడు మయ్య 


అంత బ్రహ్మ వేదములచే నుతింపంబడు వాడా నా యదృష్టమున నిన్ను జూడ గలిగితిని. ప్రభూ 
నీకు జయ మగును. నాకు జగమును సృజించు వైపుణ్యమును బ్రసాదించు మని వేడుకొనెను. 
అట్టి యో పరమాత్మా నన్ను గాపాడుము. 


తిరిగి తప మాచరించు విధీ లభించు 
భువన రచ నైక దక్షత పూర్ణముగను 
గోరికలు దీరు నీకు నేపారు భక్తి 


యన్న నీ గిరల నజుండు హర్ష మొందె 


ఓ నలినజా తిరిగి తపమును జేయుము. అప్పుడు నీకు భువనములను బుట్టించు దక్షత పూర్తిగ 
గలుగును. నీ కోరిక తీరును. భక్తియు( గలుగును. ఆ మాటలకు బ్రహ్మ మిక్కిలి సంతసించెను. 


తపము దివ్యాబ్దములు నూటు తమ్మిచూలి 
సేసి మతి తపో బలముల వాసి బడసె 
ననిల జల కంపి తాబ్బము నారసి యజు 


డంతట భవదృల మహిమ నణంచె రెంటి 


అంత బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపము చేసి తపోబలము బుద్దులను బొందెను. 
అప్పుడు వాయువు నీరములచే కదలాడు పద్మమును జుచి నీ బలమహిమచే బ్రహ్మ 
వాయువును నీటిని రెంటిని నణంచెను. 


తే.గీ. నీయనుగ్రహమునం జేసె నీ జగత్ర 
యమ్ము కమలమ్ము చేతనె నెమ్మి జీవ 
తతి సృజింపః దొడంగెం బ్రోవు దయ(గృపా మ 
తీ మరుత్పురేశ దయార్ద దృక్కు లడర 10. 


అంత నీ యనుగ్రహమున బ్రహ్మ తామర పూవు తోనే ముల్లోకములను సృజించెను. జీవ 
రాశులను సృజింపం బ్రారంభించెను. ఓ గురువాయూరు నాథా దయా మతీ నీ కృపా వీక్షణములతో 


నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునః దొమ్మిదవ దశకము. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 10 
సృష్టి భేద వర్ణనము. 


బల మది నీ యనుగ్రహ మపారము నుండ. జెలంగ సృష్టి నా 
నలినజుం డద్భుత స్థిర వనస్పతి షండ మృగ ద్విజావలుల్‌ 
సలలిత కాశ్యపేయ సుర చారణ పన్నగ సంచ యాదిగాం 


జలిపెను జీవ భేదములః జక్కంగ దేవ! వికుంఠ రాణ్మణి! 


వైకుంఠవాసా నీ యనుగ్రహ ముండగా నీ బలము చెలంగంగ బ్రహ్మ దేవు( డద్భుతమైన సృష్టిని 
జేసెను. స్థిరముగా నుండు వృక్షములు, మృగములు, పక్షులు, కశ్యప సంతానము సుర చారణ 
పన్నగ సమూహములు మున్నగునవి సృజించెను. ఇట్లు జీవ భేదములను గల్పించెను. 


మాయ గ్రహం బహమ్మును నమర్షము రాగము భీతు లైదుని 
త్యాయత రీతి జీవుల విహారము సేయగ దామసమ్మునం 
బాయక నీదు పాదములు పద్మభవుండు స్మరించె భక్తితో 
బాయంగ నెంచి దుర్చరపు బాధలు మానస శుద్దిం గోరుచున్‌ 


మిధ్యను గ్రహించుట, యహంకారము, కోపము, రాగము, భయ మను వైదు తామస 
గుణములు జీవులలో విహారము సేయగా బ్రహ్మ యీ బాధలు తొలగుటకు, దన మనశ్శుద్ధినిం 
గోరుచు భక్తితో నీ పాదములను విడువక స్మరించెను. 


ఘన ముని వరేణ్యులం గమలగర్చ్భుండు మన 
మున సనక సనందన సనాతన సనత్సు 


మారుల సృజించి సృష్టింపం గోర వారు 


తే.గీ. 


మధ్యాక్కర. 


వినరు నీ పాదముల భక్తి విస్తరిల్ల 


అంత బ్రహ్మ మునివరేణ్యు లైన సనకుండు, సనందుండు, సనాతనుండు, సనత్కుమారులను దన 
మనస్ఫంకల్పమున సృజించెను. వారిని సృష్టినిం గొనసాగింపుం డనిన వారు నీ యందలి భక్తి 
తత్పరత నందుకు నంగీకరింప లేదు. 


అంత వచ్చిన కోపము నాథ నజుని 
కనుబొమల మధ్య మృడుండు నీ కలను బుట్టి 
తెలుప మనెం దన పేళ్లును స్థలము లేడ్చి 
రుద్రు( డన బడె నాతడు రోదనమున 


అంత నజుండు వచ్చిన కోపము నాపుకొనంగ నతని కనుబొమల నడుము నుండి నీ యంశముతో 
రుద్రుండు పుట్టి యేడ్చుచు దన పేరులను మజియు నుండు స్థలములను దెలుప మనెను. 
మిక్కిలిగ రోదనము చేయుటచే నాతడు రుద్రుః డని ప్రసిద్దు డయ్యెను. 


రుద్రులను బదునొకండు రూపముల సృజించి యంత 
భద్రాంగనల వారి కిచ్చి భార్యల నీ ప్రేరణంపు 

ముద్ర తనర సాదరముగ ముదమార ననె వారి తోడ 
రుద్రులారా సృష్టి కార్య రోచిస్సు లగు డింక మీరు 


బ్రహ్మ యట్లు పదునొకండు రుద్రులను వారికి దగిన భార్యలను సృజించి, రుద్రులతో 
నాదరముగా సృష్టి కార్యములను జేయుం డని పలికెను. 


అంతట సృష్టి సేసిరి భయాంగక రుద్ర చయమ్ము నిండ వే 
వింతగ ముజ్జగమ్ములును భీకర చేతన సంచయమ్ములన్‌ 
వంత నజుండు నీ గిరలం బల్కెను సృష్టిని యాపుః డింక మీ 
రెంతయు భక్తితో. దపము నింపుగం జేయు(డు మంగళం బగున్‌ 


అంత వారు భయంకరాకారములు గల రుద్ర గణములను ముల్లోకములు నిండ సృష్టించిరి. అంత 


తే.గీ. 


మధ్యాక్కర. 


తే.గీ. 


తే.గీ. 


బ్రహ్మ భీతిలి నీ పనుపున వారిని సృష్టి నింక నాపు( డని చెప్పి మంగళము లగుటకు( దపముల 
నాచరించు( డనెను. 


అత్రియు మరీచియును గ్రతు వంగిరసులు 
సెల(గి పులహ పులస్త్య వసిష్ట భృగువు 
లింక దక్షుడు నారదు( డెలమి నీకు 
దాసు డబట్ట జాంగముల నుదృవులు వారు 


అత్రి, మరీచి, క్రతువు, నంగిరసుండు, పులహుండు, పులస్త్యుడు, వసిష్టుండు, భృగువు, 
దక్షుండు, నీ దాసు డైన నారదుండు బ్రహ్మ దేవుని వివిధాంగముల నుదృవించిరి. 


సృజియించి ధర్మ కర్ణముల సృష్టికర్త పిదప వాణి 

(a) లై = 
ని జలజాక్షి సృజించి కాముని వశుం డయ్యె నకట గాంచి 
నిజ సుతు లంతట నుడువ నీతి దక్ష సనక ముఖిులు 
నజుండు వీడి తమము శాంతి నందె నీదు కరుణ వడసి 


మజియు ధర్ముని, కర్టముని సృజించి పిదప సృష్టికర్త సరస్వతిని సృజించి యామెను గాంచి 
కామవశు( డయ్యెను. తన పుత్రు లది గాంచి యాక్షేపింపం దమోగుణము వీడి నీ కరుణ తో 
శాంతిని బొందెను. 


శ్రుతు లఖిల విద్యలు పురాణ తతు లొ నర్చి 
ముఖ చతుష్కములను జతుర్ముఖుండు నేర్పె 
సుతుల కంత నెలమి నింక నత డరయక 


సృష్టి వృద్ది భవత్సాద సేవ జేసె 


వేదములను సకల విద్యలను బురాణములను నాలుగు ముఖముల ననరించి వానిని 
సుతులకు నేర్పెను. తదుపరి సృష్టి వృద్దిని, గాంచక నీ పాదసేవల నాశ్రయించెను. 


తెలిసి వెర వంత విభజించి దేహ మరయ 


10. 


నట్ల వృద్ది పజచి తీవ శ్రీశ 


అప్పు డుపాయము తట్టి తన దేహమును రెండు భాగములుగా విభజింప నవి స్త్రీ మజీియు 
బురుషునిగ నయినవి. (వారే శతరూపా మనువులు.) ఆ దంపతుల నుండి మనుష్య కుల 
మెల్ల నీ మహిమ వృద్ధి సెందినది. అట్టి గురువాయూరు నాథా మా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున( బదవ దశకము. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 11 


హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యుత్పత్తి. 


పెరుగు చుండ సృష్టి వరుస నొక్క దినంబు 
సనక ముఖ సుర వర మునులు గాంచ 
నిను వికుంఠ నిలయమునకు నేతెంచిరి 
వాయు పుర వరేశ పద్మనాభ 


పద్మనాభా! గురువాయూరు ప్రభూ! యట్లు సృష్టి వృద్ధి సెందుచుండ నక దినము సనకాది 
మునులు నిన్ను జూచు కోరికతో వైకుంఠమునకు విచ్చేసిరి. 


అల నైశ్రేయస కాన నాదులును గూపామ్నాయ రత్నాలయ 
మ్ములు భాసిల్లం గరమ్ము గాంచుచు( దమిన్‌ మోదమ్ముతో నంత మౌ 
నులు కక్ష్యాలిని దా(టి చేరి రట సంతోషమ్ము వర్ణిల్ల ని 


లలి తావాసము వేశ్మరాజ మస మాలంఘ్యంబు లోకంబులన్‌ 


అచట నైశ్రేయసము మున్నగు వనములు, బావులు, రత్నఖచిత గృహములు ప్రకాశించు చుండ, 
గాంచుచు నా మునులు గుమ్మములను దాటి నీ లలితంపు నివాస మసమాన మైనది 
యలంఘ్యము నైన దానిని సంతోషముగా. జేరిరి. 


నిన్ను గనం గోరు వారి నీ నిలయ మొలయు 
వారిని జయ విజయు లాప ద్వార పాల 

కు లటం గోప ముప్పొంగె మునులకు హృదిని 
నీదు ప్రేరణమునన దామోదర విభు 


తే.గీ. 


చం. 


తే.గీ. 


నిన్ను జూడం గోరు వారును నీ గృహము చేరిన వారిని ద్వారపాలకులు జయ విజయు లాప నా 
మునులకు మనస్సులో నీ ప్రేరణముననే కోప ముప్పొంగెను. 


అనయ చేష్ట లీ వైకుంఠమునకు మీరు 
జేసి నందున రాక్షస జీవిత మగు 

మీ కని శపింపం బడ నంత నాక మునుల 
వేండిరి హరి స్మరణ ముండు విధి సతమ్ము 


ఆ దేవమునులు నీతిలేని పనులు మీ రీ వైకుంఠమున. జేసి నందున మీకు రాక్షస జీవితము 
కల్లు నని శపించిరి. అంత జయ విజయలు వారిని తమకు నిత్యము హరి స్మరణ ముండు 
నట్లుగా. జేయ మని వేండిరి. 


సకలము నీ వెజింగి మది. జక్కగ వెల్పల కంత వచ్చి తీ 

వు కమల గూడి హస్తమును భూర్యహి మారకు నంస మందునం 
బ్రకటము గాంగ నుంచి బలిబంధన! తామరసాక్ష! మౌని స 
న్నికటము సంతసం బొస(గ నీదు మనోహర మూర్తి వారికిన్‌ 


జరిగిన విషయ మంతయు నెజింగి, నీవే లక్ష్మీ దేవి తోడు రాంగ గరుత్మంతుని భుజముపైం జేతి 
నూని మును లున్న చోటునకు వారికి హర్షము కలుగ(గ ముకుందా వచ్చితివి. 


తన్ను నుతియించు మునులను బన్నుగం గరు 
ణించి నుడుల' బార్దదులను గాంచి పల్కి 
తీవు వైర భావమ్ముతో నింక మూడు 


జన్మల పిదపం గలుగు నా సరస మీకు 


తనను స్తుతించు మునులను గరుణించి శ్రీహరి ద్వారపాలకులను గని మీకు నాపై వైరత్వముతో 
మూడు జన్మల పిదప నా సామీప్యము దక్కు నని పలికితివి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అటి నీ భృత్యు లైరి కశ్యప తనయులు 
లు మొ 
దేవ రిపులు దితి సుతులు. జేవం గలుగ 
సంధ్యలోం గష్ట కర్ములు సములు యమున 
కెంచ లోక భీకరులు రమేశ వారు 7. 


దేవా యట్టి ని భృత్యులు జయవిజయలు కశ్యపునకు దితికి బుత్రు లైరి. సంధ్యా సమయమున; 
బుట్టి మహా బలులు వారు లోక భీకరులు కష్టమైన కర్మములు జేయు వారు యమునకు సమ 


మైన వారు నైరి. 


ధర హిరణ్యకశిపుడు నతని యనుజ వ 

రుండు హిరణ్యాక్షుండు ననంగం గడు ప్రసిద్ధు 

లు మజచి గత జన్మ స్మృతులు ప్రతిఘమ్ము 

వూని నంచిరి త్వదధీనపు జగములను 8. 


హిరణ్యకశిపుండు తమ్ముండు హిరణ్యాక్షుండు ప్రసిద్ధులై పూర్వజన్మ స్మృతులను మజచి కోపముతో 
నీ యధీనమున నున్న జగములను నొప్పింపం జాగిరి. 


అడర(గ గద కేలను హిరణ్యాక్షుం డెల్ల 

సురల నసురులను దటీమి పరుల గనక 

ముంచి నీ ప్రియ క్షితి జలముల జరింప( 

జాగె గర్వించి యార్చుచు జగము లెల్ల 9. 


గదను జేత( దాల్చి హిరణ్యాక్షుండు సురాసురులను దజుముచు దన నెదిరించు శత్రువులను 
గనక నీకు ప్రియయమైన భూమిని నీటిలో ముంచి గర్వముతో నజచుచు జగము లెల్ల దిరుగః 
జాగెను. 


విని వరుణిని వలన నీవు తనకు సముండ 
వని యని వెదకందొడగ నిన్నంత దనరి 
భక్తులక కనిపింతు కృపా పయోధి! 10. 


యాపు మా రోగములు మరుదాలయేశ! 


వరుణుని వలన నీవు తనకు సమర మందు సము,డ వని యజింగి నిన్ను వెదక6 దొడం గెను. 
నీవు భక్తులకు మాత్రమే కన్పింతువు. దయానిధీ గురువాయూరు నాథా మా రోగములను 
మాన్పుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునం బదునొకండవ దశకము. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 12 
వరాహావతార వర్ణనము 


అంత మను సత్తముండు స్వాయంభువుండు 
సృష్టి రతు( డకాల జలస్ల సింధునేమి, 

జ థి 
గాంచి సత్య లోకం టే(గ మించి మునుల 
గూడి నీ పద భక్తుని జూడ నజుని 


అంత స్వాయంభువ మనువు సృష్టికార్య నిమగ్నుడై జలములో మునింగి యున్న భూమినిం 
గాంచి మునులు తోడు రాంగ నీ పాద భక్తుః డైన బ్రహ్మ దేవుని? జూచుటకు సత్యలోకమన కేగెను. 


జనుల సృజించు చుండ ధర సంకట మేర్పడె మున్గ నీటిలో 
వినతు లొనర్తుం బద్మభవ వేగ జగమ్ము నొసంగుమా తగన్‌ 
జనులకు నా మనూత్తముండు సాంగిలి వేడ స్వయంభువుండు ధ్యా 
న నిరతి నీపద ద్వయము నర్మిలి మధ్వరి! యాశ్రయించెనే 


బ్రహ్మను గాంచి యా మనువు బ్రహ్మదేవా జనుల సృజించు కార్య రతుండనై యుండ భూమి 
నీటిలో మునింగిపోయి నందున ప్రజకు సంకటము లేర్పడెను. మాకు నిల్చు స్థలము నీయవే 
యని నమస్కరింపంగా నలినజుండు మధురిపు! నీ పద పద్మములను ధ్యానించి యాశ్రయించెను. 


అక్కట మును ద్రాగ నిక్కబంధమ్ములు 
నేను ముంచె దిరిగి నీర మవని 

నని స్మరింప నీదు నంఘ్రి బాల కిటివై 
పుట్టి తీవు బ్రహ్మ ముక్కు నుండి 


తే.గీ. 


తే.గీ. 


మున్న యీ జలములను నేను ద్రాగియుంటిని కదా తిరిగి యూ నీ రెట్లు భూమిని ముంచె నని 
తలంచుచు దేవా బ్రహ్మ నీ యంఘ్రి ద్వయమును స్మరింపశా నీ వాయన ముక్కు రంధ్రము 
నుండి బాల వరాహమవై పుట్టితివి. 


బొటన త్రీ లంత మేనునం బుట్టి యంత 
నేను గంత పెరింగి నభ మెల్ల నిండ 
నీవ యచ్చెరు వందిరి నీరజ భవు( 
డును దనూజులు వికచ నలిన దళాక్ష 


బొటన వ్రేలు పరిమాణమునం బుట్టి చూచుచుండ నేనుంగు రూప మంత పెరి(గి యాకాశమంతయు 
నీవు నిండగా బ్రహ్మ మజియు పుత్రులు కూడ మిక్కిలి యాశ్చర్యము సెందిరి. 


అక్కజ మంది చిత్తమున నబ్దజు( డివ్విధిం దల్పం జాగెనే 

యిక్కిటి యెట్లు వుట్టెను మదీయ నసా బిల మందు నుండియే 
యెక్కడి వాం డితం డెవ(డొ యియ్యది యంచంగ విష్ణు మాయయే 
చక్కగ నార్చి తీవు ద్రుటి శైల నిభమ్మయి భీకరమ్ముగన్‌ 


అపుడు బ్రహ్మ మనస్సులో నిట్లు తలశుం జాగెను. ఈ వరాహము నా నాసికా రంధ్రము నుండి 
యెట్లు పుట్టి, నిత డెవ్వః డెక్కడి వాండు నా కిది విష్ణు మాయగా( దోచు చున్నది. ఇట్లు బ్రహ్మ 
తలంచు చుండ నంత బర్వతాకారు(డవై భీకరముగా నార్చితివి. 


జన తపస్సత్య లోక వాస ముని వరులు 
నీదు గర్భనమును విని మోదమున ను 
తింప నిన్ను హర్షించి గర్జించి మిగుల 
దూజితివి పృథు తర మూర్తి దోయ రాశి 


జనలోకము, తపోలోకము సత్యలోకమున నున్న మునులు నీ యటుపు విని సంతసించి నిన్ను 
నుతింప హర్షించి గర్జించి మహాకాయా నీవు నీటిలో దూజితివి. 


తే.గీ. 


తే.గీ. 


ఉరువౌ బూడిద రంగుతో నలరి పై కుప్పొంగు రోమమ్ములన్‌ 
గురు వాలమ్మది లేచి యుండ బెడంగౌ ఘోణన్‌ నతేద్దాస్యముం 
దిరుగం గన్నులు వాజి మబ్బులును గీర్తింపంగ మున్యోఘముల్‌ 


కరుణం గాంచి మునింగి తీవు కుము ఖాకారమ్మునం దోయధిన్‌ 


బూడిద రంగు మేనితో నుప్పొంగు రోమములతో+ బెద్ద తోకను బైకెత్తి ఘోరమైన ముక్కు, వంచిన 
ముఖముతో గన్నులు ద్రిప్పుచు మబ్బులు పాజంగ ముని బృందము కీర్తించు చుండ గరుణతోం 
పంది యాకారముతో సముద్రములో ముని(గితివి. 


అదరగ నెల్ల నక్ర తతు లప్పున భీతి దిమింగలమ్ములే 
చెదర నభంగ భంగము లశేషము రేగ రసాతలస్టులే 
బెదరగ ఘోర ఘోషమునం( బెంపున నార్వంగః దూజఆి వారిధిన్‌ 


వెదకితి వంత గహ్వరిని వే జల మందు సవిస్తరమ్ముగన్‌ 


నిటిలోం దిమింగిలములు మొసళ్ళు లెల్ల భీతితో నదరంగ, విశేషముగాం గెరటములు సెలరేంగ, 
రసాతల వాసులు బెదజ, ఘోరముగ నార్చి జలములలో భూమిని వెదక దొడశితివి. 


అధము౦ డా దైత్యు(ః డుంచ(గ నవని నార 
సా తలాంతమునను గాంచి సత్వరమ్ము 

లీల నుంచితి కోరను గోల రూప 

కితి గణింపక యెదిరించు దితిజ గణము 


అధముడు హిరణ్యాక్షుడు రసాత లాంతరమున భూమిని నుంచ గాంచి సత్వరము పుడమిని నీ 
కోరపై నుంచితివి వరాహావతారా దైత్యగణము నెదిరించిన లెక్క సేయక. 


ధాత్రి నుద్దరింప(గ నీదు దంష్టపు మొన 
గడ్డి పరక పగిదిః గోరం గనంబడె నది 
వనధి ఘోరోదకము నుండి వచ్చి తీవు 


వాపు రుజలు మాయా కిటి రూప ధారి 


నీ దంష్టము చివర నుంచి భూమి నుద్ధరించి నీటి నుండి పైకి వచ్చితివి. అప్పుడు భూమి కడలిలో 
నీ కోరపై నొక గడ్డిపరక వలెం గనిపించెను. అట్టి వరాహ రూపా మా రుజల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునః బండ్రెండవ దశకము. 


తే.గీ. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 13 
హిరణ్యాక్ష వధము 


నిన్నరయన్‌ హిరణ్య మయ నేత్రుండు కల్ప జలమ్ము లందు. దా 
గ్రన్నన( జాగ జంఘముల కన్నను మించక నీర ముండ(గన్‌ 
సన్నుతి చేసి నారదుడు శార్య మనమ్మున నీ బలమ్మునే 
సన్నము సేసి యో వరద సంయమి పల్కెను దైత్యుతో నిటుల్‌ 


దేవా నిన్ను గనుగొనుటకు హిరణ్యాక్షుడు కల్పకాల జలములు తనకు మోకాళ్ల వజికు వచ్చు 
చుండ. దిరుగు చున్నప్పుడు నారద మునీంద్రుడు కపటమున నతనిని నుతించి నిన్ను తక్కువ 
చేసి యసురుని తో నిట్లు పలికెను . 


హరి హరించు చున్నా(డు నీ యవని నన ము 
ని వరుం డెక్క డెక్కడ వాం డని యసురుః డన 
నంత జూప నీ పథము నీ చెంత జేరె 

జలము నుండి నెత్తుచు నుండ నిలను నీవు 


హరి భూమిని దొంగిలించు చున్నా(డు చూడు మని నారదుం డనంగ నసురుం డెక్కడ యెక్కడ 
వా(డని యడుగంగ ముని నీ వున్న దారి చూపెను. అప్పుడు నీవు పుడమిని నీటి నుండి పైకి 
నెత్తు చుంటివి. 


ఎటి(గక నిన్ను దైవమ! హసించుచు( బల్కె నరణ్య జంతు వం 
చబచుచు నింద సేయుచు నసహ్యపుం బల్కుల దైత్యుం డంత నీ 
వజణమర లేక కాంచి భువి నార్తి( జలింప మహత్వ సంపదన్‌ 


చం. 


మజీ జలరాశి నుంచి దితి నందను మార్కొన నుత్సహించితే 


దేవా నీ మహిమ మెజుం/గక దైత్యుండు పరిహసించుచు నడవి మృగమా యని యజిచుచు 
నిందించుచు నసహ్యపుం బల్కులు పల్కెను. అంత నీవు బెదరక నీ మహత్వమున భూమిని 
నీటిలో నిల్పి యా రక్కసుని నెదిర్ప సిద్ధ మయితివి. 


గద కర మందు. దాల్ప( గని కర్చురు. బూని మహోన్నతమ్మునా 
గదను సలీలం బోర నటం గల్ల రవమ్ములు తాక రెండుం జూ 

డం దలంచి దేవ సంఘము లటం దమి నిల్వంగ ధాత యంతటం 
గదిసి వచించె జంప దగు గౌణపు నీ విట సంధ్య లోపలన్‌ 


చేతిలో గద నూనిన రాక్షసునిం జూచి నీవును గొప్పదగు గదను బూని వానితోం బోరు సలుప వాని 
తాకిడికి గల్గిన ఘోర శబ్దములను వినిమీ యుద్ధము జూడం గోరి దేవతలు పైన నిల్చిరి. అప్పుడు 
బ్రహ్మ నీతో వానిని సంధ్యా కాలము లోపుననే చంపు మని పలికెను. 


అక్కజ మయ్య నీదు గద యయ్యసురేంద్రు గదా విఘాతమై 
గ్రక్కున గూలౌ ధాత్రిని వికారము నొందక యంత నవ్వుచున్‌ 
మక్కువ తోడ దల్ప మది మానిసి దిండ్ల వధించు జక్రమున్‌ 
మిక్కిలి వెల్లి తీ వది సమీర రయమ్మున+ జేర హస్తమున్‌ 


అప్పు డాశ్చర్యముగా నసురు గదా ఘాతమున నీ గద నేలపై. గూలెను. దానికి జింతింపక నీవు 
నవ్వుచు( బ్రేమతో రాక్షసాంతకమైన చక్రమును మనస్సులో దల్ప(గా నది వాయు వేగమున 
వచ్చి నీ చేతిని జేరగా గొప్ప కాంతితో వెల్లితివి. 


కాల సమాన దైత్యుండు పగం గొని శూలము నేయ నీపయిన్‌ 
లీలంగ దానిం జక్రమున లెస్సగ ముక్కలు సేయం గాంచి యా 
భీలపు ముష్టి ఘాతములం బెల్లుగ వ్రేసియు విట్ఞ వీ(గి లో 


కాలను మోహమం దునుప గల్లుడు మాయలు పన్నె వింతగన్‌ 


తే.గీ. 


చం. 


తే.గీ. 


యమునితో సమాన మగు నా రాక్షసుడు పగతో శూలమును నీ పయి విసరెను. లీలగా దానిని 
నీవు జక్రముతో ముక్కలు సేయం గాంచి యతండు పిడికిలి పోటులు గట్టిగా పొడిచి విజ్ఞ వీ(గి 
లోకములను మోహపబచు మాయల నెన్న పన్నెను. 


హర్యరి ఘన మాయాజాల మణ(ప( దనదు 
ఛవి కణమ్ములం గోపించి యవిరళమ్ము 
ముష్టి బ్రహరింప నసురుండు మూరి కాలి 
బొటన వ్రేల నొక్కితి చెవి తటము నందు 


హరి చక్రము తన కాంతి కణముల మాయల నన్నింటి నణంపంగ రక్కసుండు కోపించి అవిరళముగ 
ముష్టి ఘాతములు నీ పై బ్రసరించెను. అప్పుడు నీవు నీ కాలి బొటన వ్రేలితో నతని చెవి క్రింద 
నొక్కితివి. 


చరణపు ధాటి కోర్వక నసా ముఖ రంధ్రములన్‌ స్రవింప నె 

త్తురు సుమహాజిరుం డసుర తూర్ణము వీడె నిజాసు వాయువుల్‌ 
సుర ముని వర్యు లంతట విశుద్ధ ముదా కలి తాత్ములైరి పా 

డిరి వర యజ్ఞకాయ నిను డెందమునం దిడి స్తోత్ర పాఠముల్‌ 


నీ కాలి తాకిడి నోర్వ లేక నోరు ముక్కుల నుండి రక్తము కాజగా నా మహాకాయుండు తన ప్రాణ 
వాయువులను విడిచెను. అప్పుడు సురముని వర్యులు సంతోషముతో వరాహాకారా నిన్ను 
మనస్సు నందు నుంచి స్తోత్ర పాఠములు పాడిరి. 


త్వచము ఛందము నెజు లగు దర్భలు కను 

లు ఘృత మంఘ్రులు బుత్విజు లుదర మిడయె 
స్రుక్కు ముఖము గ్రహము రస శ్రుతి చమసము 
రసము సోమము కంఠ ముపసద మయ్య 


దేవానీ చర్మము ఛందము, రోమములు దర్భలు, కనులు నేయి, పాదములు బుత్విక్కులు, 
కడు పగు నిడా పాత్ర, ముఖము స్రుక్కు, నాలుక గ్రహము, చెవి చమసము వీర్యము సోమ 
రసము కంఠ ముపసదముగా నీవు యజ్ఞ స్వరూండవు. 


తే.గీ. 


అవ్విధి ముని నుతుల ముది తాత్ము(డ వయి 
ఘన తనువున విమల యశః కాంతు లలర 
జేరి వైకుంఠము సుఖ విహారి వైతి 

వాపుమ రుజ లన్నిటి మరు దాలయ ధవ 


ఆ విధముగా మునులు నిన్ను స్తుతింప సంతస మంది విమలకాంతులు వెలు(గ6 దనువున 
వైకుంఠము సేరి సుఖముగా నుంటివి. ఓ గురువాయూరు నాథా మా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునం బదుమూడవ దశకము. 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 14 
కపిలోపాఖ్యానము 


మనువు పద్మభవ తనూజుండు నలినాక్ష 
నీ పద సరోజ యుగ్మము నిత్యము స్మరి 
యించి కీర్తించి నీదు దివ్యాంచిత చరి 

తమ్ము. గడపెను మన్వంతరమ్ము రహిని 


నలినాకా పద్మభవుని పుత్రుః డైన మనువు నీ పదపద్మములను నిత్యము స్మరించుచు నీ దివ్య 
చరిత్రమును గీర్తించుచు మన్వంతరము నానందముగా గడపెను. 


కర్ణ మాఖ్యుండు పుట్టంగం గంజు నీడ 
నుండి యప్పుడు సృష్టిని మెండుగ నొన 
రింప నెంచి జనకు నాజ్ఞ రేగి తప మొ 
నర్చెం బెక్కేండ్లు నీ చరణములు దలచి 


ఆ సమయమునం గర్జముః డును పేరున బ్రహ్మదేవుని నీడ నుండి ప్రజాపతి యుదృవించెను. 
జనకుని యాజ్ఞ శిరసా వహించి యతండు సృష్టి నొనరించుటకు+ బెక్కేండ్లు మాధవా నీ పాద 


పద్మములను దలంచుచు' దపము సేసెను. 


కాల మేఘాభ తనువున గరుడు మూపు 
పై నలరి లీల దనర నబ్బమ్ము కర స 
రోజమున స్మితాస్యమ్మునం దేజ మలర 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


దర్శన మొసగి తీవు కర్టమునకు విభు! 


ప్రభూ నీలమేఘ వర్ణపు దనువున గరుత్మంతు మూపున నలరి కరాబ్దమునం బద్మము నూని 
నగు మోముతో నతనికి దర్శన మిచ్చితివి. 


పులకిత కాయు(డై యత(డు మూరి నుతింప రమాపతీ నినుం 
బలికితి వీవు హర్షమున( బత్నియగున్‌ మను పుత్రియే గుమా 
ర్తెలు నవకమ్ము. బిమ్మట సుధీ కపి లాఖ్య సుతుండ నౌదు నీ 
కిలను స్వయమ్ము నా వరము లిచ్చి యదృశ్యుండ వైతి వంతలో 


అంత కర్టముండు పులకితాంగు,డై నిన్ను నుతింప నతనితో హర్షమున నిట్లు పలికితివి. మనువు 
పుత్రి నీకు భార్య యగును దొమ్మండ్రు కుమార్తెల పిదప నేను స్వయముగ నీకుం గపిలుం డను 
నామమున బుత్రునిగా జన్మింతును. ఇట్లు వరము లొసంగి దేవా నీ వంతర్జాన మైతివి. 


భార్య శతరూప నతి గుణవతి దనూజ 
దేవహూతి గొని మనువు దేవ ముని ను 
డువంగ నీ పనుపున నేంగెను వడిం గాంచ 
దనదు రాకం గాంక్షించు కర్టముని కడకు 


మనువు భార్య శతరూపను, గుమార్తె దేవహూతిని దోడ్కొని నారద మునీంద్రు వచనమున 
మనువు రాకకు నెదురు చూచు చున్నట్టి కర్టముని కడకు నేంగెను. నీ ప్రేరణముననే నారదుండు 
మనువునకు( గర్దముని( జూడ మని నుడివెను. 


దేవహూతి మనువు దేవిగ నీయ గ్ర 
హించి కర్ణముండు మించి సతము 
సేవ లెల్ల జేయ దేవి నిన్నర్చించు 
వేళ దగ బ్రసత్తిం బేర్మిం జూపె 


మనువు దేవహూతినిం గర్భమునకు భార్యగా నీయ సంతోషముతో గ్రహించెను. కర్దముడు దేవా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిన్ను నర్చుంచు వేళల భార్య తనకుం దగిన విధముగా సేవలు చేయ మిక్కిలి ప్రసన్నుడై 


ప్రేమం జూపెను. 


నీ యుపాసనా మహిమను నెలత కోర్కిం 
దీర్చుట కొక విమాన మొనర్చి నవ్య 

రమ్య తను వూని యభ్ర మార్గమున భార్యం 
గూడి విహరించె నబలలు తోడు రాంగ 


నిన్నర్చించిన మహిమతో భార్య కోర్కినిం దీర్చుటకు నొక్క సుందరమైన విమానమును గూర్చి 
యాకాశ మార్గమున నూతన సుందర దేహము నూని పరిచారికలు కొలువ భార్యతో ( 
గర్దము(డువిహరించెను. 


ఏండ్లు నూ అవ్విధి వసించి యెలమి సుంద 
రాకృతుల నవ కన్యల నంది స్వీయ 

దార కీయ ముదమ్ము కాంతార గమన 
మాపి వేచె నీ జననమ్ము నరయ గోరి 


వంద యేం డ్లట్లనుభవించి యంద మైన తొమ్మండుగురు కూతుళ్లను బడసి భార్యకు సంతోషము 
నియ వానప్రస్థము నాపి నీ పుట్టుకకు నెదురు చూచు చుండెను. 


సేవ లొనరింప బత్యాజ్ఞ దేవహూతి 

కంత గపిలుం డనంగ నీవ వింతగ జని 
యించితివి ప్రదారము సేయ నంచితముగ 
జగతి. బరమాత్మ తత్త్వము సర్వులకును 


దేవహూతి పతికి సేవలు సలుపు చుండ నీవు వారికి పుత్రునిగా నుదృవించితివి. కపిలుం డను 
నామము గ్రహించి పరమాత్మ తత్త్వమును లోకముల నందజికు+( బ్రచారము చేయ నవతార 
మెత్తితివి. 


తే.గీ. 


కర్ణముం డే(గె ముదమునః గానలకును 

సారమతి వీ వలరి మత సార మెల్ల, 

గబిపితివి తల్లి కెంపుగం గపిల నామ 

వాతపుర దేవ రక్షింపు పాపి రుజలు 10. 


అంతం గర్జమ ప్రజాపతి సంతోషమున వనముల కేంగెను. దేవా సారమతి వైన నీవు తల్లి 


దేవహూతికి( దత్త 


త్త్వ సార మంతయు నేర్పితివి. ఓ వాయుపుర నాథా మా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునః బదునాల్లవ దశకము. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


తృతీయ స్కంధ పరిచ్చేదము 
దశకము. 15 
కపి లోపదేశము 


కూడిన నింద్రి యార్ధములం గోరి మన స్పది బంధ హేతువే 
వీడిన వాని నెల్ల నది వీలగు నింపుగం బొంద మోక్షమే 
పాడిగ భక్తి యోగమ నివారణ చేయు రతిన్‌ మహాత్ములం 
గూడుమ భక్తికై కపిల! కూర్మి వచించితి దేవహూతికే 


మనస్సు కోరి యింద్రియ విషయముల గూడిన నది బంధమునకుం గారణమగును. వానిని వీడిన 
మోక్షము లభించును. భక్తి యోగమె యీ యాసక్తిని నివారించును. మహాత్ములను గూడిన భక్తి 
యొనగూరును. కపిల దేవా యిట్లు నీకు తల్లి యైన దేవహూతికిం దెలిపితివి. 


ప్రకృతి మహత్తహమ్ము నింక. బంచక మాత్రలు పంచ భూతముల్‌ 
సకల మనస్సు నింక దశ సంఖ్యలు నింద్రియ సంచయమ్ములుం 
బ్రకటిత పూరుషుండు కలుపంగ బదైదు దశమ్ము నారయం 
బ్రకృతుల వీడనౌ కపిల! రక్తి వచించితి దేవహూతికే 


మూల ప్రకృతి, మహత్తత్త్వము, నహంకారము, పంచ తన్మాత్రలు, పంచ భూతములు, మనస్సు, 
జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పదియు, నాత్మ యందున్న పూరుషుండు కలసి యిరువది 


యిెదు తత్త్వములను దెలిసికొనినం బ్రకృతి బంధములు తొలంగునని తల్లికిం జెప్పితివి. 
ఈ పురుషుండు ప్రాకృతపు టీ గుణ రాశికి జిక్కం డెన్నడుం 
జూపిన రక్తి వీని పయి సూత్ర నిబద్దుని జేయు వానినే 


నీ పయి భక్తిం దత్త 


త్త్వమును నేర్వం దొలంగును బంధ మంతయున్‌ 


చం. 


చం. 


గోపన మెంచుచుం గపిల! కూర్మి వచించితి దేవహూతికే 


ఈ పురుషుండు ప్రకృతి గుణత్రయమునకుం జిక్కండు. కాని వానిపై నాసక్తి( జూపిన నవి యతనిని 


బంధించును. నీ మీద భక్తి తత్త్వమును నేర్చిన బంధము తొలంగు నని కాపాడ నెంచి తల్లికి 


జెప్పితివి. 


విమలపు బుద్ది నాసన విభిన్న విశేషత నభ్యసించచున్‌ 
సమధిక వీర్య తార్‌క్ష్య గత సంచరు దివ్య విభూష ణాయుధాం 

క ముదిర వర్ణ తుల్య రుచి కాయు ననున్‌ స్మరియింపగా వలెం 
గుముద నిభాక్షికిం గపిల! కూర్మి వచించితి దేవహూతికే 


విమలపు బుద్ధితో విభిన్నపు టాసనముల నభ్యసించుచు గరుత్మంతునిపైం జరించు నీలి మేఘ 
వర్ణమున విలసిల్లు దివ్యాభర ణాయుధములః. బ్రకాశించు నిన్ను స్మరియింప వల నని పద్మాక్షి 
తల్లికి( జెప్పితివి. 


వినుచు నుతింప నావి యగు విశ్రుత సద్గుణ లీల లన్ని టిన్‌ 
వినయము మీటి బ్రాప్త మగు విస్తృత భక్తియ జాహ్నవీ నదీ 
వన విమ లాభ చిత్తమున భక్తి జయింప నెటుంగు మృత్యువున్‌ 
వనజదళాక్షికిం గపిల! పమ్మి వచించితి దేవహూతికే 


నా విశ్రుతమైన గుణములను లీలలను వినుచు నుతించుచు వినయముతో మసలిన నా యొక్క 


భక్తి ప్రాప్తించును. గంగాజలములతో సమానమగు విమల మైన చిత్తము నందు భక్తి పుట్టును. 
భక్తి వలన మృత్యువును గూడ జయింప వచ్చు నని కమలాక్షి తల్లికి, జెప్పితివి. 

అక్కట పెక్కు హింసల నవారిత రీతి నొనర్చు లోలుండై 

నిక్కపుటాలికిన్‌ సుతుల నిత్యము లాలన సేయ నర్ధమున్‌ 

మిక్కిలి పొంద నెంచగ నమేయ మభక్తుండు పొందు బాధలే 

మక్కువ తోడుతం గపిల! మంచ వచించితి దేవహూతికే 


తే.గీ. 


భార్యా పుత్రులను లాలింప ధనార్థియై పెక్కు బాధల నవారితముగా నితరుల కొ నర్చును. నాకు 
భక్తుడు కాని వా డమేయముగా బాధలు పొందును. ప్రీతితో. గాపాడ నెంచి తల్లికిం జెప్పితివి. 


కలుగును దల్లి గర్భమున గాజియ లన్నియొ జ్ఞాన మున్నము 
న్నల( బడ భూమిపైం దొలంగు నయ్యెజు కంతయు బాల్య మందు చి 
క్కులు మటి మిక్కుటమ్ము లిక గూరును మోహమ యావనమ్మునం 
గులసతి కింతయుం గపిల! కూర్మి వచించితి దేవహూతికే 


తల్లి గర్భమున నున్నప్పుడు బాధల నెన్నిటినో నరుండు పొందును. మున్ను జ్ఞాన మున్నను 
భూమిపై( బడి నంతనే యా జ్ఞానము తొలగును. బాల్యమున మిక్కుటపుం జిక్కులు కలుగును. 
యౌవనమున మోహ మావహించు నని కులసతి తల్లికిం జెప్పితివి. 


తాం జను దక్షిణాయన పథమ్మ గృహస్టుండు ధార్మికుండు స 
త్పూజలు సేసి పెద్దలకు బూజ్య సురాళికి? గామహీనుండే 
తేజపు టుత్తరాయణ గతిం జను నీ వచియించు చేష్టలం 
బూజిత మాతకుం గపిల! మూరి వచించితి దేవహూతికే 


గృహస్థుండు ధార్మికు(డై దేవతలకు. బితృ దేవతలకు బూజలు సల్పి దక్షిణాయన మార్గమున 
నూర్థ్వ లోకములకు. జనును. కోరికలను ద్యజించిన వాడు నీ జెప్పిన పనుల నొనరించుచు 
నుత్తరాయణ మార్గమున జని మోక్షము పొందు నని తల్లికి జెప్పితివి. 


తెలుప నెటి(గిన మాతను దేవ! దేవ 

హూతిని నుతింప గరుణింప బ్రీతి భక్తి 
యోగమున ముక్తురాలయ్యె. బ్రాగుదీచి 
నిలిచి తీవు మునులతో జనుల. దరింప 


ఇట్లు నీవు తెలుపగా నెజింగిన మాతను నిన్ను నుతించిన దేవహూతిని నీవు ప్రీతితోం 
గరుణింపంగా నామె భక్తి యోగముతో ముక్తురా లయ్యెను. నీవు మునులతో గలసి యీశాన్య 
దిక్కున కేగి జనులను దరింపం జేయుటకు నిల్చితివి. 


తే.గీ. భయముల నణంచు నీ పాద భక్తి తీర్చు 
గోరికల నది యని యంటి కూర్మి మీటి 
వేయి మాట లేలయ నిల్చు మాయతంపు 
భక్తి మాపు రోగములు పవన పురేశ 10. 


వేయి మాట లేల దేవా నీ పాదముల పైని భక్తి భయముల నణచి కోర్కులను దీర్చు నని 
జెప్పితివి. అధికమైన భక్తి మాకిమ్ము. మా రోగములను బాపుము గురువాయూరు నాథా. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునః బదునైదవ దశకము. 
తృతీయ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


చతుర స్కంధ పరిచ్చేదము 
థ్‌ . 
దశకము. 16. 
నర నారాయణావతార దక్షయాగ వర్ణనములు. 


నర నారాయణుల యవతారము: 

దక్షుడు బ్రహ్మ నందనుడు దారగం గైకొనియెం బ్రసూతి నా 
లక్షణ లక్షితన్‌ మనువు లాలిత పుత్రిక నంత కల్ల నా 
పేక్షత షోడ శాత్మజలు పేర్మి నిడెం బదు ముగ్గురన్‌ ధరన్‌ 
శిక్షకు నెంచి ధర్మునకు శ్రీస్వధ నా పితృ కోటి కంతటన్‌ 
రక్షకు లగ్ని భర్గులకు రామల స్వాహను శ్రి సతీ మణిన్‌ 


బ్రహ్మ కుమారుండు దక్షుండు మనువు కుమార్తె యయిన ప్రసూతిని వివాహమాడెను. వారికి, 
బదునాజుగురు కుమార్తెలు కలుగగా బదుముగ్గురను ధర్మునకును, స్వధ యను నామెను 
పితృదేవతలకు, స్వాహాదేవిని నగ్నికి సతీ దేవిని శంకరునకు నిచ్చెను. 


మూర్తి కా ధర్ముని సతికి బుట్టి రంత 
మీరు నారాయణుండవు మిత్రుండాన 
రుండును సుర లంత? గురిసిరి కడు ముదమున; 


గుసుము వృష్టిం జెల(గ వాద్యఘోష నుతులు 


ధర్మునకు భార్య మూర్తికి మీరు నారాయణునిగా మీ మిత్రుండు నరునిగా బుట్టిరి. దేవత 
లానందముతో నప్పుడు పుష్పవృష్టి కురిసిరి. వాద్యనినాదములతో స్తోత్రములు చెలరే+గినవి. 


కవచ సహస్ర దైత్యుండు జగమ్ముల నాటిడి ఎట్టు చుండ దై 


త్య వధకు వేయివేయి సమ లర్టి తపఃకలుల కతమ్ములా 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


బవరము తద్విధిం జలిపి వంతున మీ రుభయుల్‌ సలీల నా 
కవచము లన్ని చీల్చి నరకమ్మున కంపిరి ఘోర దైత్యునిన్‌ 


వేయి కవచముల కల రాక్షసుందొ క్కండు జగములను బాధ పెట్టు చుండెను. వాని వధకై వేయి 
వేయి యేండ్ల తపము యుద్ధములు కారణములగును. అవ్విధిం జేయుచు మీయిరువురు 
వంతున యుద్ధము సేసి లీలగా నా కవచములను భేదించి వానినిం జంపిరి. 


నయముగ మోక్ష ధర్మమును నైపుణి జెప్పుచు నాచరించుచున్‌ 
దయ నిడి తాప సేంద్రులకు( దద్దయు సోదరుం గూడి యంత న 
క్షయ రుచి నుండగా బదరికా వనిం గాంచి తపశృ్నమమ్ములన్‌ 
భయపడి వాసవుం డనిపె భామల తోడుతం బంచబాణునిన్‌ 


అంత మోక్ష ధర్మమును మునులకు, జెప్పుచు మీ రుభయులు తపము నాచరించుచు బదరికా 
వనమున నుండ మీ తపశ్ళృమములకు భీతిల్లి యింద్రుండు మన్మథునితో దివ్యాంగనలను 


పంపెను. 


నెగడ వడి వసంత మల యానిలులు నప్పు 
రసల కడకంటి దృష్టి విలాసములు న 
నంగుండు కలిగింప నిరోధ మైన నీ చ 
లింపమి భయపడంగం బలికితి నవ్వి 


మన్మథుడు వసంతము, మలయానిలముల మెజయం. బేసి కల్పింపం దపస్సునకు నిరోధము, 
నప్సరసలు కడకంటి చూపులు విసరినను నీవు చలింపక యుంటః గాంచి వారు భయపడంగ 
నవ్వుచు నీ విట్లు పల్కితివి. 


వలదు భీతి మదన వనితలార కొనుం డీ 
సత్కృతు లన వారు స్మయమున నుతి 
యింప నిన్ను జూపి తీవు నీ పరిచారి 
కలను గాంతల నట విలసనముగ 


తే.గీ. 


ఓ మన్మథా వనితలారా భీతి వలదు. నా చేయు సత్కారములను గొనుండు. అని యనిన వారు 
విస్మయ మంది నిన్ను నుతించిరి. అంత వారికి నీవు విలాసముగా నీ పరిచారికా కాంతలను 
జూపితివి. 


మోహితు జేయ నెంచి నిను మున్గిరి మూర్భల మన్మథాదులే 
శ్రీహరి నీదు దాసుల విశేష తనుద్యుతిం గాంచి నంత వ్రీ 
డాహత చిత్తులై కొనిరి యంగన నూర్వశి నీయ లోక స 
మ్మోహన నంత గానుకగం బూజ లొనర్చి సమాదరమ్మునన్‌ 


శ్రీ హరీ నిన్ను మోహింపం జేయ నెంచి వచ్చి మన్మథాదులు వారే మూర్భలో మునిగిరి. నీ 
దాసుల శరీర సౌందర్యమును జూచి సిగ్గు నొందిన వారై వారిలో నూర్వశి యను నామెను సకల 
లోకములను సమ్మోహ పటిచు నామెను నీవు కానుకగా నీయ గ్రహించి యాదరముతో నిన్ను 
పూజించి వెడలిరి. 


ఇక్కథ నెటి(గి యూర్వళి నక్కజముగ, 
గాంచి వగచె నింద్రుండు నీ ఘన మహిమ ద 
లంచి యిట్టి రమ్యావతారమున కెక్కు( 

గృష్ణ నీ నీల విగ్రహాకృతియ వరద 


ఇంద్రుడు వీరి వలన నీ కథ నెణి(గి యూర్వశిని గాంచి యాశ్చర్యపడి నీ గొప్ప మహిమను 
దలంచి తన పనికి( జింతించెను. అట్టి యవతారము కన్నను కృష్ణా నీ నీలమేఘశ్యామ రూపమే 
మిక్కిలి రమ్యము. 


దక్ష యాగ విధ్వంసము: 

గారము సేయ దండ్రి విధి గర్వము మీటి రుషాంధు డయ్యెః దాః 
గ్రూరత నెంచం డౌర జనకున్‌ శివునిన్‌ భవదంశు దక్షుండే 
ఘోరము గా నశాంతి మటి గోరము లంత. జెలంగె నీశుపై 
మూరిన మచ్చరమ్మున విమోహి యుమాసతి దూటిెనే స్తువిన్‌ 


తే.గీ. 


తన తండ్రియైన బ్రహ్మ మిక్కిలి గారము సేయం దనను దక్షుండు గర్వముతో నంధుం డయ్యెను. 
క్రూరత్వమున దండ్రిని నీ యంశమున( బుట్టిన శివునిని గౌరవింప(డు. ఘోరముగా నశాంతి 
మజియు నాపదలు చెలంగినవి. ఈశ్వరుని పై ద్వేషముతోః దన కూతు రుమా సతిని గూడ యాగ 


సమయమున నవమానించెను. 


శివుడు కనలి యణంచె నా క్రతువును దక్షు 

శిరము దెగటార్చె వే(డ(గ సురలు ప్రాణ 

మొసం౧6 బూరించె జన్నము నొసంగె శాంతి 

నెలమి శాంతిద కావు మనిలపురేశ 10. 


అంత శివు( డలిగి యా క్రతువు నణంచి దక్షుని శిరము ఖండించెను. సురలు వేండంగా దక్షుని 
బ్రతికించెను. జన్నమును బూర్తి చేయించెను. శాంతి నొడంగూర్చెను. ఓ శాంతిప్రదా యనిల పుర 
నాథా మమ్ము గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున+ బదునాటివ దశకము. 


తే.గీ. 


మత్తకోకిల. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


చతుర్ధ స్కంధ పరిచ్చేదము 
® 
దశకము. 17. 
ధ్రువచరితము. 


తనరె నుత్తానపాదుండు మను సుతుండు 
సతి సునీతియు సురుచియు నతని సతులు 
ప్రీతి సురుచి పైన సునీతినే తలంపడు 
సతము శరణాగతి సునీతి సలిపె నీకు 


ఉత్తానపాదుండు మనువు కుమారుండు. అతనికి సునీతి సురుచి యను వార లిద్దబు భార్యలు. 
చిన్న భార్య యైన సురుచిపై రాజునకు మక్కువ యెక్కువ. సునీతిని నాదరింపండు. నిత్యము 
నీకు సునీతి శరణాగతియై యుండెను. 


తండ్రి యంకము నందు నుండ నిదాన ముత్తము+ డిష్టతన్‌ 
గండ్ర యా సురుచి సుతుం డటం గాంచి యాధ్రువు( డార్తితో, 
దండ్రి జేర సునీతి పుత్రుండు దాను నెక్క నదల్ఫెనే 
వేండ్ర మేసర పిన్ని యక్కట ద్వేషు లౌదు రభక్తులే 


నిదానముగా నొకనాండు సురుచి పుత్రు డుత్తముం డను వాండు తండ్రి యంకమున నుండ సునీత 
సుతు డైన ధ్రువుండు చూచి తాను గూడ తండ్రినిం జేరి నెక్క దల్బాం బిన్ని సురుచి వానిని 
దాపము మీటి గద్దించెను. నీకు భక్తులు కాని వారు ద్వేషులే కదా. 


వశుం డయి నీదు మాయలకు భార్యకు బద్దుండు గాంచు చుండగా 
నశని నిభంపు( బిన్ని వచ నాలిక గాడ్పడి దుఃఖ మొందుచున్‌ 
భృశముగ నేంగం దల్లి కడ కెంచి భవత్సద యుగ్మ మాత్మ యం 


తే.గీ. 


చం. 


దు శరణు వేండుముం చనియిం దూరము దుష్కృత కర్మ శాంతికె 
(x) a 


నీ మాయాలకు వశుడై భార్యకు విధేయు(డై తండ్రి చూచు చుండంగాం బిడుగుల వంటి పిన్ని 
మాటలకు( గల(త సెంది దుఃఖించుచు నేడ్చుచు. దల్లి చెంత కేగెను. అప్పుడు తల్లి యతనితో నీ 
పదపద్మములను జిత్త మందు నుంచి నిన్ను శరణు వేండు మనెను. అప్పుడు పురాకృత పాపపు 
బనుల కుప శాంతి కల్లు ననెను. 


విని ధ్రువుండు నిన్నర్చింప మనసు నందు 
నిశ్చయించి యైదేండ్ల చిన్ని బుడుతండు 
వెడలి పురి మధువనమున నడరి తపము 
నిన్ను గూర్చి నారద మంత్ర మెన్ని చేసె 


ఆ మాటలు విని యైదేండ్ల ధ్రువుండు మనస్సులో నిన్ను స్మరించుచు నగరమును వీడి 
మధువనమున కే(గి నారదుం డుపదేశించి నట్లుగా. దపమును జేయ+ జాగెను. 


జనకు(డు పుత్ర శోకమున జాల తపించుచు నుండ నారదుం 
డనువుగ నంత వచ్చి వసు ధాధిపతిం దగ నూజిడింప శాం 

తిని. బడసెన్‌ ధృవుండు నట( దీక్ష తపమ్మును వృద్ధి సేయుచున్‌ 
నిను మది నుంచి చేసె నతి నిష్ట స్మరించుచు( బంచమాసముల్‌ 


అంతం దండ్రి పుత్రుని కొజికు మిక్కిలి దుఃఖించు చుండ నారదుడు వచ్చి రాజు నూజడింపంగ 
శాంతించెను. ధ్రువు డక్కడ తీక్షణమైన తపస్సును నిష్టతో నిన్ను మది నుంచి యైదు 
మాసములు చేసెను. 


దిక్కులు పిక్కటిల్ల నతి తీక్ట తపమ్మున కంత నిరరుల్‌ 
గ్రక్కున వే(డ నిన్నతని గావ దయార మనస్సుతో వడిన్‌ 
మక్కువ మీటి వచ్చితి కుమారున కీయ సు దర్శనమ్మునే 


యెక్కి విహంగరాజు( గరుణింప జిదాకృతి చిద్రసేక్షకున్‌ 


తే.గీ. 


తే.గీ 


తే.గీ. 


ధ్రువుని తీక్టమైన తపస్సునకు దిక్కు లల్లాడగా దేవతలు ద్రువునింగావు( డని వేడగా దేవా 
దయార్ద హృదయుండవై ప్రీతితో నతనికి దర్శనమీయ గరుత్మంతు నధిరోహించి నీ చిద్రూప మను 
చిదానంద రస వీక్షణ నిమగ్ను డైన ధ్రువుని చెంతకు వచ్చితివి. 


ధ్రువుని త్వద్దర్శ నోల్ల సాబ్ధి వజలెడు కు 
మారు నీ రూప రసపుం గన్నీరు వాని 
పలుక నేరని వాని విమల కపోల 

మున స్పృశించితి నీ శంఖమునను బ్రీతి 


నీ దర్శ నానందపు సముద్రమున మునింగిన కుమారుని, నీ రూప మను నమృతమున జనించిన 
కన్నీటితో నున్న వానిని, బలుక నేర్వని వానినిం గాంచి నీవు ప్రేమతో నీ శంఖముతో నతని 
కపోలమున స్పృశించితివి. 


నీదు వేద రూప దరము నెమ్మి. దాంక 

జ్ఞానము వడసి పొగడంగ వాని నెటి(గి 

రాజ్య మనుభవించి చిరము రహిని ధ్రువ ప 
దము బడయు మంటివి మటు జన్మ మి(క లేక 


వేద స్వరూప మైన నీ శంఖము తా(కగనే నతని కమిత జ్ఞానము కలిగెను. నిన్ను స్తుతింపంగ 
నాతని భావ మెొటి(గి చిర కాల రాజ్య సుఖముల ననుభవించి పునర్జ్దన్మము లేని పూజనీయ మైన 
ధ్రువ పదమును బొందంగల వంటివి. 


వెడలి తిటు లని రాజాత్మజుండు ముదమ్ము 
నంది పొగడ నెల్లరుం జేరె నంత పురము 
పూర్ణ కాముడై నీ కృప మూర నంత 
జనకుం డరుగ వనమ్ము రాజ్యమ్ము నేల 


ఇట్లని దేవా నీవు వెడలితివి. ధ్రువుండు సంతసించి యెల్లరు పొగడు చుండ లబ్ద కాముండై 
నగరమున కే(ెను. తండ్రి వనముల కే(గ నీ కృపతో ధ్రువుండు రాజ్య మేలెను. 


ఉ. 


తే.గీ. 


ఉత్తము( జంప యక్షుం దొక డోర్వక యక్షుల పై రణమ్ము దా 
నత్తరి యుద్య మింప మను వప్పుడు గోరగ నాపె నాజినే 
చిత్తము శాంతి నంద నటం జేరి కుబేరుడు సంత సించి నే 


నిత్తు వరమ్ము( గోరు మన నిమ్ముగ నీ పయి. గోరె భక్తినే 10. 


ఉత్తముని యక్షు( డొక్కండు చంపగ నోర్వక యక్షులపై యుద్ధము చేయుటకు సిద్ధ పడు చుండ 
మనువు వచ్చి శాంతించు మన యుద్ధము నాపెను. అంత కుబేరుండు సంతసించి వరము 
కోరుకొను మనెను. అప్పుడు ధ్రువుండు దేవా నీ పై ధృఢ మైన భక్తినే కోరుకొనెను. 


అంతమున నీదు భటులు తే నంచితపు వి 

మానము ధ్రువ పదమ్మును మాతం గూడి 

చేరె ధ్రువుడు స్వజన పాలశిలి దయను 

బాపుమ మరుత్పురపతి నా వ్యాధు లన్ని 11. 


చిరకాల రాజ్య పాలనము పిదప దేవా నీ భటులు విమానము తీసికొని రాంగ ధ్రువుండు తల్లితో 
గూడి ధ్రువ పదము చేరెను. నీ వారి నెల్ల కాపాడు నట్టి దేవా గురువాయూరు నాథా నా 


వ్యాధులను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమునః బదునేడవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


చతుర్ధ స్కంధ పరిచ్చేదము 
(a) ( 
దశకము. 18. 
పృథు చరిత్రము. 


ధ్రువ కులజుండు యశోమూర్తి యవని ధవుండు 
నంగ నాముండు నిజ సుతుం డధమ చరితు. 
డౌచు వేనుం డుంటం గలంగి వే చనె వని 
తలుచు మది నీ పాద పద్మ యుగళమ్ము 


ధ్రువుని వంశము వాడు కీర్తిమంతు( డైన యంగ నామపు రాజు తన సుతుండు వేనుండు దుష్ట 
చరిత్రుం డౌట గని కలంత సెంది మనస్సులో నీ పాద పద్మములను దలంచుచు వనమున కేంగెను. 


పాపి యైనను వేనుండు బల్లిదుండు 
భూమి పాల నార్హుం డని పురజనమ్ము 
సేయ రాజుగ నతని శాసించె నాప 


గ్రతువు లిల మెచ్చుకొం చతిగ నిజ బలము 


పాపి యైనను బలవంతు.. డైన వేనుని పుర జనులు రాజుని చేసిరి. అంత నతడు తన బలము 
నత్యంతము మెచ్చుకొనుచు దేశమున గ్రతువులను జేయరాదని శాసించెను. 


తాప సౌఘము నుడువ హితమ్ము రాంగం 
దన్ను మించ6గ లే డిట దైవ మొకం డ 

ని నిను నిందింప వేనుడు ముని వరేణ్యు 
లు శపియింప శాపాగ్ని మండె శలభ మన 


తే.గీ. 


తే.గీ. 


తాపసులు వేనునకు హితము చెప్పుటకు వచ్చిన వారితో తనను మించిన దైవము లేండని 
పల్కుచు నిన్ను నిందించు చుండ మునులు కోపమున శపింపశా వారి శాపాగ్నిని మిడుత వల 
మండెను. 


మరణము నొంద భూధవుండు మౌని నికాయము దుష్ట మాన వో 
త్కరమున కెంతయుం గల(గగా జననీ పరి రక్షితాంగ మం 
దురు వగు సక్టి ద్రచ్చం గలు పోచ్చయ నాశము గాంగ బాహులం 


గరముల రుద్దం బుట్టితి సుఖమ్ముగ నీవ తదంగజుండవై 


రా జట్లు మరణింప దుష్టమానవులు చెలరేగ మునులు చింతించు చుండిరి. అప్పుడు తల్లిచే 
రక్షింపం బడిన వేనుని దేహమున దొడలను మధింపగా నతని పాపము లన్నియు దొలంగినవి. 
పిదప నతని బాహువులను జేతులతో రుద్దఃగ దేవా నీ వతని యంగ జాతుండవై పుట్టితివి. 


ముని మతానుచరుండు పృథు వన బ్రసిద్దుం 
డ వతి వీరుండవు వినుతుండ వల వంది 
మాగధుల చేత వేనార్తి నా గళిత వి 


భవ మహి విలునం బేసెతి భాగ్యవతిని 


మునుల మతమున కనుగుణముగా నడచుచు. బృథు వను పేరున బ్రసిద్ధుండ వైతివి. వీరుండవు 
వంది మాగధులచే వినుతు,డ వైతివి. వేనుని భయమున విభవములు లోనికి జాణిన భూమిని 
విల్లు ధరించి భాగ్యవతినిం జేసితివి. 


భూమి గోవు గాంగ సురలు మూర దూడ 
లుగ నుచిత పాత్ర లంతం చేత. గొని పితికి 
తివి వివిధవస్తువు లశ నాది నిజ వాంఛి 
తమ్ముల యదృచ్చ నీ వక్కజమ్ము గాను 


అప్పుడు భూమి యావు కాంగ దేవతలు దూడలు గాంగ నుచితములైన పాత్ర లందు నన్నము 
మొదలగు వివిధ వస్తువులను నీవు కోరినవి యెల్ల యథేచ్చగా నాశ్చర్యముగా( బిదికితివి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సన్నుతింతువు మఖముల నిన్నె నీవు 
నూజవ తురగ మేధము మీటు చుండ 
నీచ వేషి చలమరియు దాచె హరిని 
హరిని నోడించె నంత నీ యాత్మజుండు 


యజ్ఞములలో నిన్ను నీవే నుతించు కొను నట్లయ్యెను. వందవ యశ్వమేధ యాగము చేయు 
చుండ మాత్సర్యశీలుండు నీచ వేషమున నింద్రుండయు యాగపు గుజ్జమును దాంచెను. అప్పుడు నీ 
పుత్రుం డాయింద్రు నోడించెను. 


మలం దొడంగ మ్రుచ్చిల శతమఖుండు సప్తి 
మును లతని వేల్వం దల్ప వహ్నిని విరించి 
యాపం గ్రతువు పరి సమాప్త మయ్యె దర్శ 

న మొసంగితి వీవు మధుసూదన కృప స్వయము 


తిరిగి యింద్రుండు దొంగిలింప నుద్యమించిన మును లతనిని నగ్నిలో వేల్వం దలంప బ్రహ్మ గారు 
వచ్చి వారి నాపెను. క్రతువు పూర్తి యయ్యిను. అప్పుడు మధుసూదనా నీవు స్వయముగ 
దర్శన మొసుగితివి. 


పడసి భక్తి మాత్ర వరము పార్ట పృథువు 
దా వసించె గంగా నదీ తటము నందు 
దేవ! ముని వరులకు నుపదేశము లొన 


రింప సనకాదుల నరసి తింపుగ నట 


పృథువు నీ భక్తిని మాత్రము వరముగా' బడసి యంత గంగానదీ తీరమున నివసించెను. నీ 
వొకప్పుడు మునులకు నుపదేశముల నొసంగితివి. అక్కడ నీవు సనకాది మహర్షులను జూచితివి. 


జ్ఞానము వడసి బోధింప సనక ముఖులు 
సుతుల నిల్పి రాజ్యమున( జనితి వటవికి 
నట్టి పృథురూప విభు కృప నరసి నాదు 


రోగ చయము ఖండించు మరుత్సుర ధవ 


దేవా నీవు పృథుచక్రవర్తి రూపమున సనకాది మునులనుండి సుజ్ఞానము వడసి సుతులను 
రాజ్యమున నిల్పి యడవికి నేంగితివి. అట్టి యో పృథురూప గురువాయూరు నాథా దయతో నా 


రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునః బదునెనిమిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


చతుర్ధ స్కంధ పరిచ్చేదము 
(a) ల 
దశకము. 19 
ప్రాచేతసుల కథ. 


పృథువు ముని మనుమడు ధర్మ కృత్య రతుండు 
నంత+ బ్రాచీనబర్హి స్వీయ సతి యువతి 
శతధృతీ సతి యందు సుమతుల+ గనె బ్ర 


చేతసుల నీదు సత్కృప చేత సుతుల 


పృథు చక్రవర్తికి ముని మనుమండు ధర్మకార్యములు చేయ నాసక్తి కలవా' డయిన ప్రాదీనబర్ధికి 
నతని భార్య శతధృతికి( బ్రచేతసు లను బుద్దిమంతు లైన సుతులు నీ దయను గల్లిరి. 


పదుగురు ప్రచేతసులు నీ తపమ్ము నందు 
నిరతులై నిజ పిత్రిచ్చ నరయ సుతుల 
నే(గిరి పడమటి కడలి కెలమి మీ 

గాంచి రట సుందర సరసి నంచితముగ 


పదిమంది ప్రచేతసులు నీ తపము సేయ నిచ్చతోం దమ తండ్రి కోరిక కనుగుణముగ సుతుల. 
బడయం బశ్చిమ సముద్ర తీరమునకు నేంగిరి. అక్కడ వారొక సుందర సరస్సును జుచిరి. 


అంత వచ్చి చిచ్చబికంటి యచ్చొటునకుః 
దనరి నీ యడియలః బ్రచేతసులం గాంచ 
నేర్పె కన్పడి వారికి నీదియౌ క 

డింది పొగడు నొకటి నీదు డింగరీండ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అంత నీకు భక్తుండే యైన శంకరు డంత నచటికి వచ్చి నీ పాద సేవకు లైన ప్రచేతసులను గాంచి 
వారికి నీ గొప్ప స్తోత్రములలో నొకటి నేర్పెను . 


నీటి నడుమ నుండి గడన మేటి పగిది 
తలంచు చుండి యేండ్లును బ్రచేతసులు సేయ 
దొడగిరి ధ్రువుని వోలె వా రడరి తబము 

నీ తలంపు రహి తేనె మునింగి తాల్మి 


నీటిలో నుండి నీ స్తోత్రమును గొప్పగా. దలంచయుచు. బెక్కేండ్లు ప్రచేతసులు తపమును ధ్రువుని వలె 
నీ తలంపుల యానంద మను తేనెలో మునిగి యోర్పుతోం జేయు చుండిరి. 


కొల లలరు జన్నములు సేయం గొమరుల తబ 
ముల వలన. దండ్రి కా దోసములు దొలంగెం 
గలనితపసి టీని కడకు నెలమి వచ్చి 
తన్నెటు(గు నెజుక నిడ నంత గనె ముత్తి 


హింసలతోం గూడిన యజ్ఞములు తండ్రి సేయ దన కుమారులు చేయు తపము వలన నతనికి 
పాపము లన్ని తొలంగినవి. నారదుడు రాజు వద్దకు బ్రీతితో వచ్చి యాత్మజ్ఞానము బోధింపంాః 
బ్రాచినబర్థి ముక్తి బడసెను. 


అక్కటిక పిక్కటిలం జూపి తయ్య నీదు 
పొడ ప్రచేతసులకు మేటి పులుంగు తేరి 
వేల్ప! చుటలు(గు మొదలు పెద కెదు 

ల OG ™— 
వు లవి కేళ్ల మెజయ మేని చెలువ మొప్ప 


కనికరము మీటి నీవు పక్షీరాజు రథమున దేవా చక్రము మొద లైన మహాయుధములు చేతు 
లందు వెలుగ శరీరపు టంద మొప్ప నీ రూపును బ్రచేతసులకుం జూపితివి. 


చనవు లిచ్చితి వడుగక యనువుగా+ బ్ర 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చేతసులకు' జేపట్టున సేవ సేయ 
కున్న దల్పం జాలును మంచి నదవం జూతు 
వగ్గికంటి పొగ డొసంగు నక్కటిలను 


అడుగకయే యుక్తముగా+ బ్రచేతసులకు గోరిక లిచ్చితివి. అవలంబించి ని'సేవ చేయకున్నను 
నిన్ను దలంచినం జాలు మంచినిం జేకూర్చుదువు. ముక్కంటి చెప్పిన స్తోత్ర మవసరములను 
దీర్చును. 


చెట్టు కూతురు జేపట్టి చెల(గు వార 
లయ్య పదిలచ్చ లేండాదు లంత బిడ్డ 
దక్షు గని వత్తు రంతట( దరలి నాదు 
చెంత కంచు. గనికరించి తెంతయు( దమి 


వృక్ష పుత్రిక మారిషను వివాహమాడి పది లక్షల సంవత్సరములు సుఖముగా నుండి దక్షు డను 
పుత్రుని బొందుదురు. పిదప నన్ను జేరుదు రని కరుణించితివి. 


అంత వారు చాలించి చేయంగ'దబము 
గాంచి చెట్ల కడి(ది యడ్డు నుంచి కినుక 
నటుక నాపెను నలువ కూన నసగంగా 


జెట్లు గైకొని కడు మురిసిరి సతమ్ము 


అంతం బ్రచేతసులు తపము చేయుట చాలించి నీటి నుండి పైకి వచ్చి మిక్కిలి యడ్డుగా నున్న 
చెట్లను గాంచి కోపముతో నజుకం జాగిరి. అప్పుడు వారిని బ్రహ్మ యాపెను. చెట్లు తమ కూతురు 
నసగగం గైకొని చిరకాలము మిక్కిలి సంతసించిరి. 


కొడుకును బడసి దక్షునిం గడు నొనర్చి 
జన్నములు ప్రచేతసు లంత. జదలు తపసి 
తెలుప ముత్తి తెజివు చేరితి రట నిన్ను 
వారు కాపాడు నన్ను గాడ్పూరు సామి 


10. 


అంత వారు కొడుకు దక్షుని? బడసి యనేక యాగములు చేసి నారదుడు ముక్తి మార్గము దెలుప 
బ్రచేతసులు నిన్ను జేరిరి. ఓ గురుయూరు నాథా నన్ను గాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నా రాయణీయమున+ బందొమ్మిదవ దశకము. 
చతుర్ధ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


పంచమ స్కంధ పరిచ్చేదము 
దశకము. 20. 
బుషభ యోగీశ్వర చరిత వర్ణనము. 


తనయుః డాగ్నీ ధ్రుఃడు ప్రియవ్రత వసుధేంద్రు 
నకు నతని కుమారుడు నాభి నర వరేణ్యు 
డడరి యునరింప జన్నము లంత దనిసి 
యెలమి నిడితి నీ దర్శన మిష్టి మధ్య 


ప్రియవ్రతు డను రాజునకు నాగ్నీధ్రుండు తనయుడు. ఆగ్నీ ధ్రుని కొడుకు నాభి. అతడు 
యజ్ఞము లనేకములు చేసెను. అతనికి యాగ సమయమున దేవా సంతృప్తి సెంది నీవు దర్శన 
మిచ్చితివి. 


మునివరేణ్యు లర్చించి సముచితముగ న 
డిగిరి నీ సదృశు సుతుని వగపు దీర 
రాజునకు నంత స్వయముగ నే జనింతు 
వేగ యని మాయ మైతివి విశ్వమూర్తి! 


నీవు ప్రత్యక్షము కాగా నచ్చటి మునులు నిన్ను స్తుతించి రాజైన నాభికి దుఃఖము తీర నీకు 
సమాను( డగు పుత్రు నిమ్మని కోరిరి. నీకు సమానుండవు నీవ కనుక నీవే స్వయముగ రాజునకు 
కుమారునిగా జనింతు నని యదృశ్యండ వైతివి. 


నాభి సతీ శిరోమణికి నందను+( డైతివి మేరుదేవికిన్‌ 
కోభిల నీదు యంశమ వసుంధరలో బుష భాభిధాను(డా 


ప్రాభవ మొప్ప సద్గుణములం జరియింప(గ మానవాళియే 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వే భయముల్‌ దొలంగ రహి వెల్లను గాంచుచు నిన్ను మాధవా 


మేరుదేవీ నాభి దంపతులకు నీ యంశము శోభిల్ల బుషుభు( డను పేరున సకల సద్గుణములతో 
దేవా నీవు పుట్టితివి. మాధవా మానవాళి యెల్ల భయము లన్నియు, ద్‌లంగంగ నిన్ను నిత్యము 
గాంచుచు సంతోషముతో నుండెను. 


ముజ్జగము లేల గల్లు నీ కజ్జనకుండు 
నాభి యిచ్చి రాజ్యమ్మును నాతి గూడి 
యంగి వనము సేవించుచు నెలమి నిన్ను 
నెగండి చేరె రహి. బదమ్ము నీదు పదము 


ముల్లోకములను బాలింప గల్లు నీకు నీ తండ్రి రాజ్యము నొసగి భార్యతో వనమున కేగి నిన్ను 
సేవించుచు సంతోషముతోం దుదిని నీ ధామము సేరెను. 


చలము కిన్మయు వే పూని బలరిపుండు 
వర్షముల నాపె నజనాభ వర్ష మందు 
నీదు గొప్పను గన లేక నిజ మహత్త 


వ 
మున గురిసితివి బల్వర్షములు స్వ జగతి 


ని మహత్త్వము నోర్వక ద్వేషము కోపము నూని యింద్రు(డు వరములు భరత వర్షమునః గురియ 
కుండం జేసెను. అప్పుడు నీ మాహాత్మ్యమున జగతిలో పెక్కు వర్షములను గురిపించితివి. 


తనరినను నిజాత్మానందమున న్‌సంగ 
నింద్రుండు జయంతి యను కన్య నెలమి. బెండ్లి 
యాడి కనెను బుత్ర శతము నందు. బెద్ద 
వాండు భరత నామమ్మున( బరంగినాండు 


ఆత్మానందమునను వెలి(గినను బుషభుండు దేవేంద్రుడు జయంతి యను కన్య నీయంగ రహిని 
బెండ్లియాడి నూర్గురు పుత్రులను గనెను. అందు. బెద్ద వాండు భరతుండు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సుతుల( దొమ్మండ్రు యతు లైరి పతు లయిరి ము 
రియలకు భరత వర్షమం దయిదు నలుగు 
రు మిగిలిన యెనుబది యొకండ్రు భరతుండు 


గాక తపమున విప్ర పుంగవు లయి రిల 


అందు దొ మ్మండుగురు సన్యాసు లరి. తొ మ్మండుగురు భరత వర్షమున నాయా ఖండములకు 
రాజు లైరి. భరత చక్రవర్తి కాక మిగిలిన ఎనుబది యొక్క మంది తపములు సేసి విప్పు లైరి. 


మునుల ముందజ బుషభుండు పుత్రులకు వి 
రక్తి భక్తి ముక్తి గతులు యుక్త రీతి 

నుడివి సన్నాసి యయి చనె జడుండుగాం బి 
శాచిగను మత్తుని పగిది చక్రహస్త! 


బుషభుండు మునుల సభలో పుత్రులకు విరక్తి, భక్తి, ముక్తి మార్గములు బోధించి సన్న్యాసి యై 
జడునిగా మత్తుని వలె పిశాచిగా' గనం బడుచు దేవా యెచటికో చనెను. 


స్వయముగ బరాత్ముండ వయినం బరుల కిడుచు 
బోధ నవమానము లకట పొందు చుండి 

చెందక వికారములు హర్ష సిక్త మనము 

నం జరియించు చుంటివి మహి నలిననాభ 


స్వయముగా నీవు పరమాత్ము(డ వైన నితరులకు జ్ఞానము నొసగుచు నవమానములను 
బొందుచు వికారము సెందక హర్ష మగ్న చిత్తమున ధరలో దిరుగు చుంటివి. 


అజగర వ్రత మ్మూని స్వయము పరాత్మ 
వయ్యు గోమృగ కాక నిభాచరణము 
నం గుటకాచలమున దహనం బయితివి 


తాపములు వాపు నావి వాతపుర నాథ! 


సర్ప వ్రతము నూని స్వయముగ( బరమాత్మ వయ్యు గోవు, లేడి, కాకుల వలె చరించుచు నీవు 
కుటకాచలమున దావాగ్నిలో దహన మైతివి. ఓ గురువాయూరు నాథా నా తాపములను 


లః 


బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


పంచమ స్కంధ పరిచ్చేదము 
దశకము. 21. 
జంబూ ద్వీపాదుల భగవదుపాసనా వర్ణనము. 


ఉర్వికి మధ్య భాగమున నొప్పు నిలావృత వర్ష మందు నా 
పార్వతిం దొట్టి దివ్యతమ భామలు మాత్రమ వెల్లుచుండ(గన్‌ 
శర్వుండు మంత్ర వాక్కుల భృశమ్ము నుతింప సుకర్షణాత్మకా 
పర్వంగ భక్తి నిత్యమును బన్నుగ వేండెద నీదు నీడకై 


భూమికి మధ్య నున్న యిలావృత వరమున బార్వతి మొదలగు దేవ కాంతలు మాత్రము 
ప్రకాశించు చుండ శంకరుడు మంత్ర వచనములతో నుతించు నట్టి సంకర్షణాత్మకమైన నిన్ను 
భక్తితో నిత్యము నీ యాశ్రయమునకై వేడెదను. 


అయ్యిలావృత పూర్వము నందు. గలదు 

వర్ష మదియ భద్రాశ్వము వారువంపు( 

దలను శ్రుతుల. గాచిన నిన్ను దలంతు నుతుల 
మునులు భద్రశ్రవులు కొల్లు నిను ననిశము 


ఆ యిలావృత వర్ణమునకు దూర్చు దిక్కున భద్రాశ్వవర్ష్హము కలదు. హయగ్రీవుని రూపమున 
వేదములను గాచిన నిన్ను నుతింతును. భద్రశ్రవు లను మునులు నిన్ను నిత్యము గొల్తురు. 


దక్షిణపు హరి వర్షపు దలము నందు 
నున్న ప్రహ్లాద ముఖ నృపా లోత్త మాభి 
సేవిత శ్వేత వర్ణ మహా వపువు వి 

శుద్ధ బోధదు నృహరిం గొల్చుచు నుతింతు 


తే.గీ. 


తే.గీ. 


ఇలావృతమునకు దక్షిణమున నున్న హరి వర్షములో ప్రహ్లాదుడు మొదలగు నుత్తమ రాజులచే 

గొలువం బడు నటి, తెలని దేహమున వెలుశగునటి, శుదజానము నిచ్చు నట్టి నృసింహా నిన్ను 
ల ళా ల Cr ల 

సేవించుచు నమస్కరింతును. 


అపర దిశ గేతుమూల వర్షాఖ్య మలరు 

చుండు లీలం దనరు దీవు శోభం గూర్ప 

రమకు మరుని మే నూనియు౦ బ్రజల పతి సు 
తులు రమయు నుతింప నిను నే గొలుతు రతిని 


ఇలావృతమునకు( బశ్చిమమున( గేతుమూల మను వర్షము కలదు. అక్కడ లక్ష్మీదేవికి కోభ 
నొసంగుచు లీలతో మన్మథుని యాకారమున నుండి ప్రజాపతి పుత్రులు రమా దేవి కీర్తించుచుండ 
వెలుంగు నిన్ను బ్రీతితో గొలుతును. 


ఉత్తర దిక్కునం దనరు నున్నత రమ్యక వర్షమే ధవుం 
డుత్తముం డైన యా మనువు యుక్త విధమ్మునం జేయ సేవలే 
నిత్తె మమత్స రాత్మలను నిల్చుచు నుండెడి భక్త వత్సలా 
సత్తెపు మత్స్య రూపుండ విశాల జగత్రభు కొల్లు నిం దమిన్‌ 


ఇలావృత వర్షమునకు నుత్తర దిక్కున రమ్యక వర్షము కలదు. రాజైన వైవస్వత మనువు తగిన 
రీతి నిత్యము సేవలు సేయు చుండ మత్సరములేని వారి యాత్మల నిల్చు భక్త వత్సలా మత్స్య 
రూపుండా జగన్నాథా నిన్ను రక్తితోం గొల్లును. 


దానికి నుదీచి నింపు నదవ హిరణ్మ 
యమ్ము నా వర్ష మున గమఠాకృతి పర 
గంగంగొ ల్వం బితరు లందు ఘనుండు నర్య 
ముండ యట్టి చిదానంద మూర్తి! కొలుతు 


రమ్యక వర్షమునకు నుత్తర దిక్కున హిరణ్మయ వర్షము కలదు. అందు గూర్మపు రూపమున 
నున్న నిన్ను బితృగణములలో శ్రేష్టుం డర్యముండు గొలుచును. అట్టి చిదానంద స్వరూపా నిన్ను 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


నేను గొల్తును. 


ధరణి సేవింప నుతుల నుత్తర కురుప్ర 
దేశముల మేఘముల దాశకు దిట్ట కో 
లలర సేవింప విజ్ఞులు మెలగు నట్టి 
రాజ రక్షించు యజ్ఞవరాహమూర్తి! 


ఉత్తర కురు దేశముల భూదేవి నిన్ను సేవించు చుండును. మేఘములను దాంకు కోజలు కల 
యజ్ఞవరాహ మూర్తీ జ్ఞానులచే నుతింప బడుచు మెలగు ప్రభూ నన్ను రక్షించు. 


కింపురుష వర్ష మది దక్షిణంపు టాశ 

నుండ జానకీ రాముల గండండు హను 

మ నుతియించు చుండ(గ రమ్య తనువిలాస 
రామ రూప విష్ణువ నాకు రక్ష నిమ్ము 


ఇలావృత వర్షమునకు దక్షిణ దిక్కున కింపురుష వర్షము కలదు. అచట జానకీరాములను 
హనుమంతుండు సేవించు చుండును. అట్టి రమ్యమైన రామాత్మక విష్ణూ నన్ను రక్షించుము. 


భార తాఖ్య ఖండమునను నార దాది 

మునులు సాంఖ్య యోగ నుతులం దనరి కొలువ 
సాధు జన చిర రక్షకై జన్మ నొంది 

న నరసఖుండ నారాయణ నన్ను బ్రోవు 


భరత ఖండమున నారదాది మహర్షులు సాంఖ్య యోగ స్తుతలచే నుతియించు చుండ సాధు 
జనులను రక్షించుటకు నవతరించిన నరునకు సఖుండ వైన నారాయణా నన్ను రక్షించు. 


రవి తను వౌదు ఫ్లక్షమున రాజ తనుద్యుతి శాల్మలమ్మునన్‌ 
హవనమ వా కుశాఖ్యమున నౌదువు వాయువు శాక మందు నీ 
వ విధివి యౌదు పుష్కరము నందు జలాధిపుః డౌదు క్రాంచమం 


10. 


తే.గీ. 


తే.గీ. 


దవనిం జెలంగి నీవ యిటు లౌదువు సేవ్యుండ వెల్ల వారికిన్‌ 


ప్లక్షద్వీపమున సూర్య రూపమున, శాల్మలద్వీపమున( జంద్ర రూపమున, గుశ ద్వీపమున నగ్ని 
రూపమున శాకద్వీపమున వాయువు, పుష్కర ద్వీపమున బ్రహ్మగాం గ్రౌంచ ద్వీపమున వరుణ 
రూపమున నందజీచే సేవింప బడుదువు. 


ధ్రువ ముఖోడువులు గ్రహము లవియ నీ క 
వయవములు గా విబుధు లుపాసన మొన 
రింప శింశుమార వపువ యింపుగాను 
మూడు సంధ్యల దేవ యాపు నరకమ్ము 


ధ్రువాది నక్షత్రములు గ్రహములు నీకు నవయవములు కాగ విబుధులు మూడు సంధ్య లందు 
శింశుమార రూపమున నిన్ను నుపాసించు చుందురు. అట్టి దేవా నాకు నరకము రాకుండ 


నాపుము. 


ఆదిశేషువు పాతాళ మందు నీవు 
కదలు పోగులు మెజయ వేయి దల లసిత 
వస్త! హలధర! సేవిత ఫణికళింగ! 


రోగములు నావి మాపు మరుత్సుర ధవ! 


పాతాళమున నాది శేషుండవు కదలడు పోగులతో వేయి తలలతో నీలి వస్తములతో నున్నవాండా 
నాగలి ధరించిన వాండా, నాగాంగనలచే సేవింప బడువా(డా గురువాయూరు నాథా నా రోగముల 


నెల్ల. బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నిరువది యొకటవ దశకము. 
పంచమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


స లే స్కంధ పరిచ్చేదము 
దశకము 22. 
అజామిళోపాఖ్యానము. 


భూసురు( డజామిళు( డనంగ వాసి కెక్కె 
ధర్మ రతిః జరించుచు గృహస్థ పథ మందు 
మదవతి( గులట నశ్లీల మహిళ గాంచె 


నడవి కేగి జనకు నాజ్ఞ నచ్చట విభు 


అజామిళుం డను విప్రుడు గృహస్థధర్మము నాచరించుచు( బ్రసిద్ధి కెక్కెను. దేవా తండ్రి పనుపున 
నొక నా'డత( డడవి కేగి యచట మదముతో నున్న యళ్లిల చరిత్ర కులట నొక దానిని జూచెను. 


శాంతు( డైనను బ్రకృతిని జాణ తగుల 
మున నధర్మ చరితమున ముసలి వాండు 
నయ్యె బ్రీతి నొసంగి నిజాంగజునకు 

నీదు నామము, బ్రేమించు నిత్య మతండు 


స్వభావముగా శాంతమున్న వా డైనను జాణయైన యా స్తీ ప్రేమలోం బడి యధర్మముగాం 
జరించుచు ముసలి వాం డయ్యెను. తన పుత్రునకుం బ్రీతితో దేవా నీ నామము నిడి నిత్య మతని 
యం దిష్టు డయ్యిను. 


అవసానంపు( దజిన్‌ భయంకరులు ధర్మాసన్ను లామువ్వురం 
గవియం గాంచి యవారితమ్ము నుసుబుల్‌ గైకొంచు. బోవంగ సుం 
త విరాజిల్లంగం బూర్వ బుణ్యమున నీధ్యానంపు మేల్వాసనే 

నవ సత్వమ్మున భీతి. బిల్బె సుతునిన్‌ నారాయణా యం చటన్‌ 


తే.గీ. 


తే.గీ. 


చివరి దశలో భయంకరు లైన యమభటులు మువ్వురు తన దరికి జేరి ప్రాణములు గొని పోవు 
తరి పూర్వ పుణ్యమున నీ ధ్యాన వాసనలు కొంచె ముండ భీతితోం దన కొడుకును శక్తి తెచ్చుకొని 
నారాయణా యని పే రుచ్చరించి పిలిచెను. 


పాపి యైనను నీ పేరు పాజ నోట 
నా మహిమ మాత్రమున నంత నంద మొప్పు 
వారు పట్టు బట్టల నున్న వారు నీదు 
ల ల 
సేవకులు చతుర్చుజులు వేంచేసి రెదుట 


పాపాత్ము( డైనను నీ పేరు నోట రాగ నా మహిమతో నంద మైన వారు పట్టు బట్టల నున్న వారు 
నాల్లు చేతులు వెలయు వారు నీ సేవకు లెదుట ప్రత్యక్ష మైరి. 


పాశము తగిర్చి లాగంగం బాశిభటులు 
వీడు. డంచు వారింపంగ విష్ణుభటులు 
పాశి భటు లంత భూసురు పాప కాయ 
మెల్ల వారికి, దెల్పిరి తెల్లముగను 


యమపాశమును దగిల్చి యమభటులు లాగంగ నీ సేవకులు వీడు డని వారించిరి. అంత 
యమభటులు వారికి నతని పాప సంచయము నెల్ల వివరముగాం దెల్పిరి. 


పాపము లున్న, జేసినను వానికి నిష్కృతి దండనమ్ము లే 
రూపునః జేయ నొప్పగు విరుద్దము పండితు లార నీతికిం 
బాపము మీరు నిష్కృతికి బన్నుగ నర్థము నేర్వ నోపరే 
శ్రీపతి! పల్కి రివ్విధిని శ్రేష్ట తరమ్ముగ నీదు సేవకుల్‌ 


పాపములు చేసినను వానికి ప్రాయశ్చిత మొనర్చినచో దండనములు విధించుట తగునే? ఓ దండ 
నీతి పండితులార నీతి కిది విరుద్ధము. మీకు నిష్కృతి యర్థము తెలిసి నట్లు లేదు. శ్రీనాథా నీ 
సేవకు లిట్లు వారితో శ్రేష్టముగాం బల్కిరి. 


&, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పాపము లాటు వేదములు పల్కు వ్రతమ్ముల నిశ్చయమ్ముగా 
నోపవు రూపు మాప(గ దదుత్ణిత వాసన లెల్ల నెన్నడుం 
బాపును రెంటి నింపుగను మాధవ పావన పాద సేవయే 
శ్రీపతి! పల్కి రివ్విధిని శ్రేష్ట తరమ్ముగ నీదు సేవకుల్‌ 


వేదములు చెప్పు వ్రతముల వలనం బాపము లాటును. కాని వాని యొక్క వాసనలను 
నిశ్చయముగా నవి మాప లేవు. మాధవ పాద సేవ యా రెంటిని నార్ప గలదు. శ్రీనాథా నీ సేవకు 
లిట్లు శ్రేష్టముగాం బల్కిరి. 


జన్మజన్మల జేసిన శత సహస్ర 
పాపముల కయ్యి నిష్కృతి బాయ డుచ్చ 
రింప హరినామ మార్తిని యింపుగాను 
బల్కి రివ్విధి( బ్రభు నీదు భటులు మించి 


విప్తుండు హరినామ ముచ్చరింప(గనే జన్మజన్మల యందు చేసిన వేల పాపములకు+ బ్రాయశ్చిత్త 


మైనది. నీ భటు లిట్లు వారితో బల్కిరి. 


అఘముల హరించు హరి కీర్త నాళి నేర 

క నొనరించిన ననలము కాష్ట్ర చయము 
నౌషధము రుజల దహించు నట్లు మహిమ 
బల్కి రివ్విధిం బ్రభు నీదు భటులు మించి 


తెలియక చేసినను హరికీర్తనము పాపములను, కట్టల నగ్ని దహించు నట్లు, నౌషధములు 
రోగములను బాపు నట్లు, హరించును. నీ భటు లిట్లు పల్కిరి. 


చనిరి యమ భటు లింపుగ విని భవదృ 
టులును వెడలి రజామిళుండును దలంచు 
చునిను నిత్యము కతిపయ దినముల కల 


తే.గీ. 


భటులు తోడు రాం జేరె నీ పదము తుదకు 


ఈ మాటలు విని యమ కింకరులు వెడలిరి. నీ భటులు కూడ నేంగిరి. అజామిళు( డంత నిత్యము 
నీ నామమును దలంచుచు. గొన్ని దినములకు నీ భటులు తోడు రాగ నీ దరికి జేరెను. 


ఇది విని యముండు భీతి దనదు ననుచర 
వర్గమును విష్ణుభక్తుల పాలి కే(గ( 

గూడ దంచు శాసించె ముకుంద! యట్టి 
వాతపుర నాథ! నన్ను గాపాడు మయ్య 


ఈ కథ విని యము(డు భయముతో దన భటులను విష్ణు భక్తుల జోలికి బో రాదని శాసించెను. 
అట్టి ముకుందా గురువాయూరు నాథా నన్ను రక్షింపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది రెండవ దశకము. 


11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


ష లే స్కంధ పరిచ్చేదము 
దశకము 23. 
చిత్రకే తూపాఖ్యానము. 


ప్రీతి దక్ష నాముండు ప్రాచేతసుం డ 
పరుడు పుత్రార్ధి సేయ సేవ లధికమ్ము 
నీకు నష్ట భుజముల గన్పించి తీ వ 
సిక్ని సతిం జేసి వరము నిచ్చితి వతనికి 


వస 


ప్రచేతసుల పుత్రుః డైన దక్షుండు, బ్రహ్మసుతుండు దక్షున కితరుండు, పుత్రుల గోరి నీ కధికముగా 
సేవలు చేయంా నీ వెనిమిది భుజములతో నతనికి దర్శన మిచ్చి యసిక్ని యను దానిని 
భార్యగా నొసంగి యతండు కోరిన వరమును గూడ నిచ్చితివి. 


వేలు పదునొకండు సుతులు లీలం బుట్ట 
నతనికి సురముని పలుక నరయ నెల్ల 
రంత నీదు తెజవు దక్షు. డంత మునిని 
ద్రిమ్మరిగ శపింప దయగ నమ్ముని కొనె 


అంత దక్షునకు పదునకండు వేల మంది పుత్రులు పుట్టిరి. వారెల్లరు నారదముని యాజ్ఞను దేవా 
నీ మార్గమునం జనిరి. దక్షుం డప్పుడు కోపించి నారదుని ద్రిమ్మరిగ నుండు మని శపించెను. 
దానిని నారదుండు దయగా నెంచి స్వీకరించెను. 


కలిగి రబువది మంది సుకన్య లంత 
విశ్వరూపుండు మనుమని పేర్మి సుతుండు 
నీదు స్తోత్ర కవచ మింద్రునికి నొసంగ 


చం. 


తే.గీ. 


తే.గీ. 


జయ మలరె నీ మహిమ లెల్ల జయము లొసంగు 


అంత దక్షునకు నరువది మంది పుత్రికలు కల్లిరి. అతని మనుమని కుమారుండు విశ్వరూపు( 
డను వాండు నీ స్తోత్రమైన నారాయణ కవచము నింద్రునకు నిచ్చెను. దానితో నింద్రునకు 
జయము లభించెను. దేవా నీ మహిమ లన్నియు జయ కారకములే. 


మును పట శూర సేన వర భూమిని నేలెడు చిత్రకేతు నా 
మ నరవరుం డపుత్రుండు కుమారుని నంగిరసుం డనుగ్రహిం 
చినం గనె నంత వాం డవిసె శీఘ్రమ చంప సపత్ని వర్గమే 
౧ 
మునింగెను రాజు దుఃఖమున మూరి వశం బయి నీదు మాయకున్‌ 


పూర్వము శూరసేన దేశము నేలెడు చిత్రకేతు( డను రాజునకు పుత్రులు లేరు. అంగిరసు. 
డనుగ్రహింపగా నతనికి పుత్రుండు కల్లెను. ఆ పుత్రుండు సవతి తల్లుల చేత జంపంబడెను. రాజు ని 
మాయకు లోబడి దుఃఖమున మునింగెను. 


అంగిరసు గూడి నారదు డంత. జేరి 
తనయు నాత్మను జూపింప దయ నతండు 
నే నెవరి సుతః డనని ప్రశ్నింప మోహ 
మణగ నృపు నిల్పె దపసి ని యర్చ్పనలను 


అంగిరసునితోం గలసి నారదుడు వచ్చి కృపతో రాజునకు కుమారుని యాత్మను జూపించెను. ఆ 
కొడుకు వారినిం జూచి తా నెవరి కొడుకు నని ప్రశ్నించెను. అప్పుడు రాజునకు మోహ మంతయు 
నశించెను. అప్పుడు దేవా నారదుడు రాజును నీ యర్పనలలో మునుగు నట్లు చేసెను. 


స్తోత్ర మంత్రములు నలువచూలి నేర్ప 
నిన్ను నాదిశేషు తనువు నెమ్మి గొలువ 
సత దినముల విద్యాధర పతియె కాంగ 


సుస్థిర మతిని సేవించు చుండె నిన్ను 


తే.గీ. 


తే.గీ. 


నారదుండు రాజునకు నీ స్తోత్ర మంత్రములు నేర్పెను. ఆ మంత్రముల రాజు ని న్నాదిశేషువు 
రూపమున గొలిచి యేడు దినములలో విద్యాధరులకు నధిపతి యయ్యెను. తదనంతరము కూడ 
చిత్రకేతువు స్థిర చిత్తమున నిన్ను సేవించు చుండెను. 


తమ్మి క్రోవి తెలు పలరః దలలు వేయి 
మెజయం బొగడు సిద్దగణము మెల చుట్టు 
నిలిచి తీ వతని యెదుట నలరి నుతుల. 


దత్తము నుడివి యైతి వంతర్హితమ్ము 
డ్వ జ ర్‌ 


దేవా యతని స్తుతులకు మెచ్చి నీవు తెల్లని పద్మముల వర్ణముతో వేయి తలలతో నాదిశేషునిగ 
సిద్ధ గణములు చుట్టు నుండి పొగడుచుండ నతనికి ప్రత్యక్ష మైతివి. అంత నతనికి నాత్మ 


తత్త్వము నొసంగి యంతర్థాన మైతివి. 


నీదు భక్తశిఖామణి నెమ్మి నుండె 
నీ గుణగణ కీర్తనముల నేల యందు 
లక్ష లక్షల యేండ్లు సలక్ష ణేందు 


వదన లున్నను విరహిత బంధములను 


నీ భక్తుండు చిత్రకేతువు నీ గుణ గణములను కీర్తించుచు లక్షణవతు లైన స్త్రీ లనేక లుండ దన్ను 
గొలుచుచు బంధముల జిక్కక లక్షల యేండ్లు భూ మండలమున నుండెను. 


కోరిక లెల్ల వీడం దలకొంచును నీదగు ప్రేరణమ్మునం 

జేరి మునీంద్ర సంచయము చెన్నుగం గొల్చుచు నుండ భక్తితో? 
దోరపు వెండికొండను వధూమణి పార్వతి యంక మెక్కం గే 
దారుని గాంచి నవ్వ(గ సుదారుణ శాపము నిచ్చె దేవియే 


అంత చిత్రకేతువు యత్నించి కోరికలను వీడి నీ ప్రేరణముననే వెండికొండకు నేను. అచ్చట 
మునులు కొల్చుచుండ( దన యొడిలో పార్వతీ దేవి నుంచిన శంకరుని( జూచి నవ్వెను. పార్వతి 
యంత కోపముతో నతనిని శపించెను. 


తే.గీ. 


అడలండు శాప మోచనము నక్కట కోరండు పార్వతీ సతిం 
బుడమిని వృత్ర దైత్యు( డయి పోరున శక్రున కాత్మ తత్వముం 
గడు దయ జెప్పి శత్రునకు గ్రక్కున మాయము సేసి మోహముం 
దడ(బడ కుండం జేరె నుచితమ్ముగ నీదు పథమ్ము శ్రీహరీ 


చిత్రకేతువు శాపమునకు భయపడ లేదు. పార్వతిని శాప విమోచన మడుగ లేదు. అంత 
భూమిపై వృత్రునిగ జన్మించి శత్రువైన యింద్రునకు నాత్మ తత్త్వము నేర్పి యాతని మోహమును 
గూడ మాయము చేసి తడంబాటు లేక నీ ధామము చేరెను. 


నిన్ను నర్చించి దితి యింద్రుని వధ కొటికు( 
గనె మరుత్తుల సఖు లైరి కౌశికునకు 

వారు చెడు గోరి కొలిచిన వజలు శుభమ 
యట్టి నీవు గావుమ నన్ను ననిల పురప 


దితి యింద్రుని వధించుటకు నిన్ను నర్చించి మరుత్తులను గనెను. కాని వారు శక్రునకు మిత్రు 
లైరి. చెడు గోరి నిన్ను గొలిచినను శుభములే కల్లును. అట్టి గురువాయూరు నాథా నన్ను 
రక్షింపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నిరువది మూడవ దశకము. 
షష్ట స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


10. 


11. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


సప్తమ స్కంధ పరిచ్చేదము 
దశకము 24. 
ప్రహ్లాద చరిత వర్ణనము . 


వాసర 


శ్వేత వరాహ రూపమున జేరి వధింప హిరణ్య నేత్రునిన్‌ 
భూతము దా హిరణ్యకశిపుం డను జ్యేష్టుండు సేసె నిర్ణ రా 
రాతి సదస్సు నందు. బ్రతిరంభము దుఃఖము మీటిగా మహా 
భూత ఖరప్రతిజ్ఞ నిను బోరునం జంపెద నంచు మాధవా 


శ్వేతవరాహ రూపమున నీవు హిరణ్యాక్షునిం జంప(గ నన్నగా వెలసిన హిరణ్యకశిపుండు రాక్షస 
సభలో కోపము, దుఃఖము పొంగంగ మాధవా నిన్ను యుద్ధములోం జంపెదనని పిశాచపు ఘోర 


ప్రతిజ్ఞ సేసెను. 


తప మొనరించి మిక్కిలి విధాత గుణించి రయమ్మునన్‌ వర 
మ్ముపడసె( జావు లేమి సుర భూజన జంతు చయాదులం జెలం 
గి పొగరుతో దివిన్‌ గెలిచె ఖిన్నునిం జేసి బలారి నీది యై 

న పుడమి కెల్ల బాధలను నాటుచు నుండెను నిన్ను నెంచకే 


బ్రహ్మను గూర్చి మిక్కిలి ఘోరమైన తపము చేసి నర సుర జంతు జాలములదచే( జావు లేమిని 
వరముగాం బడసెను. ఆ గర్వముతో నింద్రుని నోడించి స్వర్గమును గెలిచెను. నిన్నే మాత్రము 
గణింపక నీ భూమిని బాధలకు గురి చేసెను. 


సుర రిపు డంత జంప నిను నో ధన సేసెను ముజ్జగమ్ములం 
బర(గితి సూక్ష్మ రూపమున వాని హృదంతర భాగ మందని 


న్నరయక రాక్షసేంద్రుండు భయాకలితుం డయి పాటి నంచు(దా 


తే.గీ. 


మరలను దాన గెల్చె నని మానిసిదిండి చెలంగి యార్చుచున్‌ 


ఆ రాక్షసుండు నిన్ను వధింప నెంచి ముల్లోకములలో వెదకినను నీవు కనిపింప లేదు. సూక్ష్మ 
రూపమున దేవా నీ వాతని హృదయము నందే వసించితివి. నిన్ను గానక భయముతో నీవు 
పాటీపోయితి వని తలంచి హిరణ్యకశిపుడు దానె గెల్బె నని పెద్దగా నజచుచు మరలెను. 


పరమోదారుండు వుట్టి దైత్య పతికిం బ్రహ్లోద నాముండునై 
వర గర్భమ్మున నుండ నారదుని చే భక్తి ప్రబోధమ్మునుం 
ద్వరిత మ్మారసె రాక్షసాన్వయ మహోత్పాదుండు నైనన్‌ ధరన్‌ 
వరదా! భక్త జనాగ్రయాయి యయి నీ భక్తుండు భాసిల్లెనే 


అంత నా రాక్షసునకు ప్రహ్లోదు( డను బేరున పుత్రుండు పుట్టెను. అతడు గర్భము నందు నుండగ 
నారదునిచే భక్తి జ్ఞానమును బడసెను. రాక్షస వంశమున బుట్టినను భక్త జనుల కగ్ర గామియై 
నీకు పరమ భక్తు డయ్యెను. 


హాస్యము పాలు దా నగుట నయ్యసురాలిని నెంచి పుత్రుండే 
దాస్యము సేయ దుష్టమతి దానవ రా జనిపెం గుమారుగు 
ర్వాస్యము విద్య నేర్వ గురు వాక్యము లో ర్వ కభద్రమం చనా 
లస్యము నీ పదాబ్దముల రక్తిని నిల్చెమదిన్‌ దృఢమ్ముగా 


తన సుతుండే నీకు దాస్యము చేయ నసురు లందు దా నపహాస్యము పాలగుదు నని తలంచి 
దుష్టుండు దానవేంద్రుండు కుమారుని గురు ముఖముగా విద్య నేర్చు కొనుటకు. బంపెను. 
గురువుల వాక్యములు భద్రములు కావని గణింపక యాలస్యము కాకుండ నీ పాదము లందే 
దృఢమైన రక్తిని దన మనస్సులో నుంచెను. 


ఈవు నేర్చిన విద్యల నేది మిన్న 

నీదు భక్తి యన సుతుండు వాదు విని జ 
నకుం డలుగ గురువుల వా రన బ్రకృతి యని 
సుతు నడు నెంచె నీ పాద గతుని దేవ 


చం. 


అంత హరణ్యకశిపుండు పుత్రుని తో నీవు నేర్చిన విద్యలలో నేది గొప్ప యని యడిగెను. దానికి 
ప్రహ్లాదుండు తండ్రికి, దేవా నీ పై భక్తియే, గొప్ప యని చెప్పా విని రాజు గురువులపై నలిగెను. 
వారు బాలుని స్వభావమే యిది యని పల్కిరి. అంత బుత్రుని నీ పాద భక్తుని దండింప నెంచెను 
రాక్షసేంద్రుండు. 


పొడిచిరి ఘోర శూలముల భూరి గజమ్ములు ద్రొక్కం దోలిరే 
విడువక పుర్వు చేతః గబిపించిరి యన్నము నీక మాడ్చిరే 
కుడుపునం బెట్టిరే విషము గోత్రము నుండి పడంగ ద్రొబ్బిరే 
యెడ నిడ నిన్ను నబ్రముగ నింతయు+ గుందండు కుట్టి దేవరా 


అంత రక్కసులు ప్రహ్లాదుని శూలములతోం బొడిచిరి. ఏనుగులను నతని పైకి ద్రొక్కంగం దోలిరి. 
పాములచే( గబిపించిరి. యన్నము పెట్టక మాడ్చిరి. విషము కల్పిన యన్నము పెట్టిరి. కొండ పై 
నుండి క్రిందికి( ద్రోసిరి. దేవా యీ చిన్ని బిడ్డండు నిన్ను తన యెద లో నుంచ నాశ్చర్యముగం గొంచె 
మైనను దుఃఖింపడు. 


చెలరే(గన్‌ మది శంక తిర్గి యసురశ్రేష్ణుండు చెప్పంగ నొ 
జ్ఞలు వారింటన నిర్ణయన్‌ వరుణ పాశవ్రాత బంధంబునన్‌ 
నిలిపెం బుత్రుని నైన దైత్య తనయుల్‌ నేర్వంగ స్వీ యానుయో 


క్తలు లేకుండ(గ భక్తి తత్త్వమును వక్కాణించె విజ్ఞానమే 


అంత హిరణ్యకశిపునకు శంక రా(గ తిరిగి ప్రహ్లాదుని గురువుల యింటనే విద్య నేర్వం గనికరము 
లేకుండ వరుణ పాశములవంటి త్రాళ్లతో బంధించి యుంచెను. గురువులు లేని సమయమున 
బ్రహ్లాదుండు రాక్షస పుత్రులకు విజ్ఞాన మైన నీ భక్తి తత్త్వమును నేర్పెను. 

బాలుని చెయ్యు లెల్ల విని ప్రస్తుతి నిన్ను జెలంగి చేసెడిం 

గాలుని భంగి కుద్దుం డయి కారణ మెయ్యది వంశ నాశకా 

బాలక నీ బలమ్మునకు( బల్కు మనంగ మురారి నాకు నీ 

కేలన నీ జగమ్ములకు నెల్ల వికుంఠ నివాసియే యనెన్‌ 


దేవా బాలుడు నిన్ను స్తుతించుచు. జేసెడి చేష్టల నెల్ల విని యముని వలె గ్రుద్దుండై రాజు బాలకా 
వంశ నాశకా నీ బలమునకు కారణ మెయ్యది యని సుతుని నడిగెను. అంత ప్రహ్లాదుండు నాకు 
నీకు నింక నెల్ల జగమ్ములకు మురారి యా వైకుంఠుండే బలమని పల్కెను. 


ఎక్కడ యెక్క డాతండు సురేశ్వరు డా జగ దాత్మ యా హరిన్‌ 
గ్రక్కున జూపు మంచు దన కత్తిని ద్రిప్పుచుం గొట్ట స్తంభముం 
దక్కువ యెంత సెప్పినను దామరసాక్ష భవచ్చరిత్రమున్‌ 
వెక్కస మెల్ల నాకు దయ నెమ్మి నొసంగు మరుత్సురాధిపా! 


అంత హిరణ్యకశిపుం డా హరి, సురేశ్వరుండు, జగదాత్మ యెక్కడ యెక్కడ చూపు మని కత్తిని 
ద్రిప్పుచు స్తంభమును గొట్టెను. అప్పుడు తామరసాకా నీ చరిత్ర మెంత జెప్పినను దక్కువయే. ఓ 
గురువాయూరు నాథా నాకు నధికముగా దయతో సంతోషము నిమ్ము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది నాలుగవ దశకము. 


10. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


సప్తమ స్కంధ పరిచ్చేదము 
దశకము 25. 
శ్రీ నృసింహావతార వర్ణనము. 


ఆవేశం బడరన్‌ హిరణ్యకశిపుం డా రీతి నా స్తంభముం 

జేవాటమ్మున( గొట( బుట్టితివి తచ్చేదమ్ము గావించుచున్‌ 
ల ల శ 

రావోత్కర్షతః గర్భముల్‌ వగుల(గన్‌ బ్రహ్మాండ దిగ్భాండముల్‌ 

వేవేగం దిరుగన్‌ విధాత బెగడన్‌ భీతిల్ల దేవారియే 


ఆవేశముతో హిరణ్యకశిపుడు చేతి కనుకూలముగా స్తంభమును గొ ట్టిన దానిని బ్రద్దలు క్రొ ట్టుకొని 
యా ఘోషకు జెవులు పగుల, బ్రహ్మాండంపు దిక్కులు గిరగిరః దిరుగ, బ్రహ్మ భీతిల్ల, నా రాక్ష 
సేంద్రుండు కంపింపగా( బుట్టితివి. 


చూపులు దిక్కులం బటిచి చూడ మృగేంద్రుండు కాదు గాంచ నా 
రూపము కాదు మర్త్యుండు విరోధి జనింప వెలింగి నిట్టనుం 
దాపము నొంది తా ననె నితం డెవ( డెవ్వండు భీష ణాజిర 


మ్మేపగు తెల్ల రోమముల నెంతయు వింతయ భీతి, దూలుచున్‌ 


స్తంభము నుండి విరోధి జనింప హిరణ్యకశిపుండు చూపులు దిక్కులందు బ్రసరించి సింహమును 
కాదు నరుండును కా దితః డెవ్వం డని తాపముతోం బల్కెను. తెల్లని రోమములు, భీషణమైన 
దేహము వింతగా నుండెనని భయముతో నూగెను. 


కన్నులు తప్త కాంచన నికాశము లుగ్రము లధ్వ మంటు జూ 
లెన్నంగ నోరు కొండ గుహ యింపుగ నాడెడు నాల్క కత్తియే 
మిన్నగ దృశ్యమానములు మేటి రదమ్ములు భీకరమ్ములే 


చం. 


యిన్నర సింహరూప మసు రేంద్ర భయంకరమై విరాజిలెన్‌ 


కన్నులు బంగరు కాంతుల నుగ్రముగా నున్నవి. జూలు చూడ నాకాశమును దాంకుచున్నది. నోరు 
కొండ గుహ వల నున్నది. నాలుక కదలుచు కత్తి వలె నున్నది. దంతములు మిన్నగా, 
గన్పించుచు భికరముగా నున్నవి. ఈ నరసింహ రూపము దానవేంద్రునకు భయంకరముగా 
నున్నది. 


వలి భంగావృత భీష ణోత్టిత హను ద్వంద్వున్‌ ఘన గ్రీవునిన్‌ 
బలవ ద్ధస్త నఖాంశు శస్త్ర యుతు నభ్ర వ్యాప్త మేఘస్వ నా 
కలన ద్రావిత శత్రు కూటు నర నాగద్వేష్య దేహోద్ధతుం 

జలి తాత్మాసుర రాజచంద్రు( గొలుతున్‌ సద్భక్తి? గేల్మోడ్చుచున్‌ 


ముడతలతో నుబికిన భీషణమైన దౌడలు కలవానినిం బెద్ద కంఠ మున్నవానిని, బలమైన చేతి గో 
ళ్లను నాయుధములు కలవానిని, నాకసమున వ్యాపించు మేఘము వంటి యజపుల చేత. 
బాటిన శత్రు సమూహము కలవానిని, నరసింహాకారపు దేహము వానిని జలించిన మనస్సుతో 
నున్న దైత్య రాజు గల వానిని భక్తితో జేతులు మోడ్చి గొల్చెదను. 


అట్టుల గాంచి విష్ణు వితండం చసురుండు వధింప దూంకంగాం 
బట్టఃగ నా గదా ధరు సుబాహు యుగమ్మున నీవు వీడి వే 
పట్టెము డాలు నూని వడిం బాటుచు+ దిర్గుచుః జిత్ర రీతులన్‌ 
ముట్టంగ నుర్కె నీపయికి భూమిని మ్రింగు విధమ్ము దోశు6గన్‌ 


ఆ విధముగా నిన్ను గాంచి యితండు విష్ణువే యని రాక్షసుడు వధించుటకు దూకెను. ఆ గదా 
ధరుని నీవు రెండు చేతులతో? బట్టంగా నతడు విడిపించుకొని ఖడ్గము డాలును బూని వడిగం 
జిత్రమైన రీతుల? దిరుగుచు భూమిని కబళించు నట్లున్న నీ పైకి ముట్టడించుటకు నుజికెను. 


గిరగిర కత్తి. ద్రిప్పుచును గేలం జెలంగెడు క్రూర దైత్యునిం 
గరములం బట్టి నీ తొడల గ్రక్కున వాలిచి ద్వార మధ్య మం 

దు రయము మీ బూన్ని వడిం దోరపు గోళ్ళను జీరి రొమ్ము కం 
జర రుధిరమ్ము. ద్రాగుచు భృశమ్ముగ నార్చితి త్రెళ్ళ లోకముల్‌ 


చం. 


చం. 


గిరగిర కత్తి చేతితోం ద్రిప్పుచు+ దిరుగుచున్న దైత్యుని నీవు చేతులతో బట్టి ద్వారమధ్యమున నీ 
తొడలపై వడిగా నుంచి పెద్ద గోళ్లతో రొమ్మును జీల్చి, కడుపు నుండి కాటెడు రక్తమును ద్రాగుచు 
బెద్దగా లోకములు చచ్చునట్లు నబచితివి. 


చంపి హిరణ్యభోజను భృశమ్ము నస్ఫృగ్రస సిక్త దేహివై 
పెంపున నారగింప దితి పేరిమి బిడ్డల శేష జీవులం 
గంపిత మంబురాశి భువి గట్టులు దిర్దిరః దిర్గెం ద్రుళ్ళి లో 
కంపు జరాచర వ్రజము కంది మునింగెను దైన్య వార్ధిలో 


హిరణ్యకశిపునిం జంపి రక్తముతో దడిసిన దేహివై మిగిలిన రక్కసులను భుజింప సముద్రములు 
కల్గోలమైనవి. భూమి పర్వతములు గిజ్జున దిరిగినవి. చరాచర జీవ రాశి తపించి దైన్య మనెడు 
సముద్రమున మునింగెను. 


పలల వపా కరాళ తను భైరవ దైత్య వ రాంత్ర మాల మే 
నలరెడు వాని దట్టముగ నాగ్రహ మానసు(డై సభా స్థరిన్‌ 
నిలిచిన వాని దుస్స్పహపు నిస్వన గాత్రునిం గాంచి చేరకే 
నలినజ శక్ర శంభు ముఖ నాకులు గొ ల్సిరి యొక్క రొ క్కరున్‌ 


మాంసము క్రొవ్వులతో నిండిన దేహముతో, రాక్షసుని ప్రేవుల మాల మెడలో నుండ మిక్కిలి 
కోపముతో సభలో నిలిచిన నిన్ను భరింప రాని నిస్వనములతో నున్న నిన్ను జుచి దరి చేరుటకు 


ల్ల 


హసింపక బ్రష 1 యింద్రుండు, శంకరుండు మొదలగు దేవత లొ క్కొక్కరు నిన్ను స్తుతించిరి. 


అయినను భీమ రోష యుతు. డైతివి బాలుడు తాత పంపునన్‌ 
భయ మది లేక హ్లాదు నన పాదము లంటి నమస్కరింపగా 
రయమున శాంతి నందుచు( గరమ్ము శిరమ్మున నుంచ స్తోత్ర సం 
చయమునం+ గొల్వ నిచ్చితివి చాల వరమ్ము లకామికిన్‌ దయన్‌ 


అయినను నీవు కోపముతోనే యుంటివి. అప్పుడు బ్రహ్మ పనుపున హ్లోదుని యన్న యైన ప్ర 
హ్లాదుండు భయము కొంచెమైన లేక యచట నీ పాదము లంటి నమస్కరించెను. అప్పుడు నీవు 


తే.గీ. 


శాంతించి యతని తలపై జేతి నుంచంగ నత డనేక స్తుతులతో నిన్ను గొలిచెను. అతడు 
కోరకున్నను దయతోం జాల వరముల నిచ్చితివి. 


ఇట్లు కోపి వైతివి తాపనీయ మందు 

విదితమే నీ మహిమ రూపు విమల మధికు. 
డవు జగతి నలంఘ్యు:డవు ప్రహ్లాద సఖుండ! 
వాయు పుర నాథ! నళు లెల్ల బాపు మయ్య 


ఈ విధముగా నీవు కోపి వైతివి. నీ మహిమము తాపనీయ మను నుపనిషత్తున విదితమే. నీ 
రూపు విమలము. జగతి నధికుండవు నలంఘ్యు,డవు. ఓ ప్రహ్లాద మిత్రమా గురువాయూరు నాథా 
నా రోగము లన్నిటిని? బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది యైదవ దశకము. 
సప్తమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


10. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 26. 
గజేంద్ర మోక్షము. 


ధరయం దొ్‌క్కండు చంద నాగమున నింద్రద్యుమ్ను (డం బాండ్య రా 
జ్య రమానాథుండు నీదు భక్తి రస సిక్తాత్ముండు సేవా విలో 

ల రతాస్వాంతత నుండగా నచటకున్‌ రా నా యగస్త్యుండు నా 
పర మాభ్యాగత సంయ మీశ్వరుః డహో వానిం గనన్నేరండే 


దేవా ధరలో బాండ్యరా జయిన నింద్రద్యుమ్నుండు నీ భక్తి రసములో ముని(గిన వాండు చందన 
పర్వతమున నొకనాండు నీ సేవా లోల తత్పరతలో నుండథగా నచ్చటకు నగస్త్య మహర్షి యభ్యాగతి 
యె రాగ నతనిని గమనింపలేదు. 


కుంభసంభవుండు శపించెం గోప మూని 
వాని జడమతి కరి జన్మ వడయు మంచు 
నంత గజరాజుగ జనించె వింత నతండు 
మటివ( డైన నీదు స్మృతి రమాసతీశ! 


కుంభసంభవు( డంత గోపించి యా రాజును జడమైన యనుంగు జన్మ మెత్తు మని శపించెను. 
అంత నా రాజు గజమై జన్మించెను. అయినను దేవా నీ స్మృతిని నతండు మటివ లేదు. 


పాల సంద్రము నడుమను శైలరాజ 
మా త్రికూటమం దాడుచు నాంయడయేను. 
గు లలరగ జుట్టు వనజంతు కోటి కెక్కి 
శక్తి నుండె మీఅరె నీదు భక్తు లెందు 


తే.గీ. 


పాల సముద్రము మధ్యన నున్న త్రికూట పర్వతమున నాం డేనుగులు పెక్కు కొలుచుచుండంగ 
వన మృగము లన్నిటి కన్న మిక్కిలి శక్తియుక్తుండై యుండెను. నీ భక్తు లెక్కడ యున్న మిక్కిలి 
యతిశయించుచునే యుందురు కదా. 


నిజ బల మిక, స్థల మహిమ నెగడ నగ్గ 
జేంద్రు( డెట్టి బాధలు లేక యెలమి నుండ 

నొక్క నాం డెండ కోర్వక యక్కరేణు 

యుతుం డయి కొలను కదిసె నీ యుసిం జెలంగ 


స్వీయ బలము, స్టల మహత్వము మీటు చుండ నా గజేంద్రుండు బాధల నెటు(గక చరించు 
చుండెను. ఒకనాం డెండకు నోర్వక యతండు కరేణు సహిత మొక కొలను చేరెను. అదియు నీ 
ప్రేరణముననే. 


ఒనరెన్‌ దివ్యుండు దేవగాయనుండు హూహూ నామధేయమ్మునన్‌ 
ముని శాపం బిడ దేవలుం డతనికిన్‌ మున్నుగ్రు(డై నక్రమ 
య్యెను దత్పద్మిని యంద నుండె నది దంతీం ద్రాంఘ్రిః బట్టన్‌ వెసం 
గని నీటన్‌ దిగ శాంతికై స్వజన దుఃఖప్రాప్తి కల్పింతువే 


హూహూ నాముండు గంధర్వు. డొకండు పూర్వము దేవలు. డను మునిచే శపింప(బడి మొసలి 
యై యా కొలనులో నుండెను. అది యా గజరాజును గొలనులో దిగుట జూచి దాని కాలిని 
రయమ్మునం బట్టను. ని భక్తులకు దేవా సుఖముల నిచ్చుటకే వారికి కష్టముల నొసంగుదువు. 


మున్నానరించి నట్టి ఘన పూజ లొసంగిన శక్తి చేత నా 
పన్న కరీశు( డా మకరి పాల్పడి పోరెను వేల యేండ్లు నా 
సన్నము గాగగాలము ప్రసన్నత. గొల్వ భవత్పదాబ్దముల్‌ 
చెన్నుగ నక్ర బంధనుని( జేసితి కుంజర నాథు మాధవా 


ఆపదలోం జిక్కుకున్న కరీంద్రుండు పూర్వము చేసిన పూజల ఫలితముగా గూడిన శక్తితో నా 
మకరితో వేల యేండ్లు పోరాడెను. నీ పదాబ్దములను గొలుచుటకు( గాల మాసన్న మైనందుననే 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దేవా గజమును మొసలిచే బంధింపంబడ. జేసితివి. 


ఆర్తి తోడ బూర్వజ్ఞాన కీర్తిమంతు( 

డిభ వరుండు తొండము నెత్తి యిచ్చుచు విరి 

దమ్ములను మున్నెటు(గ బ్రహ్మతత్త్వ మలరు 

స్తోత్రముల యజించెను దేవ యాత్రముగను 7. 


అంత నార్తితో నా గజేంద్రుడు శక్తి యుడుగ(గ( బూర్వజ్ఞాన సంపన్ను(డు తొండముతోం బూల 
నర్పించుచు బ్రహ్మతత్త్వము దనరెడు స్తోత్రములతో నాత్రముగ నిన్ను బ్రార్థించెను. 


నిర్గుణస్తోత్రములు విని భర్గ పద్మ 

జాదు లరుగ రకట తమ్ము. గాదని దయ 

నీవు సర్వాత్మ రయముగ నిల్చి తెదురం 

దార్‌క్ష్య వాహనమున ద్విరదమ్ము. గావ 8. 


నిర్గుణములైన స్తోత్రములచేః బ్రార్థింప శంకర బ్రహ్మాదులు తమను గాదని కాపాడ రాకుండిరి. దేవా 
నీవు సర్వాత్ము(డవు వేగముగా గరుడని వాహనమున నయ్యేనుంగును గాపాడ వచ్చి వాని 


చక్రమున జంపి మకరి హస్త నలినమ్ము 

చే నిమిరితివి గజరాజు జెన్ను మీట 

శాప మాజి గంధర్వ రాజ ప్రవరున 

కిభ వరుండు నీ సారూప్య మెలమి+ బొందె 9. 


చక్రమును బ్రయోగించి మకరినిం జంపితివి. నీ హస్త పద్మముచే నేనుంగును నిమిరితివి. అంత 
గంధర్వ రాజ శ్రేష్టునకు శాప విమోచన మయ్యెను. ఆ కరీంద్రుండు ని సారూప్యమును బొందెను. 


నన్ను నిన్ను నీ వృత్తము బన్నుగ స్మరి 
యింప( బొందు శుభమ్ముల నివ్విధమ్ము 10. 


పలికి ధిష్ట్యమ్ము, జేరితి వాని తో సు 
రుచిరముగ దేవ కావు మరుత్సుర పతి 


నిన్ను నన్ను నీ కథను జక్కంగ స్మరించిన శుభములు బడయ(గల రని గజేంద్రునితోం బలికి 
నతని గూడి దేవా వైకుంఠము సేరితివి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది యాటివ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 27. 
కూర్మావతార వర్తనము. 
ణ 


మాల దుర్వాసునకు నీయ వేలుపు టబ 
ల లలరి బలారి కత డీయ నలసునం గరి 
పై నిడ(గ శక్తుం డలిగి శాపమ్ము నిచ్చె 


ముని యితర సురాంశజులు కోపు లగు టరుదె 


దేవతా స్తీ లొక తరి దుర్వాస మహర్షికి నొక మాల నిచ్చిరి. ముని దానిని నింద్రున కీయ నత 
డలుసున మాల నైరావతముపై వేసెను. దానికి మహర్షి యలిగి యింద్రునకు శాప మిచ్చెను. 
నీవు కాక యితర సురల యంశమున బుట్టిన వారు కోపులగుట యాశ్చర్యమా? 


శాప మీయ నింద్రున కింక సకల సురుల 

కు నసుర వినిర్జితుల కంత ఘోర జరను 
బ్రహ్మ నిడి ముందు శర్వాది పరమ సురులు 
మోక్షదా నిన్ను జేరిరి రక్ష కొజకు 


అట్లు ముని శాప మీయ నింద్రుండు సకల సురులు ముదిమి యావహింప నసురులచే నోడింపం 
బడి యుండ బ్రహ్మగారిని ముందు నుంచుకొని శంకరాది సురులు రక్ష కొజికు మోక్షము నిచ్చు 
నిన్ను జేరిరి. 


నలిన జాదులు చిర కాల మలరి చేయ 
స్తుతులు వరద! తేజంపు నీదు వర దర్శ 
నమ్ము నిచ్చి యసుర సంధి నెమ్మి. ద్రచ్చు( 


తే.గీ. 


చం. 


డంబుధి సుధకు సురలార యంటి వీవు 


బ్రహ్మాదులు చిరకాలము నిన్ను స్తుతింప నీవు వారికి దర్శన మిచ్చి సురలారా మీ రసురులతో 
సంధి చేసికొని యమృతమునకై సముద్రమును మధింపు డని పల్కితివి. 


సంధి కుదుర సురాసుర సంఘ మంత 
దే నడరి మందరాద్రి ధాత్రి బడె మంథ 
ము నడుమన రేగుపండును బోల నెత్తి 
యుంచితి పయోధి గరుడుపై నుండి లీల 


సంధి కుదరంగ దేవతలు రాక్షసులు మందర పర్వతమును దెచ్చు చుండ నా కవ్వము మధ్యలోనె 
భూమిపై. గూలెను. నీ వప్పుడు గరుత్మంతునిపై నుండి రేగుపండు వోలె దాని నెత్తి పయోధిలో 
లీలంగ నుంచితివి. 


కవ్వపుం ద్రాడు వాసుకియె కాంగం బయోధిని సర్వబీజముల్‌ 
నివ్వటిలంగ నందు వడి నేర్పునం ద్రచ్చ( దొడంగి రత్తటిన్‌ 

నొవ్వి యెటుంగ కుండ నపు డుంచితి సర్పముఖంపు దిక్కు నీ 
వవ్వర దైత్య వీరుల ననార్జవ లీల విరాజిలం బ్రభూ 


వాసుకి కవ్వపుం ద్రాడు కాగ సక లౌషధ విత్తనములతో నతిశయించు సముద్రమును నేర్పుతో 
శ్రమ లేక చిలుక దొడగిరి. రాక్షస వీరులను బాము తల వైపు దేవా నీవు కపటత్వమున 
నుంచితివి. 


చిలుకుచు నుండగా మునింగెం జిల్కెడు గుబ్బలి భార మౌటచే 
జలమున౦ జింత మున్లిరి భృశమ్ముగ దేవత లెల్ల రంత నీ 
వెలమిని వారి కిచ్చుటకు+ బ్రీతిగం బూనితి కూర్మ రూపముం 
జెల(గ కరోర పృష్టము విశేష దయార మనమ్ము మాధవా 


అట్లు చిలుకుచు నుండ బరువు చేత బర్వతము నీటిలో మునిగి పోయెను. దేవత లందటు నంత 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చింతలో మున్గిరి. అప్పుడు మాధవా నీవు వారికి బ్రీతిని, గూర్చు కఠోర మైన వీపు గల 
కూర్మపు రూపమును దయతో నెత్తితివి. 


మేటి వజ్రము కన్నను మిన్న చిప్ప 

లక్ష యోజనముల విశాలమ్ము కల్ల 
దానిపై నిడి మున్గిన ధరమును వడి, 
బైకిం దెచ్చితి గుహః బోలు వపువు నూని 


గొప్పవజ్రము కన్న గట్టి దైన మూపు చిప్ప లక్ష యోజనముల వెడల్పుతో నున్న దాని పైన నా 
కొండ నుంచి రయమున+ బైకిం దెచ్చితివి. నీ శరీర మొక కొండ గుహ వలె నుండెను. 


త్రుటి గిరి నుద్దరింప హరి! తోరము ద్రచ్చిరి యుత్సహించి లం 
పట మొక యింత వారలును వాసుకి నేరక యుంటకై విభూ 
కిటకిట వే ప్రవేశమును గేళి నొనర్చితి వీవు వారిలో, 

దటపట లాడకుండ( దమిం దామరసాక్ష దయా పయోనిధథీ! 


హరి త్రుటి గొండ నుద్ధరింప నుత్సాహముతో వారు త్రచ్చ( జాగిరి. కొంచె మైనను వారికి వాసుకికి 
శ్రమ తెలియ కుండ నుండుటకు దేవా కరుణానిధీ తామరసాక్షా తటపట చెందక కిటకిట మన 
నీవు వారిలో నాట వోల బ్రవేశించితివి. 


గిరగిర దిరుగుచును లేచు గిరి వరమ్ము 
పెన హసాబ ముంచి కన్పట్టు నిన్ను 

కలాం! చలు ల 

గాంచి దివినుండి శర్వ విరించి ముఖులు 
హర్షమున( గురిసిరి సుమ వర్ష మపుడు 


గిరగిర తిరుగు మందర పర్వతము పై ని హస్తాబ్ధ ముంచి యున్న దేవా నిన్ను జూచి యాకాశము 
నుండి బ్రహ్మ శివుడు మొదలగు సుర లెల్ల సంతోషముతో నీ పై బుష్పవర్షము కురిసిరి. 


కంది రసురులు సర్ప ముఖంపు గాలి 


తే.గీ. 


సోంక సురలకు నించుక క్షోభ కలిగె 
గరుణతో మబ్బుల గురిసె సురల పైన 
వాన దేవ! దైత్యుల మీ(ద పడదు వింత 


పాము ముఖపు విషవాయువులు తగుల(గ నసురులు చాల కందిరి. తోక వైపు నున్న సురలు 
కూడ కొంచెము శ్రమ నొంద(గ వారిపై మబ్బులు క్రమ్మి వాన కురిసెను. వింతగా నది రాక్షసులపై 
గురియ లేదు. 


చిలుకు తటీ లేచె. దిమి నక్ర కులము లకట 
కాలము గతించినను నిర్వికార మయ్యె 
నొక్కండవు కేల జిలికితి వురగముం గొని 
రుజల గురువాయు పురనాథ రూ పడంచుము 


సముద్రమును జిలుకు చున్నప్పుడు తిమింగిలములు మొసళులు పైకి లేచినవి. ఎంత కాలము 
చిలికిన సముద్రము నిర్వికారముగా నుండ నప్పుడు నీ చేతులతో సర్పమును బట్టి చిలికితివి. 
అట్టి గురువాయూరు నాథా నా రోగముల రూపు మాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది యేడవ దశకము. 


11. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 28. 
లక్ష్మీ స్వయంవరము నమృతోత్పత్తి . 


కాలకూట విష మ్మది కదలు నగ్ని 
వుట్టె నీరధి నమరులు పూజ సేయ 
మోద మంది శంకరు(డు దా నాదరమున 


స్వీకరించె దానిని నీకుం బ్రీతి నొసంగ 


అంత సముద్రము నుండి కాలకూట విషము కదలుచున్న యగ్ని వలె పుట్టినది. అప్పుడు 
దేవతలు పూజింపంగ సంతసించి శంకరుడు దానిని దేవా నీకు బ్రీతి నీయ మ్రింగెను. 


చిల్క(గ సురాసురులు పుట్టె శ్రిద సురభి 
బుషుల కిచ్చితి దాని నీవె తదనంత 
రమ్ము నశ్వ గజాప్సరో రమణు లభ్ర 
తరువుం బుట్ట నిచ్చితి వెల్ల సుర వరులకు 


సురాసురులు కడలిని జిలుకుచు నుండ భాగ్యము లొసంగు కామధేనువు పుట్టగా మహర్షులకు 
నిచ్చితివి. తదుపరి నుబ్రైశ్రవ మను గుజ్జము, వైరావత మను నేనుంగు, నప్పరసలు, మజియు', 
గల్పతరువు పుట్టిన వానిని దేవతల కొసంగితివి. 


జగ దధిపా భవత్సర విచార మనః కమలా సతీ మత 

ల్లి గరిమ నుద్భవించె నట లీలఃగ నిర్మలం గాంచి లోలు లై 
రి గళిత చిత్త సంభ్రమ పరీవృత నిర్జర దాన వేంద్రులే 
తగులము కల్లి నెల్లరకు( దామర సాక్షినిం బెండ్లి యాడణగా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


జగదీశ్వరా నీ పై ననురాగము కల్గిన లక్ష్మీ దేవి యప్పుడు కడలి నుండి యుదృవించినది. నిర్మల 
మైన నామెను గాంచి జాణీన మనస్సుతో సంభ్రమముతో గూడిన వారై దేవ దానవులు లోలు లైరి. 
ఆమెను బెండ్లాడ నిష్టము కల్గినది వారికి. 


నీక హృదయ మీయ సతికి నిర్ణర పతి 
రత్న పీఠమ్ము నిచ్చె సురగణ నీత 
జలముల నభిషేక మడరి సల్పిరి ముని 
పుంగవులు మంత్ర నుతుల నభంగముగను 


దేవా నీకు లక్ష్మీ దేవి తన మనస్సు నీయ నెటి(గి యింద్రుః డామెకు రత్నపీఠము నిచ్చెను. ముని 
సంఘము దెచ్చిన జలములతో ననర్గళ మత్రోచ్చారణములతో మునివరు లామె నభిషేకించిరి. 


సదభిషే కామల జలానుసరణ ముగ్గ 

భవ దపాంగ వీక్షణ భూషిత వనితా ల 
లామను మణి కుండల సహార చయ పీత 
వస్త్ర భూషిత జేసిరి భామ లంత 


అభిషేక జలములతో నీ క్రేగంటి చూపుల ప్రసరణముతోను విలసిల్లు నా లక్ష్మీ దేవిని దేవతా స్త్రీలు 
మణులతో గూడిన కుండలముల హారముల( బచ్చని పట్టు వస్త్రముల నలంకరించిరి. 


భృంగ నాద సంకలిత స్రగంగుళీ ర 

మ కుచ భార మందగమన మంజు నూపు 
ర రవ సవ్రీడ నతముఖి రాగ మలర 
నరుగు దెంచె నీదు దరికి నక్కజముగ 


తుమ్మెదల నాదము దనర వ్రేళ్ళతో విరిదండ నూనిన రమా సతి, పాలిండ్ల బరువుతో మంద 
గమనయై మనోజ్ఞమైన యందెల సవ్వడితో సిగ్గుతో తలను దించుకొని యనురాగముతో మాధవా 
నీ దరికి నాశ్చర్యముగ, జేరినది. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లేశ మైనను దోషము లేక పోదు 

సద్గుణ సుర శివ నలిన సంభ వాదు 

లం దనియు సర్వ దేవత లందు నుత్త 
ముండ వని వేసె వరమాల ముగుద నీకు 


సద్గుణులైన బ్రహ్మ రుద్ర సురాదు లందు లేశ మాత్ర మైనను దోషము లేక పోలే దనియు సకల 
సురు లందు శేస్టుండ వనియు దేవా నీ మెడలో లక్ష్మీ దేవి వరమాల వేసెను. 


లోక మాత ననన్య భావైక చింత 

నా రతను నుంచితివి నీ ఘనంపు టురము 
నందు నా యురస్న్ఫిత వీక్ష ణాత్త సంప 

దల జగము పరిపుష్టత దనరె మిగుల 


అన్య భావములు లేక నీ యందే యనురతి నుంచిన లోక మాత యా దేవిని నీవు నీ 

వక్షస్సలము నందు నుంచితివి. నీ యురమున నిల్చి యామె చల్లని చూపులు ప్రసరింప 
య 

లోకములు పరిపుష్టము లైనవి. 


వారుణీ సతి మదవతి వనధిం జిలుక 

చిలుక మోహింప( జేయుచు విలసనమ్ము 

న జనుల నుదయింబె' దమో గుణము సెలంగ 
నింతిం గడు పేర్మి నసురుల కిచ్చి తీవు 


అంత వారుణీ దేవి మదమత్త జనులను మోహపటిచుచు విలాసముగా గడలిలో నుదయించెను. 
తమో గుణ మప్పుడు చెలరేగెను. ఆ యింతిని నీ వసురులకు నిచ్చితివి. 


నీలి మేఘ వర్ణ మలర నీవ జలధి 
నమృత కలశ మూని కరము లందు+ బుట్టి 
తయ్య ధన్వంతరి యనగ నందముగను 


మారు తాల యశ రుజలు మాను మయ్య 


అంత నల్లని మేఘవర్ణముతో నీరధి నుండి చేతులం దమృత కలశముతో నీవే ధన్వంతరి యను 
నామమున బుట్టితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది యెనిమిదవ దశకము. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 29. 
మోహిని యవతారము . 


దనుజుల యాహరించిరి సుధాకలశమ్మును నీవు వచ్చు చుం 
డ నతిరయమ్మునం జెలంగి నాక నివాసుల నూజడించి దీ 

న నయనులం ద్రుటిన్‌ మణి కనంబడ కుండ(గ మాయ మైతివే 
తనరఃగ నీదు మాయ నమృతమ్మునకై కలహించి రాసురుల్‌ 


ధన్వంతరి రూపమున నున్న దేవానీవు పైకి వచ్చుచుండ రాక్షసులు వేగముగా జెలంగి యా 
యమృత భాండము నపహరించిరి. దీన నేత్రములతో నున్న దేవతలను నీ వూజిడించి మాయతో 
నంత మాయ మైతివి. అప్పుడు దేవతలు రాక్షసులతో నమృతము కొజికు కలహించిరి. 


తను వయో రుచు లలరంగ దరుణి వైతి 
వంగి రాం గుచమండల భార మడర 
నమృత కుంభ కలహ మది యాపి కదిసి 
రరయుచు నురోజ కుంభ తృష్ణాకులు రయి 


అంత శరీరకాంతులు మెజియ జక్కని స్తీ మూర్తి వై కుచ భారమున వంగి నడచుచు వచ్చితివి. 
అమృత కుంభమునకు( గలహ మాపి రక్కసులు నీ యురోజ కుంభముల కాకర్షితులై చూచుచు 
నిన్ను జేరిరి. 


ఎవ్వతె వీవు పద్మ నయ నేందు నిభానన మాకు పంచు మం 
చవ్వనితా వశాత్ము అయి యందటు వేండ సుధారసమ్ము నా 
నెవ్విధి నన్ను నీ కులట నిత్తజి నమ్ముదు రంచుం బల్కుచున్‌ 


చం. 


తే.గీ. 


నవ్వుల దైత్యు లెల్లరను నమ్మ(గ జేసితి నీదు మాయచే 


రక్కసు లా మానినికి వశులై పద్మనేత్రా యిందు ముఖీ నీ వెవ్వరవు, మాకు నీ యమృతమును 
బంచు మని యడిగిరి. అసతిని నన్నెట్లు నమ్ముదు రిచ్చట యని నవ్వుచు దేవా నీ మాయచే 
వారిని నమ్మ, జేసితివి. 


ముదమున భాండ మిచ్చిరి విమోహత మోహిని కంత దైత్యు లా 
సుదతి యొయార మొల్కుచును జూచుచు వారి భరింపగా వలెం 
గుదురుగ నాదు చేష్ట లని గోముగ నిల్పి సు రాసు రావలిం 
బదిలపుః బంక్తి భేదమునః బంచితి నిర్జర కోటి కా సుధన్‌ 


దైత్యు లంత నమృత భాండమును మోహముతో నా మోహిని కిచ్చిరి. ఆ యువిద యొయారము 
లొలుకుచు వారిని జూచుచు నా పనుల నెల్ల మీరు కుదురుగా భరింప వల నంచు దేవతలను 
రాక్షసులను వేటు వేటు పంక్తుల నిల్పెను. మోహినీ రూప దేవా నీవు దేవతలకు నెల్ల 
నమృతమును బంచితివి. 


కల దనురాగ మీ సతికి గాఢముగా. దమ పైన నంచు దై 

త్యులు మది నుండ మోహమునం దూర్ణము పంచితి వా సుధా రస 
మ్మల సుర సంచయమ్మునకు నంత ననార్జవ లీల రాహువే 
కలంబడి త్రాగం దున్మితివి కంఠము భక్త వశా నిజాకృతిన్‌ 


ఈ సతికి మనపై ననురాగము కలదని తలంచుచు మోహముతో నుండిరి. నీ వప్పుడు సుధ 
నంతయు సురలకే పంచితివి. అంత కపట రీతిని రాహువు కలబడి యమృతము త్రాగంగ నీవు 
నిజస్వరూపమున వాని కంఠము దునిమితివి. 


అమృత హరణంపు ఫలితమ్ము ననుభ వింపం 
జేసి యసురుల నేగనీ వా సురల నె 

దిర్చి ఘోరాజి( బోర నాదిత్యులు బలి 

మాయ మూర్చిల్ల వచ్చితి మజల నీవు 


తే.గీ. 


తే.గీ. 


అమృతము నపహరించిన దానికి ఫలితము ననుభవింపం జేసి యసురులను నీ వేంగితివి. అంత 
నా సురల నెదిర్చి ఘోర యుద్ధము సేసిరి రక్కసులు. బలి మాయచే నాదిత్యులు మూర్చిల్లంగ 
దేవా మజిల నీవు వచ్చితివి. 


మాలి కాల నేమ్యాదుల మట్టు పెట్టి 

చక్రి! శక్రుండు బలి పాక జంభ సైన్య 

ముల నడంప ఫినమున నముచిని నంత 
నాపితివి నారదుని బంపి యాజి నెమ్మి 


చక్రి నివు మాలి కాలనేమి మొదలగు రాక్షసులను మట్టు పెట్టితివి. ఇంద్రుండు బలి, పాకుండు, 
జంభుల సైన్యముల నణచెను. నముచిని నురగతోం జంపెను. అంత నీవు నారదుని బంపి 
యుద్ధమును విరమింప జేసితివి. 


వనితా రూపము, దాల్చి మోహ గుణ వైవశ్యమ్మునం ద్రీయ నా 
దనుజవ్రాతము+ దా నెటింగి కన నుత్సాహమ్ముతోం బార్వతీ 
ఘన భూతావలి తోడు రా శివుడు వేగన్‌ వచ్చి వైకుంఠమే 
నిను గీర్తించి నిజాభికాంక్ష( దెలుపన్‌ నీ వైతి మాయం బహో 


మోహినీ రూపమున నీవు సర్వులను మోహగుణ వివశత్వమునః బడవేయ నెటి(గి యీశ్వరుండు 
పార్వతి, భూతగణములు తోడు రాంగ నీ యా రూపమును జూచు వేడ్కతో వైకుంఠమునకు వచ్చి 
నిన్ను మిక్కిలి స్తుతించి తన కోర్కెను దెల్పెను. అప్పుడు నీవు మాయమైతివి. 


ఉపవనమ్మున నందపు టువిదను గర 
కందుక విలాసిని గళిత సుంద రాంబ 

ర విచలన్నయనను గాంచి రతిపతి రిపు 
వంగజ వశుడై రయమున నక్కున( గొనె 


అంతం జేతిలో బంతి నిడి యాడుచు నుపవనమున నందమైన యబల యొకతె కన్ను లిటునటు 
ద్రిప్పుచు నుండ వస్త్రము తొలంగశగా( జూచి కామారి శివుడు మన్మథార్తికి లోనై వేగముగ నామెను 


తే.గీ. 


దన యక్కునం జేర్చికొనెను. 


వీడి కౌంగిలి పరుగిడ వేగ నీవు 

స్టలితుం డాయె వెంటాడ(గ శర్వుం డెటింగి 
తత్త్వము వచించె నీ గొప్పతనము సతికి 
నట్టి వాయుపురేశ మమ్మరయు మయ్య 


నీవు కౌగిలి విడిపించుకొని పరుగిడితివి. శివుడు వెంట పరువెట్ట రేతస్సృలనమయ్యెను. దానితో 
శంకరుండు మోహ ముడుగః బరమాత్మ తత్త్వము నెటింగి పార్వతికి నీ మాహాత్మ్యమును దెలిపెను. 
అట్టి గురువాయూరు నాథా మమ్ము కాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నిరువది తొమ్మిదవ దశకము. 


10. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము ౨౦. 
వామనావతారము. 


శక్ర నిహతు( డయ్యు బలి దోషాచరుండు 
శుక్ర దత్త తనుం డయి సుక్రతు చయ 
కర్తయై విక్రముండు లోక త్రయమ్ము 
వడసె( జక్ర భయము లేక పాజ సురలు 


రాక్షసుడైన బలి యింద్రునిచే జంపంబడియు శుక్రునిచే దేహమును బడసి యనేక క్రతువులు 
సేసి విక్రమముతో సుదర్శన చక్ర భీతి లేక ముల్లోకములను జయించెను. దేవతలు భయముతో 
బాటిీరి. 


పుత్రుల దుఃఖ మారసి ప్రపూర్ణ విచార మనమ్ము తోడం దా 
నాత్రత భర్తనే యదితి యార్తిని వే శరణమ్ము వేడ లో 


కత్రయ రక్షకుం డయిన కైటభ వైరి పయో వ్రతమ్మునే 
పాత్రతం దెల్పం జేసె సతి ద్వాదశ ఘస్రము లంత భక్తితో 


అదితి తన పుత్రుల దుఃఖమును జూచి బాధతో నత్యంత విచారముతో( దన భర్తయైన కశ్యపుని 
శరణు వే(డెను. నారాయణుని పయో వ్రతమును జేయు మని భర్త తెలుప నదితి యా వ్రతమును 
బండ్రెండు దినములు భక్తితో. జేసెను. 


వ్రత సమాప్తి, గన్పట్టితి త్వత్పర సతి 
కి వినయకు( జతుర్చాహు యుక్తి నసిత వపు 
వలర స్వయముగం దనయుండ నాదు ననియు. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


దెల్పి గోప్య ముంచ మనితి దీని నెపుడు 


వ్రతము పూర్తి యైన దినమున దేవా నీవు నీ యంద తన మన ముంచిన యదితికి నాలుగు 
చేతులతో, నీలి వర్ణపు దేహముతో గన్సించి యామెకు స్వయముగ దనయు:డ నౌదు నని పల్కి 
యీ విషయమును రహస్యముగ నుంచ మంటివి. 


కశ్యపుం దేజము దనరంగ నదితి యుద 
రమ్ము సొచ్చి ధాత నుతుల రంజిలుచును 
ద్వాదశీ శ్రవణోడు పర్వ దిన మందు 

దివ్య వైష్ణ వాకృతిం బుట్టితివి స లీల 


అంతం గశ్యపుని తేజము వడసి యదితి గర్భమున జొచ్చితివి. అప్పుడు బ్రహ్మ నుతించు చుండ 
ద్వాదశీ శ్రవణా నక్షత్ర పర్వ దినమున వైష్ణ వాకృతి వెలయ లీలగాం బుట్టితివి. 


పుష్ప వర్షము కురిసిరి పుణ్య తటినిం 
దూర్య నాదముల సురలు తోషమునను 
బితరు లిడిరి జయజయ రణితము లడరి 
పటుతర వటు వైతివి కాంచం ద్రుటిని నీవు 


అప్పు డా పుణ్యాశ్రమమున సురలు పుష్బ్పవరము కురిసిరి. తూర్యనాదములు మ్రాగించిరి. పరమ 
సంతోషముతో? బితృ దేవతలు జయజయ ధ్వానము లొసగిరి. త్రుటిలో నీవు పటుతరమైన యట్టి 
వటువుగా నెదిగితివి. 


వడుగు నొనర్చి కశ్యపుండు బ్రాహ్మణ ముఖ్యులు నీకు ముంజియుం 
బిడి యజినమ్ము దండమును బ్రీతిని, జెన్నగు నక్షమాలతో 
ముడుపు లొసంగ నర్పనల మూరుచు నేంగితి వగ్ని కార్యముల్‌ 
కడు వడిం జేసి దీప్త వర కాయుడం వై బలి యజ్ఞశాలకున్‌ 


కశ్యపుడు మొదలగు బ్రాహ్మణ శ్రేష్టులు నీకు నుపనయనము కావించిరి. నీకు ముంజియు, 


తే.గీ. 


తే.గీ. 


నాండు మృగ చర్మము, దండము, నక్షమాల, ముడుపులు బ్రీతితో నిచ్చిరి. అంత నీ వర్చనలు 
సేసి యగ్నికార్యములు నిర్వర్తించి ప్రకాశించుచు వడివడి బలి చక్రవర్తి చేయు యజ్ఞశాలకు 
నేంగితివి. 


భావి మహత్వముం దెలుపు పద్దతి నా నన మేను వెల్లంగన్‌ 
నీ వపు వగ్ర భారమున నేల చలింప(గ ఛత్ర మార్పునో 
నీ వర శత్రు విక్రమము నేర్పున నాః గర దండ ముండెనే 


వేవురు ఘోర రాక్షసుల భేదిలం జేయగ నా వెలుంగుచున్‌ 


నీ పూవు వంటి మేను భావి మహత్త్వమును దెల్పు నట్లుండ, నీ శరీరపు దొడ్డ భారమున భూమి 


కంపింప, నీ ఛత్రము శత్రువుల విక్రమము నణంచు నట్లుండం జేతి దండము ఘోర రాక్షసులను 
జంపు నట్లుండ వెలుంగుచు నీవు.. 


రాగ నీవు నర్మద కుత్తర తటి నశ్వ 

మేధ శాలకు. గన్నులు మెఅయం( జూడ 
లేక యని రనలార్కులొ లేక ముని స 
నత్కుమారుండొ యని శుక్ర నరవిమతులు 


నర్మదీ నదికి నుత్తర దిక్కున నున్న యజ్ఞశాలకు రాంగ, శుక్రుండు నచ్చటి రాక్షసులు దేవా నిన్ను 
జూచి కన్నులు మిజుమిట్లు గొలుప జూడ లేక యిత డగ్నియా, సూర్యుడా లేక సనత్కుమార 
మునియా యని పల్కిరి. 


శుక్ర ముఖ మహర్షులు నిన్ను జుచి తోడి 
తే నసుర నాథుం డతి భక్తి మేను పులక 
రింప బాదములు కడిగి యింపుగాను 
శిరమునం దాల్బె నీటి రుచిర శరీర 


శుక్రాది మునులు నిన్ను జూచి తన వద్దకు( దోడ్తేర నసుర నాథుండు బలి భక్తితో మేను పులకరింప 
నందమైన శరీరము గల దేవా నీ పాదములను గడిగి నీటిని దన శిరముపైం జల్లుకొనెను. 


తే.గీ. 


క్రతు కృతమున ద్విజ వినయ కారణమున 
నసురు( డైన బ్రహ్లాద కులాత్మజుండు 

వడసె నీ పదాంబువు గంగ వజిలు నది శి 

వ శిరమున వాయు పురప! కాపాడు మయ్య 


క్రతువులు సేసిన కారణమున, విపులపై వినయమున, నసురు( డైనను బ్రహ్లాద వంశజుండు బలి 
నీ పాద జలములను శిరమున బడసెను. అది గంగా జలము శివుని శిరస్సుపై వజిలునది. అట్టి 


వామనా వాయుపుర నాథా నన్ను గాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పదవ దశకము. 


10. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 


అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 31. 
బలి దర్ప శమనము, భగవదనుగ్రహ వర్ణనము. 


నిర్భర దేహ దీధితి వినిల ముఖాంబుజ బాలుం గాంచి సం 
దర్భ సమంజ సార్చనలు దైత్యు డొనర్చియు+ జేరి పల్కె దై 
త్యార్భట యుక్త వాక్యముల నాదర మొప్పంగం బుణ్య విప్రవం 
శార్చక విత్త భోజన గృహావను లెల్లయు నిత్తుం గోరుమా 


నిర్భరమైన దేహ కాంతితో నీలవర్ణము, ముఖపద్మముతో నున్న బాలుని జూచి సందర్భమున 
కుచితముగా బలి దైత్యుం డతని నర్చించి యాదరముతో రాక్షసదర్పముతో యుక్త మైన వాక్కు 
లిట్లు పల్కెను. ఓ బ్రాహ్మణ బాలకా ధనము, భోజనము, గృహములు, భూములు మున్నగున 
వన్నియు నిత్తును గోరుకొనుము. 


అమ్మహాోక్తు లన బలి దయా ప్రపూర్ణ 

త విని గర్వ మణంప నెంచి దైత్య కులము, 
బొగిడి పాదత్రయ ధర నడిగితి వెల్ల 

నడుగ హాస్యపు బాలగు నంచు, దలంచి 


ఆ గొప్ప పల్కులను విని దయనిండంగ నసురు గర్వ మణంచ నెంచి యాతని వంశమును బొగిడి 
మూ డడుగుల నేల మాత్ర మడిగితివి. అన్నియు నడుగ రక్కసుండు నవ్వుల పాలగు నని తలంచి 
యట్లడిగితివి. 


బేలవ నీవు విశ్వపతి వేడెద వక్కట ముప్పదమ్ములన్‌ 
స్టూలపు భూమి వేడు మది తూర్ణము నిత్తు నటంచు దర్పు(డై 


తే.గీ. 


ప్రేల మదమ్ముతో నదియు లేం డకటా యిడ బంధ దూషణల్‌ 
మే లన రాదు గర్వ మది లీలంగం ద్రుంపః దలంచితే విభూ 


అంత బలి బేలవు నీవు చక్రవర్తిని మూ డడుగుల భూమి మాత్ర మడుగుచున్నా వని దర్పముతోం 
బ్రేలెను. అత డదియు నీయ లేక పోయెను. దేవా నీవు దూషణములు బంధము లతని యెడ 
మేలు కావని గర్వమును లీల(గ నశింప జేయ నెంచితివి. 


మూ డడుగులం దనియ కున్న ముజ్జగము లి 
డునె తనివి యన వరద! యిడుటకు నుదక 
ముం గొన బలి తత్పరీక్షార్థము పురికొల్ప 
శుక్రు( డీకు హరి యితం డంచు వచియించె 


అప్పుడు నీవు మూ డడుగలకు దృష్తి సెందని వాండు ముజ్జగము లిచ్చినను దృప్తి చెందునే యని 
యంటివి. అంత బలి దాన మిచ్చుటకు జలము గైకొన నతనినిం బరీక్షించుటకు నీదు మాయ 
పురికొల్ప శుక్రుండు దాన మీయకు మితండు సాక్షాత్తు హరియే యని బలి చక్రవర్తికి జెప్పెను. 


అడిగిన వాండు శ్రీ హరియె యైన సకాము,డ నైతి బోధకా 
జడియక యిత్తు దాన మన శాపము నిచ్చెను గావ్యు( డత్తణీం 
దొడరక స్వీయ భార్య యిడం దోయము దానము సేసె సర్వముం 
గడు వడి నీకుం జిత్రముగం గైటభ మర్దన దానవేంద్రుండే 


అంత బలి శుక్రునితో నాచార్యా యడిగిన వాండు శ్రీహరియే యైన నేను సంతుష్టుండ నైతి నని 
సంకోచింపక దాన మిత్తు ననగ శుక్రుండు కోపించి శాప మిచ్చెను. తన భార్య నీళ్లు పోయంగ బలి 
రాక్షసేంద్రుండు చిత్రముగ సర్వము నీకు దానము చేసెను. 


ఇసు మంతైనను సందియమ్ము మది దైత్యేశుండు దా నుంచకే 
వసుధా దానము సేయం గుర్చి రట బూ వర్షంబు భట్టారకేం 
ద్ర సుపర్వుల్‌ గను చుండగా. బెరిగెనే త్వద్దివ్య రూపం బహో 


మస 


దిస లెల్లన్‌ వడి నింపె సర్వమును సందీప్తంపు విశ్వాండమున్‌ 


౧ 


తే.గీ. 


కొంచెము కూడ శంక లేక దానవేంద్రుండు నీకు భూ దానము సేయగ మునీంద్రులు దేవతలు 
పుష్ప వర్షము కురిపించిరి. అంతం జూచుచుండగ నీ దివ్యరూపము క్రమ క్రమముగ బెరింగి పెరింగి 
దిక్కు లెల్ల నిండి బ్రహ్మాండము నిండి పోయెను. 


కదియ+గ బ్రహ్మలోకమును గంజుండు నీ చరణాగ్ర మంత కుం 
డిం దనరు నీటితో గడుగ నీరు పవిత్రము సేసె విశ్వమున్‌ 
హృదయము పొంగ ఖేచరులు నింపుగ నాట్యము సేసి రెల్లరుం 
గదలుచు ధాత్రి మొత్త, దమి గట్టిగ భేరిని జాంబవంతుడడే 


నీ పాదము బ్రహ్మ లోకము సేర6గం దన కమండలువు నీటితో గడిగిన నది విశ్వమును బవిత్రము 
చేసెను. మనస్సుప్పొంగ సిద్ధ సాధ్య ఖేచరులు నాట్యము సేసిరి. ధరలో గదలుచు జాంబవంతుండు 
భేరిని మ్రోగించెను. 


తలపడి యనికి దైత్య భటు లనుమతిని, 
గొనక యోడి రెల్లరు సుర లనుచర తతి 

చేతం గాలాత్ము డీతం డిచ్చె మును జయ మ 
ని వల దన బలి యణంగిరి నేల యడుగు 


అంత రక్కసులు బలి యనుమతి లేకయే యుద్దమునకు, దలపడి యెల్లరు నీ యనుచరు లైన 
సురలకు నోడిరి. అప్పుడు బలి కాలాత్ము( డీతం డని మున్నితని దయ మనము గెలిచితిమి. ఇంక 
యుద్ధము వలదని వారింప వారు పాతాళమునకు నేంగిరి. 


పాశ నిబద్ధుం జేసె బలిం బక్షి విభుండు త్రిలోక నాథ దై 

త్యేశ వచింపు మూడవది యెచ్చట పాదము నుంచ మందువో 
యీశ! యనంగ నీవు బలి యింపుగ మూర్ధ మఖభితి. జూప నా 
వేశన మంతం జేసె నటం బేర్మి నుతించుచు ఫహ్లాదు నన్నయే 


గరుత్మంతుండు బలినిం ద్రాళ్లతోం గట్టెను. త్రిలోకపతీ దైత్య నాథా నా యడిగిన మూడవ పాదము 
నెచ్చట నుంచ నని నీ వడుగంగం బలి భీతిల్లక తన శిరమును జూపించెను. అంత నచ్చటకు ఫహ్లాదు 


చం. 


నన్న యైన ప్రహ్లాదుండు ప్రీతితో నిన్ను నుతించుచు. బ్రవేశించెను. 


అణయతయంగ నే నొనర్చితి మదాతిశయ మ్మసురాధి నేతస 

ద్గుణయుత పుణ్య కార్యములు తోరము సేసితి దాన నుండుమా 

గుణతర లోక మందు నటం గూర్తు మహేంద్ర పదమ్మునే స దా 

గణితుని నన్ను జేరె దనగాః జను వాయుపురేశ! కావుమా 10. 


నీ మదము నణథు నింతయు+ జేసితిని దానవేంద్ర నీవు సద్గుణుండవు పుణ్యకార్యములు చేసితివి. 
గొప్ప దైన సుతల మందు నుండుము. పిదప యింద్రపదవిం బొంది తుదకు నగణితుండను నన్ను 
జేరెద వని పల్కితివి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను కావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది యొకటవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
అష్టమ స్కంధ పరిచ్చేదము 
దశకము 32. 
మత్స్యావతారము. 


ఆటివ మనువు కాలాంత మందు మున్న 
సుర హయగ్రీవుండు సుసుప్త సుర పురోజు 
శ్రుతుల నపహరింప(గ గాంచి సురుచిరంపు 
మత్స్య రూపమ్ము నూనితి మామమామ 


పూర్వ మాజివ మనువు కాలాంతమున హయగ్రీవుం డను దైత్యుండు బ్రహ్మ నిద్రించుచుండ నతని 
వేదముల నపహరించెను. అది చూచి యో విష్ణుమూర్తీ నీవు సుందరమైన మత్స్యరూపమును 
ధరించితివి. 


రాజు సత్యవ్రతుండు వర ద్రవిడ దేశ 
మునకు నొకనాండు తటిని నీటను గలట్టి 
యతని తర్పణాయత్త హస్తాంజలి జ్వలి 
తంపు( జేప కూనగను వింత గనంబడితి 


ద్రవిడ దేశమునకు సత్యవ్రతుండు రాజు. ఒకనాండు తర్పణము లీయ నీటిలో నున్న నతని చేతిలో 
మెజసెడు నొక చేప పిల్లగా నీ వతనికిం గనిపించితివి. 


నీట భయపడు నిను నెమ్మిని రాజర్షి 
కొనిచన గృహమునకు గుండి గతిప 

య దినముల నయితివి యధికముగం గలశ 
కూప వాపులకును గొలనులకును 


తే.గీ. 


నీటిలో భయపడు చున్నట్లున్న నిన్ను జూచి యా రాజర్షి కమండలువులో దన గృహమునకు 
దీసికొని వెడలెను. అంత కొన్ని దినములకు నీవు కలశము, గుంట, నడబావి, చెబువులకు కూడ 
మించి పెద్ద(గ నెదిగితివి. 


చేర్చి యోగ మహిమ నిన్ను సింధు వందు 
రాజ సంయమి నీయాజ్ఞ( బ్రళయ దర్శ 
నమ్మడుగ నా(గు సప్త దినమ్ము లంచు 
నుడివి మాయ మైతివి కడువడి జలధిని 


అప్పుడు ని యాజ్ఞ రాజముని తన యోగ మహిమాతో నిన్ను సముద్రమున, జేర్చెను. అతండు 
ప్రళభయమును జూపు మనిని న్నడుగంగ నీ వతని నేడు దినము లాంగు మని బదులిడి కడలి 
లోన మాయ మైతివి. 


నీ నుడివిన దినము రా నీటి ధార 

లందు ముని(గె భూతల మెల్ల నంత రాజు 

సప్త బుషులం గూడి యపార జల రయమున( 
దిరుగు చుండి వేడెను నీదు శరణు వేగ 


అంత నీవు చెప్పి నట్లు నీటి ధారలలో జగ మంతయు మునింగెను. సప్తర్దులతోం గూడి రాజు నీటి 
వేగమునం దిరుగుచు నీ శరణు వేండెను. 


భవదనుజ్ఞ ధరణి నౌక భావ మూని 
రా6గ నెక్కి వారు చలింప వేగముగం ద 
రణము కంపింప నెల్లరు రహి నొసంగ 
దర్శన మిడితి తిరిగి మత్స్య మయి దేవ 


నీ యనుజ్ఞతో భూమి నావ రూపమున వచ్చిన వారు దాని నెక్కిరి. నావ బీకరముగ( జలించుచు 
నుండ వారు గంపింప వారి కెల్లరకు ముదము నీయ దేవా నీవు తిరిగి పెద్ద మీనంపు రూపమున 
కనిపించితివి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శత సహస్ర యోజనముల జంపు మెయిని, 

దేజ మతిశయిల్ల. జరించు దివ్య మీన 

రూప నిన్ను వీక్షించి హర్షు లయి నీదు 

కొమ్మునకు నోడం గట్టిరి కోర నీవు 7. 


లక్ష యోజనముల పొడవున తేజస్సుతో (జరించు చున్న యా దివ్య మీన రూపమున నున్నట్టి 
నిన్ను గాంచి వారు సంతసించి నీవు కోరఃగ నావను నీ కొమ్మునకుః గట్టిరి. 


ఓడ లాగుచు నీవు మున్యోఘమునకుం 

జూపుచు జగద్విభాగపుం జోద్యములు చ 

రించు చుండ రాజ నుతులు మించ వారి 

కెల్ల నుడివితి జ్ఞానము నెలమి తోడ 8. 


ఓడను లాగుచు నా ముని సంఘమునకు నక్కజంపు విశ్వభాగములను జూపుచు రాజు కీర్తించు 
చుండ వారికి జ్ఞానమును బ్రసాదించితివి. 


ముగియః బ్రళయ మునిచి సప్తమునుల( బూర్వ 

విధము వైవస్వతు డన నిల్పి మనువుగ క్షి 

తీశు సత్యవ్రతుని నంత నెగిచి తీవు 

రాక్షసుని హయగ్రీవు నాగ్రహము తోడ 9. 


ప్రళయము ముగియంగ సప్త మునులను యథావిధి నుంచి వైవస్వతు( డను మనువుగ సత్యవ్రత 
రాజును నిల్పి పిమ్మట కోపముతో రాక్షసుడు హయగ్రీవుని వెంట బడితివి. 


పొడిచి నీదు శృంగము చేత బెడిదముగ న 

సురు నురమ్మున( జంపి యా శ్రుతులు సికొ 

ని యొసశితివి విరించికి నెమ్మి దేవ! 

గాడ్పుటూరు దేవర మమ్ము గావు మయ్య 10. 


నీ కొమ్ముతో రక్కసుని రొమ్ములో గట్టిగ పొడిచి చంపి వేదములను బ్రహ్మకు నొసగితివి. అట్టి దేవా 
గురువాయూరు నాథా మమ్ము రక్షింపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది రెండవ దశకము. 
అష్టమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
నవమ స్కంధ పరిచ్చేదము 
దశకము 33. 
అంబరీషోపాఖ్యానము. 


మనువు వైవస్వతునకు కుమారు(ః డా న 
భాగుం డతనికి. బుట్టె నాభాగు( డతని 
కంబరీషుండు రాజు సప్తాంబుధి వృత 
ధరణికి నిను నీ భక్తుల. దలంచు మదిని 


వైవస్వత మనువు కుమారుండు నభగుండు లేక నభాగుండు . అతని కుమారుండు నాభాగుం డతని 
కంత నంబరీషుండు పుట్టెను. సప్తసముద్రములతో: గూడిన భూవలయము నంత దేవా యతడు 
నిన్ను నీ భక్తులను దలంచుచు. బాలించెను. 


సకలము నీదు ప్రీతి కయి చక్కగ దానము సేయు చుండ భ 
క్తికి కడు మెచ్చి యాతనికి దేవ ముదమ్ము చెలంగం దాను గో 
రకయె యొసంగి తీవు పరి రక్షణ సేయ సతమ్ము నాతనిన్‌ 
సకృప సహస్ర ధారయుత చక్రము శత్రు పరాక్రమఘ్న మున్‌ 


నీ ప్రీతి కొటికు సర్వము దానము చేయుచు నున్న నతని భక్తికి మిక్కిలి మెచ్చి సంతోషము 
చెలంగ నతడు కోరకయే రక్షణ మొనగూర్ప నతనికి వేయి యంచులు గలిగిన, శత్రువుల యొక్క 
పరాక్రమమును నశింప జేయం గలిగిన నీ చక్రమును దేవా దయతో నిచ్చితివి. 


సముదము ద్వాదశీ వ్రతము సల్ఫ్పె విధిన్‌ యమునా నదీ సుతీ 
రమున నతండు వత్సరము రమ్య మధూత్తమ కాననమ్మునన్‌ 
విమల నిజేశ్వరీ యుతము వేడుచు నిన్ను సదర్బనార్తియై 
సముచిత మిచ్చె విప్రులకు జక్కని గోవుల షష్టి కోటులన్‌ 


తే.గీ. 


చం. 


సంతోషముతో యమునా తీరమున రమ్యమైన మధు వనమున నొక్క సంవత్సరము ద్వాదశీ 
వ్రతమును భార్యా సమేతుడై యంబరీషుండు చేసెను. ని న్నర్చించు కోరిక మీట సముచితముగ 
విపులకు నజువది కోట్ల గోవులను దానము చేసెను. 


అర్బనాంత పారణ దినమందు వచ్చె 
నటకు దుర్వాస నామ మహర్షి భోజ 
నార్ధము పరార్తిశీలి రా జడుగ రమ్మ 
ని యమున కరిగె మెల్లగ నెరపం బనులు 


ని యర్చనాంతమున న్‌కనాండు పారణ దినమున (ద్వాదశి నాండు) నచ్చటకు దుర్వాసుండు 
పరులకు బాధల నిడు మనమున నలరు మునీంద్రుడు భో జనార్థము విచ్చేసెను. రాజు నాతనిని 
భోజనమునకు రమ్మని యడుగ నతడు మెల్లగ నుచిత కార్యము లొనరింప యమునా నదికి 
వెడలెను. 


ఒదవగ నంత పారణ ముహూర్తపు టంతము భీతి రాజు దా 
నుదకము మాత్రమే కొనె మహోన్నత భక్తి చెలంగ నీ పయిం 
దదుపరి వచ్చి యచ్చటకుం దాపసి దివ్యపు దృష్టి గాంచి బె 
ట్టిదమగు రోష మూనుచు వడిన్‌ సృజియించెను గృత్యనున్‌ జడన్‌ 


పారణ సమయాంతము కానున్న భీతితో నంబరీష చక్రవర్తి జలమును మాత్రము నీపై భక్తి మీటి 
గ్రహించెను. అంత దుర్వాసుః డేతెంచి నిజ దివ్య దృష్టితో దాని నెజింగి మిక్కిలి కోపమున తన జడ 
నుండి కృత్య యను రక్కసిని సృజించెను. 


కృత్యను ఖడ్గ ధారిణి విజృంభిత రోష విదగ్ధ విశ్వనున్‌ 
నిత్య రమేశ సక్త మది నేత చలింపండు గాంచి యింతయుం 
గృత్యను గాల్సి చక్ర మది కేళిని భక్తుని నేప నెంచ నీ 
భృత్యుని, మౌని వెంట బడి వేగమ పర్వెను దండ నార్థియై 


తే.గీ. 


చం. 


ఖడ్గముతో నున్న కృత్యను విజృంభించి లోకములను రోషమున దహించు దానినిం జూచి నిత్యము 
నిన్ను స్మరించు చిత్తు డంబరీషుండు కొంచెమైనను జలింప లేదు. కాని నీ చక్రము నీ సదృక్తుని 
భృత్యుని బాధింప నెంచుట చూచి యా కృత్యను గాల్చి ముని వెంట బడి దండింప నెంచి వడిగా 
బరుఎట్టిను. 


జగము లెల్ల దిరుగ భీతి, జక్రము ముని 
వెంట దగిలె ముని విరించి వీటి కేంగ 

నరికి నడ్డ మే రని ధాత యనుప శివునిం 
జేర నిను నుతించి మునిం బంచె నిను వేడ 


లోకము లన్ని తిరిగినను జక్రము వెంటంబడ భీతితో బ్రహ్మ చెంతకు ముని యే౪గెను. చక్రము నెవ 
రడ్డం గలరని బ్రహ్మ మునిని శివుని కడ కేంగ మనెను. శివుని జేర ముని శంకరుండు దేవా నిన్ను 
నుతించి మునిని నిన్న శరణు వేండ మని పంపెను. 


చని ముని నీదు సన్నిధికి జా(గిలి మ్రైక్క వచించి తీవు నే 
ననిశము భక్త దాసుండనె యాదరణీయము జ్ఞానముం దప 
మ్మును వినయమ్ము కల్లిననె భూసుర యే(గుము వే(డ నంబరీ 
షుని వడి నంచు నాతనికి జోద్యము మీటి దయా పయోనిధీ 


అంత ముని నీ సన్నిధిం జేరి మ్రైక్కిన దేవా నీ విట్లంటివి. ఓ భూసురా నేను భక్తులకు దాసుడను 
జ్ఞానము తపములు వినయ మున్ననే యాదరణీయములు. కనుక నీ వంబరీషుని వేడు మని 
యక్కజముగ మునితోం బల్కితివి. 


ముని వరు( డంట పాదములు భూపతి వెన్కకు నే(గి చక్రముం 
గని నుతియింపగా. జనియె గ్రక్కున జక్రము కీడు చేసి న 

ట్టి నరుని యందు గూడ దయ డిగ్గక నుండు గుణమ్ము విష్ణు భ 
క్రిని నుతియించి మౌని యొసంగెం బృథివీ పతి కంత దీవెనల్‌ 


అంత దుర్వాస ముని యంబరీషునిం జేరి పాదము లంట రాజు గ్రక్కున బాదములను వెనుకకు, 
దీసికొని చక్రమును నుతించి వేండగ నది వెనుకకు మరలెను. కీడు చేసిన నరుని యందు గూడ 


తే.గీ. 


దయ వీడని యతని గుణమును విష్ణు భక్తిని నుతించి ముని రాజునకు దీవన లొసంగను. 


తినక యొక యేడు రాజుండె ముని వరు కొట 

కు దనియ నొసంగి యన్నము సదయ దినెను 

భక్తి పెరుగ నంత నృపతి ముక్తి నందె( 

బవన పురనాథ నన్ను గాపాడు మయ్య 10. 


అంబరీషుడు తినక ముని కొజకు నొక్క యేం డుండెను. మునికి దయతో? దృప్తిగ భోజనము 
నొసంగి తాను దినెను. భక్తి వృద్ధి సెంద నతండు ముక్తి బడసెను. ఓ గురువాయూరు నాథా నన్ను 
కాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది మూడవ దశకము. 


తే.గీ. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
నవమ స్కంధ పరిచ్చేదము 
దశకము 34. 
శ్రీరామ చరితము -1. 


దశగళ వధకుం గోరం ద్రిదశులు బుష్య 
శృంగుడు నడుప యాగము సిక్కం బాయ 

సము సతులు మువ్వురు గుడువం జక్కం దశ 
రథున కుదయించితివి నివ రాముండు భర 
తుండు లక్ష్కణుండు మటీ శత్రుఘ్ను. డనంగ 


రావణు వధకై దేవతలు కోరంగా, బుష్యశృంగుం డను మహర్షి పుత్రకామేష్టిం జేయింప6. బాయసము 
లభింపంగా రాణులు మువ్వురు కుడువగా దశరథునకు దేవా నీవు రామునిగ జన్మించితివి. నీ 
యంశముననే భరతుండు, లక్ష్మణుడు మజియు శత్రుఘ్నుండు పుట్టిరి. 


కరమున విల్లు నూని మునికౌశికు యాగము గావ దండ్రి పం 
పరసి సలక్ష్మణుండ వయి యాద్వయముల్‌ గొని మార్గఖేద హా 
ర రుచిర మంత్రముల్‌ దగ నృరక్షణ మారసి చంపి తాటకన్‌ 

శరమున సిద్ద ధామమును సంయమి యస్త్రము లీయం+ జేరితే 


దేవా చేతిలో విల్లు నూని లక్ష్మణుని తోం గలసి తండ్రి యాదేశమున విశ్వామిత్రుని యాగమును 
గాచుటకు వెడలుచు మార్గాయాసము కలుగకుండుటకు రెండు మంత్రములను ముని యాయ 
గొని మానవ రక్షణార్థము నొక బాణముతోం దాటకిని వధించి ముని యస్తముల నీయంగా నంత 


సిద్ధాశ్రమము చేరితివి. 


త్రుటి మారీచుని జోపి యాగ తటి వే తున్మాడి దైత్యాన్యులం 
బటి మన్మాన్సి యహల్యకుం బద రజః ప్రాప్తమ్మునం బాపమే 


చం. 


తే.గీ. 


యట నీ వేంగి విదేహ రాజు నిలు శైవాస్తమ్ము భంజించి యం 
తట సీతం గొని తమ్ము లింతులును రా దర్శించితే రాజ్యమున్‌ 


త్రుటి యాగధ్వంసకుండు మారీచునిం ద్రోలి, పటిమతో నితర రక్కసులను జంపి, నీ పాద ధూళిచే 
నహల్య పాపమును మాన్సి, విదేహరాజు గృహమున కంత నేంగి, శివ ధనుస్సు విజిచి సీతను 
గైకొని, భార్యలతో (దమ్ముండ్రు తోడురా రామా నీ పితృ రాజ్యము, జేరితివి. 


మును రోషమ్మున నాపగాం బరశురాముండే ధనుస్స్వీయ భా 
స నికాయమ్మును సంగ్రహించి చని యా సాకేత ధామమ్ము సీ 
తను గైకొంచు సుఖమ్ముగా మసలితే తమ్ముండు శత్రుఘ్నుతో 
జనంగా నా భరతుండు తాత యిలు రాజ్యం బీయః దల్పంగ నీ 
జనకుం డాగ్రహ మంది యాపె వడి నా సంరంభముం గైకయే 


అంత పరశురాముడు కోపమున ని న్నాపణగా నాతని విల్లు నీ తేజస్సు నెల్ల సంగ్రహించి సీతతో 
సాకేత పురమున కే(గి సుఖముగా నుంటివి. అంత శత్రుఘ్నునితోః గూడి భరతుడు తన తాత 
గారింటికి నేగ దశరథుడు నీకు రాజ్యాభిషేకము సంకల్పింపం గైక రోషముతో దాని నాపెను. 


జనకుని యాజ్ఞ లక్ష్మణుండు జానకి వెంటం జనంగ( గానకుం 

జన దరి నాపి పౌరులను జాపము నారలు వేణు లూని గం 

గను గుహు+ డుత్తరింప( జని కాంచి యుతథ్యు కుమారు మ్రొక్కి యా 
తని నుడి జిత్రకూటమునః దద్దయు, బ్రీతి వసించి తచ్చటన్‌ 


తండ్రి యాజ్ఞ దల దాల్చి లక్ష్మణుండు, భార్య సీత తోడు రాగ జడలను నార చీరల నూని 
వనమునకు బయలుదేరి గంగ యొడ్డునం బౌరుల నాపి, గుహుండు నదిని దాటింపం జని 
భరద్వాజ మహర్షిని జూచి మ్రైక్కి యా ముని వచనమునః జిత్రకూటమునకు నేగి ప్రీతితో నచట 
వసించితివి. 


జనక మృతి భరతు వలన విని సుతార్తి 
నుదక మిడి రాజ్య పాదుకలు దయ నిచ్చి 


యనుజునకు నత్రి నర్చించి యరిగి దండ 
కకు విరాధు( జంపి శరభంగ ముని కిచ్చి 
మోక్షము కరుణ నుంటివి మోదముగను 


అంత భరతుని వలన పుత్రశోకముతోం దండ్రి మరణించుటను విని తర్పణము లొసంగి రాజ్యమును 
దన పాదుకలను దమ్ముండు భరతుని కిచ్చి పంపితివి. అత్రి మహాముని నర్చించి యంత దండ 
కారణ్యమునకు నే యచట విరాధునిః జంపి శరభంగ మహర్షికి దయతో మోక్ష మొస(గి యచట 
సుఖముగా నుంటివి. 


ముని రక్షార్థము సర్వ దైత్యులను నిర్మూ లింప( జేపట్టి యా 
నను బూజింప నగస్త్యు నాతః డొసంగె న్నారాయణేష్వాస మిం 
కను బ్రహ్మాస్తము నా జటాయువును వీ(కం గాంచి గోదావరీ 


వన దేశమ్మున నుండి పంచవటిలో భాసిల్లితే సీతతో 


మునులను రక్షింప రాక్షసుల నెల్ల జంపు ప్రతిజ్ఞను బూనితివి. అగస్త్య 


నారాయణ బ్రహ్మాస్తముల నత. డొసంగెను. అచట జటాయువును గలిసి గోదావరీ నదీ తీర మందు? 


మహర్షిని? బూజింప నీకు 


బంచవటిలో సీతతో గూడి ప్రకాశించితివి. 


రాగ వరించిశూర్పణఖ రాఘవ తమ్ముని జూపి పంపందా 
నే;/గ(గ6 గోసె నాసికను హీన చరిత్ర కతండు దానికిం 
గాంగి ఖరుండు దూషణుం డికం ద్రిశిరుండును రా ససైన్యమున్‌ 


వేగమ చంపి తెల్లరను బె ల్లసురుల్‌ పదివేల కెంచ(గన్‌ 


అంత శూర్పణఖ రామా నిన్ను వరించి రా(గ నీవు తమ్ముని వద్దకు బంపితివి. ఆమె తమ్ముని 
కడ కే(గి వరింప మన దుష్ట యగు నామె ముక్కు లక్ష్మణుడు కోసెను. దానికిం గోపించి ఖరుండు, 
త్రిశిరుండు, దూషణుండు స సైన్యము రాగ యుద్ధమున వారి నెల్ల జంపితివి. చచ్చిన యా 
రాక్షసులు పది వేలకు బైనయే యుందురు. 


సోదరి సెప్ప రావణుండు చోద్యపు వార్తను రోష మూనితా 


నా దరి కంప జింక గతి నశ్రపు నంతట తాటకేయు శా 


చం. 


తోదరి సీత కోరం జని త్రుంప మృగమ్ము నదార్వ లక్ష్మణున్‌ 
వేదన బంపం జూజికొన వేలుపు గొంగ ధరాత్మభూతనున్‌ 
వేదన యున్న. గారణము వీని వధింప లభింప బొంగితే 


ఆ వింత వార్తను శూర్పణఖ తన యన్న రావణునితో జెప్పంగా రావణుండు కోపముతో నసురుః 
డా మారీచుని జింక రూపమునం బంపగ సీత కోరికపై దానిని తెచ్చుటకు నీ వేంగి చంప నది 
యజవంగా సీత బాధతో లక్ష్మణుని బంపంగ నప్పుడు రావణుండు సీతను దొంగిలించెను. వేదనతో 
నున్నను వానిం జంపుటకు గారణము లభించి నందుకు రామా నీవు సంతసించితివి. 


దశముఖు. డాహరించె వసుధా సుతం గాజియ పెట్టి నన్నిటన్‌ 
భృశమనుచున్‌ జటాయు వట బిద్దెను సీతను నీవు రోయు చుం 
డ శరపుం గార్యమున్నద తటమ్మున( జేసి కబంధు జంపి కాం 
చి శబరి. బంప మారుతిని జేరితి కావు మరుత్పురాధిపా 


జటాయువు తనను మిక్కిలి బాధించి సీతను గొనిపోయె నని చెప్పి మరణించెను. నదీ తటమున 
నుదక కార్యము లతనికిం జేసితివి. సీతను వెదకు చుండం గబంధుం డను రాక్షసుని గని చంపి 
శబరిని జూచితివి. అంతం బంపా తీరమున హనుమంతునిం గాంచితివి. ఓ గురువాయూరు నాథా 
నన్ను కావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున ముప్పది నాలుగవ దశకము. 


10. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
నవమ స్కంధ పరిచ్చేదము 
దశకము 35. 
శ్రీరామ చరితము -2. 


సుమనస్కుం డనిలాత్మజుం డునుప నా సుగ్రీవ మిత్రత్వమున్‌ 

సుమహాదూరము తోలి దుందుభి మెయిం జోద్యంపుః బెన్వేలితో 

సమయించెన్‌ సత మద్ది చెట్ల నొక నీ సాయమ్ము దుష్కర్మునా 
౧ ౧ 

యమరేంద్రాత్మజు వాలి జంపితి మతంగావాస తీరమ్మునం 

బ్రమదారత్నమునే తలంచుచు మదిన్‌ వరాంతముం గాంచితే 


విమల చిత్తుండు హనుమంతుడు సుగ్రీవునితో మిత్రత్త్వము నేర్పటిచెను. దేవా రామా దుందుభి 
కళేబరమును బొటన వ్రేలితో చాలా దూరము త్రోసి, యొక్క బాణమున నేడు మద్ది చెట్లను గూల్చి 
సుగ్రీవునకు నమ్మకము కలిగించితివి. దుష్టుడైన వాలిని సుగ్రీవున కొజికు జంపితివి. అంత 
సీతను దల్చుచు మతంగాశ్రమమున వర్ష కాలము ముగియు వరకు నుంటివి. 


భయపడి భ్రాత పల్కులకు వానర నాధుడు రా(గ నెల్లు వ్యూ 
హ యుతము సీత రోయ ముద మందితి మారుతి కీయ యుంగర 
మ్మ యవని జారమె దిశల కన్నిట కేగెను మార ణారమె 

థా ౧ థా 
రయమున బుక్ష వానర వరండక మర్మిలి సప్రయాసమే 


నీ తమ్ముండు లక్ష్మణుని పల్కులకు భయపడి సుగ్రీవుండు వానర భల్లూక సేనతో సీతను 
వెదకుటకు రాగ నీవు సంతసించితివి. అప్పుడు నీవు నీ యుంగరమును సీత కానవాలుగ 
మారుతి కిచ్చితివి. అంత వానర బుక్ష సమూహము సీతను వెదకుట కన్ని దిక్కులకు 


బ్రయాసల కోర్చి వెడలెను. 


వచ్చె సంపాతికి విన నీ వార్త యెరక 
లత డన దిమి నుటిీకి పురి యందు నరసి 


పీత నిచ్చియంగుళి వని చెజిచి యక్షు( 
జంపి బందియై కాంచి దశగళు( గాల్చి 
లంక హనుమ మరలి శిరోరత్న మొసగె 


దేవా నీ వార్త హనుమ వలన విని నంతటనె సంపాతి యను గృద్రరాజమునకు రెక్కలు తిరిగి 
వచ్చినవి. అతండు చెప్పగా హనుమంతు(డు సముద్రమును దాటి, లంకాపురిలో సీతను జూచి 
యామెకు నుంగరము నిచ్చెను. అశోకవనమును జెజచెను. అక్ష కుమారుండు రావణ కుమారుని 
జంపి బందియై రావణుని గాంచి లంకను గాల్సి తిరిగి వచ్చి దేవా నీకు సీత యిచ్చినట్టి శిరోరత్న 
మొసగెను. 


రివటల్‌ ద్రుంచుచు నుత్సహించి ధృతి సుగ్రీవాంగ దాది ఫ్లవం 
గ వరుల్‌ రాగ సముద్ర పారమును జక్కం జేరి దైత్యానుజ 
న్మ వరుం గాచి విపక్ష వార్తలకు నానందించి తత్తోక్తముల్‌ 
లవణాంభోధిని దారి వే(డ( బలుకన్‌ రాకున్నయాగ్నేయ శ 
స్త్ర వరం బేయం జలించి సాగరుండు మార్గం బంత వాక్రుచ్చెనే 


ఉత్సహించి కొమ్మలు ద్రుంచుచు సుగ్రీవాది వానర వీరులు తోడు రాగ రామా నీ వడవిని దాటి 
సముద్రపు టొ డ్డునకు( జేరితివి. రావణానుజుండు విభీషణుడు వేండ6గ నతనిం గాచి తాను జెప్పిన 
శత్రువార్తలు విని సంతసించి వనధి దాటుటకు మార్గ మడుగ సముద్రు(డు పలుక కున్న, 
గోపమున నాగ్నేయాస్త్రము నేయం జలించి రత్నాకరుండు కడలి దాటు నుపాయమును జెప్పెను. 


కట్టి ది్‌గశ్మ రాశులను గంధికి వంతెన. జేరి దైత్యులం 

గొ ట్టిరి సాల శైల నఖ ఘోర రదమ్ముల గట్టు దిమ్మరుల్‌ 
కట్టంగ నాగ బంధమున( గౌశిక జేతయి తమ్ముగూడి ని 
న్నిట్టె తెబిల్సె( బక్షిపతి యింపగు రెక్కల గాలి యాజిలో 


ఎల్ల దిక్కులందుం గల టాళ్ళతో సముద్రమునకు వంతెన గట్టి లంకం జేరి వానరులు దైత్యులను 
జెట్లు, రాళ్ళు గోళ్లు, దంతములతోం గొట్టి పోరిరి. అంత నింద్రజిత్తు నిన్ను తమ్మునిని నాగాస్తమున 
బంధించెను. అంత గరుత్మంతుడు రాంగ నతని రెక్కల గాలియే యా బంధముల నూడదీసెను. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


అనిల జానీత గిరి గంధ మంద శక్తి 

ఘాత సౌమిత్రి తేర్కొని కారు కూత 

ల యసురుని మేఘనాదుని లయుని( జేసె 
నాజి నస్తజాలమ్మున నడరి మిగుల 


పిదప మేఘనాథుని బల్లెపు దెబ్బకు లక్ష్మణుడు మూర్చిల్ల హనుమంతునిచే( దే బడిన యట్టి 
సంజీవనీ పర్వతపు గాలి పీల్చి దేరుకొనెను. అంత లక్ష్మణుండు విజృంభించి యుద్ధమున నస్త్ర 


జాలములతో నింద్రజిత్తును వధించెను. 


అసుర మాయలు గన భీతి యావహింప 
ధృతి నిడ విభీషణుడు నీకు( దీర్చి మాయ 
ల వెట ధ్వజి భక్షకుని. జంపితివి రఘువర 
కుంభకర్ణు విక్రమమునం గ్రూరు నంత 


అసురుల మాయలకు భీతి యావహింప విభీషణుడు మాయల భయమును విచ్చేదము సేసి 
ధైర్య వాక్కులు పలుక రామా నీవు విక్రమముతో సైన్య భక్షకు( డైన క్రూర కుంభకర్ణుని జంపితివి. 


సురపతి పంప దేరు నింక. జోదకు రావణ శీర్ష పంక్తి సం 
గరమున నట్జ జాస్తమున ఖండన చేసి గ్రహించి వహ్ని శు 
ద్ధ రమణి సత్వ మీయ+గ మృతప్లవ బుక్ష వరాళికిన్‌ సురల్‌ 
తరలితి వెల్లరం గలసి త్వత్సురికిం దమి బుష్పకమ్మునన్‌ 


దేవేంద్రుడు నీ కొటకు రథమును సారథిని, బంప(గ రామా రావణుని పది తలలను యుద్ధమున 
బ్రహ్మాస్తముతో ఖండించితివి. వహ్ని విశుద్ధ రమణి సీతను గ్రహించి దేవతలు మృతు లైన 
వానరులను భల్లూకములను బ్రదికింప(గ నందటి( గూడి పుష్పక విమానమున నయోధ్యకుం 
జేరితివి. 


పరిపాలించితి వూని రాజ్యమును వే వత్సమ్ము లింపారగం 
దరుణిన్‌ మైథిలి గర్భిణిన్‌ విడిచి తన్యాయాత్ము వాక్యమ్ములన్‌ 


దురితుం జంపితి శూద్రునిన్‌ లవణ దైత్యుం జంపె శత్రుఘ్ను,ండే 
వర వాల్మీకి గృహమ్మునం గనె సుతద్వంద్వమ్ము వైదేహియే 


అంత రామా నీవు పెక్కు సంవత్సరములు రాజ్యమును బరిపాలించితివి. ఒక దుష్టాత్ముని 
మాటలకు గర్భిణియైన భార్య సీతను పరిత్యజించితివి. నీ పంపున శత్రుఘ్ను(డు లవణాసురునిం 
జంపెను. నీ వొక శూద్రుని దురితునిం జంపితివి. వాల్మీకి మునీంద్రు నాశ్రమమున సీత యిద్దజు 
మగ బిడ్డలను గనెను. 


క్రతు దేశమ్మునం బాడి రింపుగ సుతుల్‌ రామాయణ గ్రంథమున్‌ 
యతి వాల్మీకి వచింపం గోరితివి భార్యారత్న సంయోగమున్‌ 

క్షితి చేరెం ధరణీజ లక్ష్మణునిదా కేల్వీడితే కాల వా 

క్య తతిన్‌ భృత్య యుతమ్ము నీవు సరయూ కల్లోలినిన్‌ మున్గి యా 
తత వైకుంఠ పదమ్ము సేరితివి నీ ధామమ్ము దామోదరా 


యాగప్రదేశమున నీ సుతులు రామాయణమును గానము సేసిరి. వాల్మీకి మహర్షి వైదేహి యొక్క 
సచ్భారిత్ర్య్యము నుడువ సీతను గ్రహించుటకు సిద్దపడితివి. కాని భూదేవి రాగ నవనిజ భూమిలోం 

బ్రవేశించెను. కాలపురుషుని వచనముల నాలకించి లక్ష్మణుని వీడి పురజనులతో సరయూ నదీ 

తీరమునకు వచ్చి నీవు జలములలో మునిగి దామోదరా నీ ధామ మైన వైకుంఠము సేరితివి. 


మానవ జన్మ మెత్తితివి మానవ సంతతి శిక్షణార్థమే 

పూనిన రాగ మెక్కువగ మూరును దుఃఖము నా వచింపగం 
గానగ నీకు నెక్కడ వికారము లెందును జక్రపాణి నీ 

మానస మందు నట్టి విభు మాన్సు మరున్నగరేశ మా రుజల్‌ 


మానవులకు ధర్మమును గబిప మానవ జన్మ మెత్తితివి. రాగము మీటిన దుఃఖములు కల్లునని 
చూపించితివి. అంతియే కాని నీకు మనస్సులో వికారము లుండునా? అట్టి యో చక్రపాణీ గురు 


వాయూరు నాథా మా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున ముప్పది యైదవ దశకము. 


10. 


11. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
నవమ స్కంధ పరిచ్చేదము 
దశకము 36. 
పరశురామావతార వర్ణనము. 


సుతునిగ బుట్టి తత్రి యనసూయలకున్‌ భువి దత్త నామ వి 
శ్రుతముగ శిష్య బంధనము చొప్పడ నొప్పక స్వీయ భార్య తో 
డుత( జరియింప హైహయ పటుప్రవరంపు మహీశు భక్తికిన్‌ 
వితత ధనమ్ము లిచ్చి నిజ వీర్య లయమ్ము వరం బొసంగితే 


అత్రి యనసూయలకు దేవా నీవు దత్తాత్రేయు( డను పేరున పుత్రినిగాం బుట్టితివి. శిష్యుల నుంప 
నిష్ట పడక నీ భార్యతో జరించు చుంటివి. హైహయ వంశపు రాజగు కార్తవీర్యార్థునుని భక్తికి మెచ్చి 
నీ వతనికి విరివి యగు నైశ్వర్యము లొసంగితివి. నీ చేతి మరణమును గూడ యతనికి వరముగాం 
నిచ్చితివి. 


అప్పుడు బ్రాహ్మణద్విషమ యయ్యధి రాట్కుల మెల్ల భూమికిం 
దప్పని భార మా వధకు దథ్యము సేయగ నర్జు నార్గమై 
యొప్పు వరమ్ము. బుట్టితివి యుర్విని నా జమదగ్ని రామ ని 
కప్పగ రేణుకా సతికి హర్షము నంద(గ6 జిన్నవాండవై 


ఆ దినములలో రాజ కుల మెల్ల బ్రాహ్మణులను శత్రువులుగా గణించు చుండెను. భూమికి 
భారముగా. జరించు చున్నది. అంత నీవు కార్తవీర్యార్థునుని వరము నిజము చేయుటకు దేవా 
జమదగ్నిరేణుకా సతులకు మిక్కిలి హర్షము నిచ్చుచు వారి పుత్రుని గా రాము డను పేరుతో 
సుతు లందటి కన్న చిన్నవాండవై పుట్టితివి. 


ప్రమదం బొప్ప నెజింగితే శ్రుతులు నీ ప్రాయంపు టీరేడులం 
దమి వీక్షింప6(గ నీదు మాత యట గంధర్వేశుం గోపించి చం 


చం. 


పు మనంగా బిత సంపి సోదర యుతంబున్‌ ధిక్కరింపంగ వా 
ర మనం గోరితి వెల్లరుం బితను మాత్రాశీస్సులుం బొందితే 


నీ పదునాల్గవ యేటనే వేదములను ముదముగా నెటి+గితివి. ఒకనాండు నీ జనని గంధర్వు నొకనిం 
దమి వీక్షించిన కారణమున దండ్రి పంపున నీవు తల్లిని, తండ్రి యాజ్ఞ ధిక్కరించిన నీ యన్నలను 
గూడ వధించితివి. తిరిగి వారిని మను నట్లు చేయ మని నిన్ను మెచ్చిన తండ్రి నడిగితివి. అంత 
తల్లి యాశీస్సులను బొందితివి. 


తెచ్చితి కామధేనువును దీర్పం/గం గోరిక తండ్రికిన్‌ ముదం 
బచ్చము నీయ దల్లికి మహర్షి భృగూత్తము నాజ్ఞం జేరి యా 
యుచ్చపు శీత పర్వతము నుగ్రు నుతింపం గుఠార మీయణా 
నచ్చట నుక్త రాక్షసుల నందజిం దున్మి మహాస్త్ర లబ్ధివై 
నెచ్చెలి రూపునం గదియ నిన్న కృతవ్రణు+ డిల్లు సేరితే 


తండ్రి కోరిక తీర్చుటకును దల్లి కానందము నిచ్చుటకును బరశురామా నీవు కామధేనువును 
దెచ్చితివి. నీ తాత భృగు మహర్షి యాజ్ఞతో హిమవత్పర్వతమున కేగి శివుని గూర్చి తపము 
చేసితివి. శంకరుండు గొడ్డలి నిచ్చి కొందటు రాక్షసులను జంప మనగ వారిం జంపితివి. అప్పుడు 
హరుండు మహాస్త్రముల నొసంగెను. అకృతవ్రణు( డను ముని మిత్రుండు కాగ నతనితోం గలసి 
యిల్లు చేరితివి. 


కన మృగయాంత మర్జునుండు కామదు ఘార్జిత సంపదం దగన్‌ 
జనకుడు సత్కరించె, జని సద్మము గోవుం గొనంగ మంత్రి మా 
ట నరసి యన్యునిం బనుప టక్కరి సంపె మునిం దిరస్కృతిం 

గనలి బలమ్ము(గూల్ప మహి గ్రక్కున గ్రేపు హరించె మంత్రియే 


కార్తవీర్యార్థును(డు వేట యనంతరము జమదగ్నిని జూడగ నతండు కామధేను వొసంగిన సంపద 
చేత నా రాజును సత్కరించెను. రాజంత గృహము చేరి తన మంత్రి చెప్పగా గామ ధేనువును 
దీసికొని రమ్మని మణి యొక మంత్రిని, బంపెను. ఆ మంత్రి ముని గోవు నీయః దిరస్కరింపంగ 
మునిని జంపెను. ఆవు కోపించి యతని సైన్యమును గూల్ప(గ మంత్రి దాని దూడను గొని 
పోయిను. 


తే.గీ. 


శుక్రుండు బ్రతికింప జనకుం జొప్పడ వివ 
రమ్ములు మహోదరుండు కుఠారమ్ము చాప 
శరము లీయ నరద మెక్కి చని యడుగ ని 
రాకరింప మాహిష్మతీ రాజు దూడ 

నీయ నుద్యమించితి వని సేయ నపుడు 


శుక్రుండు జమదరగ్నిని బ్రదికించెను. వివరములు తెలియ, శివభటుండు మహోదరుండు గొడ్డలి, 
విల్లు బాణముల నీయ రథము నెక్కి పరశురామా నీవు మాహిష్మతీ రాజు కడ కేంగి దూడ 
నిమ్మని యడిగితివి. రాజు తిరస్కరింప యుద్ధము సేయ నుద్యమించితివి. 


అయు తాత్మోద్భవ భీమ సప్తదశ సేనాక్షౌహిణీ నేతృ యో 

ధ యుతంబై బహు మిత్ర సంచయ సుసంధానుండునై పోరగా 
రయ మొప్పార కుఠార బాణ తతిం జక్రంబెల్లం గూల్పంగ హై 
హయుండే, పాజింగ శేష పుత్రు లిక రామా, నీపయిన్‌ దూశెనే 


పదివేల మంది పుత్రులు, భయంకరమైన పదునే డక్షోహిణుల సేన సేనాపతులతో మటి మిత్ర 
వర్గముతో గూడి యుద్ధమున బోర6గ రామా నీవు గొడ్డలి బాణ సమూహముతో సైన్యము నెల్ల 
గూల్చితివి. మిగిలిన కొడుకులు పాజిపోవ హైహయుండే స్వయముగ నీపై దూకెను. 


ఆపెను నర్మ దాంబువుల నా దశకంఠు మదమ్ము( ద్రుంచెనే 
రూపడగంగ నస్త్ర తతులుం గర పంక్తి విముక్తముల్‌ ద్రుటిం 
బాపగ వైష్ణవాస్తమును బన్నుగ నిన్హరి గా నెజింగి తాం 
బాపము వాయ వేండె నిను వాని వధింప వికుంఠ మందెనే 


కార్తవీర్యార్జునుడు నర్మదా జలముల నాపెను. రావణుని గర్వము ద్రుంచెను. అట్టి యా రాజు, తన 
సహస్ర బాహువుల నుండి వెలువరించిన యస్త్రము లన్నియు నశింపంగ, ద్రుటిలో వైష్ణవాస్త్రమును 
గూడ నీవు విఫలము సేయ, నిన్ను విష్ణువుగా నెజి/గి పాపములు వోవుటకు( బ్రార్జించెను. అవి 
విని రామా నీ వతనిని వధింప నతండు వైకుంఠమును బడసెను. 


చం. 


చం. 


అలుకన్‌ హైహయ పుత్రు లప్ప గని సంహారమ్ము సేయంగ గుం 
డెలు తాటించుచు( దల్లి యేడ్వః బగులన్‌ డెందమ్ము నీవంత చిం 
తిలి యానం గొని రాజహీనము ద్విజద్వేషకితీశాన్వయ 

మ్ముల నీక్షించి కుఠార బాణ తతులం బోరం బగం జంపితే 


అంత హైహయ రాజపుత్రులు కోపముతో నీ తండ్రి జమదగ్నిని జంపా. దల్లి గుండెలు బాదుకొని 
రోదించుట చూచి నీవు దుఃఖముతో గోపముతో భూమిని రాజహీనముగాం జేయ బ్రతిజ్ఞను 
బూనితివి. ద్విజద్వేష రాజ వంశముల నెల్ల జూచి గొడ్డలితో బాణములతో యుద్ధమున బగం బూని 


జంపితివి. 


జనకునిం గాచి క్షత్రియుల జంపి త్రిసప్తక వారముల్‌ భువిం 

దనియ సమంత పంచక నదమ్మున శోణిత వారి బెద్దలే 

యునరిచి యిష్టి కశ్యపున కుర్వినిం జక్కంగ నేలవేల్పు సం 

తునకు మునీశ్వరుల్‌ నుడువ దూల్పవు సాల్వునిం గృష్టు పా లనన్‌ 


అంత నీ తండ్రిని బ్రదికించుకొని క్షత్రియుల నిరువది యొక్క మాజు చంపి, సమంతపంచకమున 
రక్తపు నదులతో బెద్దలను దనిపితివి. అంత యజ్ఞము చేసి భూ భాగ మంతయు గశ్యపాది భూ 
సురులకు దానము చేసితివి. సనకాది మునీశ్వరులు సాల్వుని కృష్ణుండు చంపు నని వచింపంగ 
నతనిని చంపక విడిచితివి. 


వదలి మహాస్త్రరాజి నల భవ్య మహేంద్రగిరిం దపమ్మొన 

ర్ప( దపసు లుత్తరింపు మన వార్థి మునింగిన గోవుకర్ణమున్‌ 
బెదరి మహాగ్ని పత్రికిని వేయ స్రువమ్మును నీవు వేగ సే 

రు దరికి బోయుం గేరళకు రోసి మరుత్సుర నాథ గావుమా 


అంత నస్త్రముల నెల్ల విడిచి మహేంద్ర గిరి తటిని? దపము చేయు చుంటివి. అచ్చటి తాపసులు 
గోకర్ణము సముద్రములో మునింగినది దాని నుత్తరింపు మని వేండిరి. అంత నీ వాగ్నే యాస్త్రము 
సంధింప సముద్రము భీతిలి నీవు స్రువమును విసర నది యేగి నంత దూరము వెదకి మరలినది. 
అదియే పురాతన కేరళ ప్రదేశము. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గావుము. 


10. 


11. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది యాటివ దశకము. 
నవమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 37. 
శ్రీకృష్ణావతార ప్రసంగము. 


పర మానంద వపుర్హరీ! మునుపు దేవవ్రాత దైత్యాంక మం 
దురువై చావ(గ శేష దైత్యులు పదం బుచ్చంబు వోజాల కీ 
ధర బుట్టంగః దదుగ్ర భార ధృతి సంతాపంబునన్‌ ధాత్రి దా 


నరయన్‌ బ్రహ్మను జేర దేవతలు నయ్యంభోజజుం జేరిరే 


పరమానందంపు మేను గల హరీ పూర్వము దేవ దానవ యుద్ధమున విరివిగా. జావంగ మిగిలిన 
రాక్షసులు పరమ పదము వో జాలక భూమిపై బుట్టిరి. వారి భారమును మోయ. జాలక భూదేవి 
తాపముతో బ్రహ్మ దేవుని జూడ నే/గంగ దేవతలు నచటకు, జేరిరి. 


దుష్ట జన భారమున నల్లి తోర మంబు 

ధి మునుంగుచు నుంటి దీనను దేవ యకట 
యీ సురల నడుగుమ కావు మెలమి నన్న 
న ధర విని వారి గని తల్పె నలువ నిన్ను 


దుష్ట జనుల భారముతో మిక్కిలి నలిగి కడలిని మునింగి యున్నాను దీనురాలినై యని యీ 
సురల నడుగుము దేవా నన్ను గావు మని భూమి బ్రహ్మతో ననెను. అప్పు డా మాటలు విని 
దేవతలను జూచుచు బ్రహ్మ దేవుండు నిన్ను దలంచెను. 


నలినజు( డనియె సుర లార యిల నిజమ్ము 
నుడివె లక్ష్మీధవుండ దక్షు డగు గావ 
నిలను మిమ్ము, బాలకడలి వలయు జన(గ 
శివుని గూడి పొగడ ననం జేరి రటకు 


చం. 


చం. 


అపుడు బ్రహ్మ సురలారా భూదేవి నిజము పల్కినది, లక్ష్మీపతియే భూదేవిని మిమ్ము రక్షింప 
దక్షుడు, శివుని. గూడి మన మందజము పాల కడలికి నాతని నర్చింప నేగ వలయు నని 
పలుక నందటు నచటకు.. జేరిరి. 


వారిలం గూడి యేగి సిత వార్థి తటమ్ము భవత్పదాబ్ద చిం 
తా రత చిత్త తన్నిలువ తాత మనమ్మున విన్న వాక్యముల్‌ 
నీరజ నేత్ర మిన్కు లవి నీవి ముదమ్ము నొసంగ నెల్లరున్‌ 
మీ రిట నీ నుడుల్‌ వినుడు మిక్కిలి శ్రద్ధగ నంచు బల్కెనే 


వారితోం గూడి క్షీరసముద్ర తీరము సేరి దేవా నీ పాద చింతనా రతితో నిలువంగ నంత బ్రహ్మ తన 
మనస్సులో విన్న నీ పల్కులను వారికి ముదము నీయ నీ మాటలు వినుండనినీ పల్కుల నెల్ల 
వినిపించెను. 


ఎటు(గుదు భూమి దేవతల యిక్కటు లల్ల భృశమ్ము పుట్టుదున్‌ 
నుబిుమ(గ నద్దరేశ్వరులనున్‌ వెస నే నల యాదవుండనై 
తటి చగు వృష్టి శాఖ నమృతాంధసు లంగనలున్‌ జనింపగా 


నెజుక నొసంగ నం గొలువ నివ్విధిం దెల్పెను నీదు పల్కులన్‌ 


భూమి, దేవతల బాధల నే నెజుంగుదును. నేను దుష్ట ధరాపతులను నుజుముటకు భూమిపై నా 
యంశతో యాదవునిగాం బుట్టెదను. దేవత లందటు వృష్టి కులమున బుట్టుండు. దేవతా స్తీలు 
జ్ఞానము న్‌సంగ నన్ను గొలుచుటకు భూమిపై! బుట్టం గలరు. ఈ విధముగా నీవు చెప్పిన 


పల్కులను బ్రహ్మ వారికిం జెప్పెను. 


అవి విని కర్ణపేయములు నందటు తృప్తిలి నీ కృపారస 

మ్ము విరివి గ్రోలి యేంగిరి నభో గతి నమ్మధురా పురిన్‌ మజే 

ది వెలుంగు భావి నీ కతన దేవకి ధన్యను జే కొనెన్‌ ధరా 

ధవుం డగు శూర సూనుండు వదాన్యుండు నా వసుదేవ నాముండే 


చం. 


చెవుల కింపైన యా మాటలు విని దేవా నీ కృపారసమును గ్రోలి తృప్తితో నాకాశమార్గమున నెల్లరు 
నేంగిరి. ఇచట మధురా నగరిలో దేవకీ దేవిని రాజు శూరసేనుని కుమారుండు వసుదేవుండు పెండ్లి 
యాడెను. ఆ మధురా నగరమే మున్ముందు దేవా నీ వలనం బ్రకాశింపం గలదు. 


సముదము గౌరవార్థమున సారథియై చనుచుండణా వివా 
హమున కనంతరమ్ము పథి నగ్రజ కంసుండు నాలకింపం గం 

స! మగువ యష్ట మార్చకుండు చంపును నిన్నను నంతరిక్ష వా 
క్యములు కడింది రోషు( డయి కాంతను ద్రెక్కొన ఖడ్గ మెత్తెనే 


సంతోషముతో గంసుండు, దేవకి యన్న, వివాహానంతరము సారథియై దేవకీ వసుదేవులను దీసి 
కొని చనుచుండ నాకాశ వాణి కంసా యీ భామ యష్టమ పుత్రుండు నిన్ను జంపు నని” పలుకంగ 
విని రోషముతో సోదరిని, జంప ఖడ్గ మెత్తెను. 


విడువండు జుట్టు కంసు డయొ వేడ భృశమ్ముగ శౌరి యంతటం 
దడంబడి పుట్టం బుత్రులను దప్పక నిత్తు ననంగ నొప్పి తా 

విడిచి గృహమ్ము సేరె నటు పిమ్మట నీ సహజన్ము నీయం గం 
సుండు దయ వీడె( జంపకయు+ జోద్యము దుష్టులునుం గృపాత్ములే 


ఎంత వేండినను గంసుండు దేవకి జుట్టు వీడక యున్న నంత వసుదేవుండు తడంబడుచు, బుట్టిన 
పిల్లలను దప్పక నిత్తు నని చెప్పగా దయతో నామెను జంపక విడిచి గృహము సేరెను. పిమ్మట 
పుట్టిన నీ సోదరుని గంసున కీయ జంపక నతనిని విడిచెను. చోద్యము దుష్టులకు గూడా 
కృప యుండునా! 


నారదుం డేంగి కంసు దరి నాక మునీంద్రుండు కంస! నీవు నీ 
వారలు రాక్ష సాన్వయపు వారలు యాదవు లెల్ల నిర్జరుల్‌ 
మూరి వధింప నిన్ను హరి పుట్టు సురార్ధిత సత్వరుండునై 
నా రుష శౌరి పుత్రులను నర్కి కలంచెను యాదవావళిన్‌ 


అంత నీ ప్రేరణముననే నారదుడు కంసుని కడ కే(గి కంసా నీవు నీ వారు దానవాన్వయపు వారు, 
యాదవు లెల్ల దేవతలు, సురలచే+ బ్రార్థితు(డై హరి నిన్ను వధించుటకు పుట్టు నని చెప్పెను. 


అంత మహా కోపముతో గంసుండు యాదవులను గలంత పెట్టుచు వసుదేవుం డిచ్చిన పుత్రుల 
నందఅను దయ వీడి చంపెను. 


దేవకి గర్భ మందు నహి దేవుని యంశము సేర్చి రోహిణీ 

దేవికి. గుక్షి దాని నిడి దేవర దేవకి కుక్షి. జేరితే 

దేవ గణమ్ము నిన్ను వినుతింప(గ మాధవ యట్టి కృష్ణ నం 

గావుమ త్రుంచి రోగములు కల్గగం జేయుమ భక్తి నీపయిన్‌ 10. 


దేవకి గర్భమున నేడవ తడవ శేషు నంశమును జేర్చి దానిని రోహిణి గర్భ మందు సంక్రమింప( 
జేసి నీవు దేవకీ గర్భమున నష్టమ పుత్రునిగాం జేరితివి. దేవ గణము నిన్ను స్తుతించినది. అట్టి 
యో కృష్ణా నా రోగములను బాపి నీ పై భక్తి కలుగ జేయుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది యేడవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 38. 
శ్రీకృష్ణుని గోకులమునకు+ జేర్చుట . 


దేవ! యానందరూప! మహావతార 
మంద నీవు దీప్తంపు నీ యంగ రుచులు 
వర్త వేళ నభోవృత వర్షదప్ర 

oa o 


భా నిభమ్మయి విలసిల్లు. బరమ పురుష 


పరమ పురుష! దేవా! యానందరూపా! వర్షకాలమున నీ వీ మహావతారము దాల్ప నాకాశమున 
నిండిన మేఘ కాంతుల వలె నీ శరీర కాంతులు వెలుంగు చున్నవి. 


క్లేశ వినాశ నార్థము సలీల జగత్రయ వాస కోటికి 

న్లేశవ పుట్టి తీవు నిశ నీరజ వైరి సముద్భ వాభమై 
యాశలు చల్లనై తనర నంబుద తోయ వితాన సార్దమై 
యాశలు తీర సంతసము నంద(గ సజ్జన వర్గ మెల్లెడన్‌ 


దేవా ముల్లోకముల ప్రజల కష్టములు దొలగించుటకు రాత్రి సమయమున చంద్రు డుదయించిన 
రీతి, దిక్కులు మేఘ జలముల. దడిసి చల్లంబడ సజ్జనుల యాశలు దీర సంతసింపం బుట్టితివి. 


బాల్యముననె యా సూతికా భవనమునను 
నీలి మేఘ దేహ రుచుల మేలి కంక 
ణాంగద కిరీట హారము లలర శంఖ 

చక్ర పద్మ గదా హస్త శారి వైతి 


ఆ పురి టింటి లోనె పసితనముననె నీల వర్ణ మేఘ కాంతులతో నీదు దేహ మడరః గంకణములు, 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కేయూరములు, కిరీటము, హారములు, శంఖము, చక్రము, పద్మము, గద, విల్లు చేతు లందు 
నలరు చుండ. గనిపించితివి. 


వక్ష మందు వెలయ లక్ష్మి రక్ష నిడ క 
టాక్ష వీక్షణములు నా గృహమ్ము నందు. 
గంస కల్పి తాలక్ష్మిని ఖండన మొన 
రింప నన వాసుదేవ కన్పించె నపుడు 


నీ వక్ష మందు రక్షణ నిడ నిల్చిన లక్ష్మి కటాక్ష వీక్షణము లా గృహము నందు గల కంసునిచేం 
గల్పింపంబడిన యలక్ష్మిని ఖడించుట కనంగం బ్రసరించెను. 


ముని నిభ ధీర చిత్తమున మూరిన శౌరి భవద్వపో విభూ 

తినిం గని వీక్షణమ్ముల నతీత ముదమ్మునం బొంగి గద్గద 
మున బులకింప హర్ష జలముం గనులందు చెలంగి కాటి జి 
వ్వునను దయారసమ్ము పరిపూర్ణము ద్రావుచు వేండె నివ్విధిన్‌ 


ధీరత్వమున ముని సన్నిభుం డైన వసుదేవుండు విభూ నీ తనవు వైభవమును సంతసంపు( 
జూపులం జూచి పొంగి మేను పులకింప గన్నుల నానంద భాష్పములు శీఘ్రము రాల నీ దయా 
రసమును బూర్తిగం ద్రాగుచు గద్దదమున నిన్నిట్లు వేండెను. 


పరమ పురుష ప్రసన్న సువదనుండ వయి 
తనరు తాప లతా లవిత్ర సమ నేత్ర 

విలసన నిపుణ సద్దయా వీక్షణముల 
బాధలు చిర మివ్విధి వేండె. బాపు మనుచు 


పరమ పురుషా ప్రసన్నమైన వదనమున( దనరుము. తాపము లను లతలను గోయం గొడవలికి 
సమాన మైన వాడా, నేత్రములతో విలాసముగా నాడు వాడా, దయా వీక్షణములతో బాధలను 
బాపుము. చిర మివ్విధి నతడు పలుకుచు నిన్ను వేడెను. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


జననియు భాప్ప నేత్రముల సంస్తుతి చేసె దయానిధీ స కీ 

ర్తన సుగుణమ్ము లల్ల వనితా మణి పూర్వ భవద్వయమ్ములన్‌ 
జననికి గుర్తు చేసితివి చక్కగ నంతట మాతృ వాక్య పా 

లన నర బాల రూపమును రమ్యముగా ధరియించితే విభూ 


నీ సద్గుణ కీర్తనములతోం గనుల నీ రొలుకం దల్లి కూడ దయానిధీ నిన్ను స్తుతించెను. అప్పుడు 
తల్లికి దన పూర్వపు రెండు జన్మలను గుర్తు చేసితివి. అంతం దల్లి కోరిక పై నీవు చిన్ని బాలునిగ 
మారి యందముగాం గనిపించితివి. 


నీ వనంగ నంద తనయను నిన్ను మార్ప 
గూఢముగ వసుదేవుడు గురు ముని గణ 
చిత్త వాసు నిన్నుంచెను జేతు లందు 

పద్మ యుగ మధ్య కలహంస వత్స నిభము 


అంత, నీవు చెప్పినట్లు, నందుని పుత్రికతో రహస్యముగా నిన్ను మార్చుటకు వసుదేవుండు 
మునుల చిత్త మందు వసించు నిన్ను దన చేతు లందు నుంచు కొనెను. అప్పుడు నీవు రెండు 
పద్మముల నడుమ నున్న యంచకూన వలె నుంటివి. 


పుట్టి గోపు గృహము నందు పుర జనులను 
నిద్రవోవం జేసెను యోగనిద్ర తనదు 
మాయం జిత్రముగను నీదు మాయ చేత 
గట్టి గడియ లూడె స్వయము కార యందు 


నందుని యింట బుట్టి పౌరు లెల్ల నిద్రించు నట్లు నంద పుత్రి యోగ మాయ చేసెను. చిత్రముగ 
నిట మధురలోని చెజసాల గడియలు స్వయముగ ప్రభూ నీ మాయ వలన నూడినవి. 


దారి శేషుండు పడగల వారి ధార 
లాపె మణి కాంతులు పబఐచి చూపె దారి 


ధన్యు( డాయె నిన్ను ధరించి తండ్రి యట్టి 


10. 


యీశ చేయుము బాధల నాశనమ్ము 


దారిలో శేషుండు తన పడగలతో వర్ష ధారలు నీపై పడకుండు నట్లాపెను. తన శిరము పైన నున్న 
రత్నపుం గాంతితో దారి చూపించెను. నిన్ను దలపై ధరించి వసుదేవుండు ధన్యుం డయ్యెను. అట్టి 
యీశ్వరా నా బాధలను నాశనము చేయుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది యెనిమిదవ దశకము. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 39. 
యోగమా యానయన వర్ణనము. 


కాంచె గళింద నందనను గైకొని పో నిను శూరసూనుండే 

మించ జలమ్ము లభ్రము నమేయ తరంగ యుతమ్ముగాం బయ 
సృంచయ మక్కజమ్ముగను జా(ె వినమ్రతం జూచుచుండగా 
నంచిత పాద మాత్రముగ నైంద్రపు మాయ యనంగ నత్తజిన్‌ 


అంత వసుదేవుడు దేవా నిన్ను గొని పోవుచు యమునా నదిని. జూచెను. అది యువ్వెత్తున 
లేచు కెరటములతో నాకాశమును దాంకు జలారాశియై యుండెను. చిత్రముగ నంత 
జూచుచుండగం బాదపు లోతు మాత్రముగ వైనది యింద్రజాలమో యను నట్లు. 


చేరి సుసుప్త గోపతతి చిద్రవ రోదన బాలి కావృ తా 
ద్వార కవాట గోకులము తల్పము నందు నినుం బరుండణాం 
జేరిచి భద్ర రీతి నతి శిఘ్రమ కల్లతనంపు బాలికన్‌ 
మూరి వహించి స్కంధమునం బ్రోలికిం జేరెను శూర పుత్రుండే 


నిద్రించు చున్న గోపకులు కల, చిన్నగా రోదించు బాలికతో నున్న, ద్వార కవాటముల యడ్డంకి 
లేక యున్న గోకులమును జేరి యా తల్పముపై దేవా నిన్ను భద్రముగం బరుండ( బెట్టి యా 
కపట బాలికను మూపు పైనిడి వసుదేవుడు కారాగారమునకు+ దిరిగి వచ్చెను. 


అంత బాలిక రోదన మాలకించి 
భటులు లేచి నివేదింప( బ్రసవ వార్త 
కంసుం డదరి జుట్టు విడ6గం గదలి కాంచె 


సుతను భగిని సరస ముదము తలగ మది 


తే.గీ. 


చం. 


తే.గీ. 


అప్పుడు బాల యేడ్వంగ విని భటులు నిద్ర లేచి కంసునకుం దేవకికి? బ్రసవ మగుట తెలిపిరి. 
అంత కంసుం డదరి జుట్టు వీడ జెల్లెలి ప్రక్కన బాలికను జుచెను. మదిలో నతనికి సంతసము 
మాయమైనది. 


కాంచి పసికందు సోదరీ కాయ సక్త 
విష్ణు మాయగా మది నెంచి వేగ లాగి 
బాలిక గరి సరోవర పద్మ మడరి 
లాగు రీతి విసరి కొట్టె రాతి పైన 


ఆ పసికందును దల్లిని, దగిలియున్నదానిం జూచి యది విష్ణుమాయగా( దలంచి సరసి లోని 
పద్మమును గజము లాగు నట్లు నా బాలికను కంసుడు వేగముగ లాగి రాతిపై విసరి కొట్టెను. 


కరముల నుండి యొక్క ద్రుటిం గాంచగ వీడి సురూప మన్యముం 
ద్వర ధరియించె నా శిశువు పాయు విధమ్ముగ మృత్యుపాశమే 
యరయం+గ నీదు భక్తులకు నష్ట భుజమ్ముల నాయుధమ్ములం 
గరముల నూని నింగినిం బ్రకాశిత మయ్యెను నేలం గూలకే 


నీ భక్తులు మృత్యుపాశమును వీడు నట్లుగా కంసుని చేతుల నుండి త్రుటిలో వీడి చూచుచుండ 
మంచి రూపము నా శిశువు ధరించి యెనిమిది భుజములతో నాయుధములతో నేలపై. గూలక 
యాకసమున గనిపించినది. 


దుష్ట కంస నన్నడిచినం దొలంగం గలదె 
భయము నీకు నిన్ను వధించు వాండు పుట్టె 
నెక్కడొ తలంపు నీహితమే యని యిల 
వెలసె ననుజ మందిరముల( గొలువ సురలు 


ఓ కంసా నన్ను జంపిన నీ భయము తొలంగునా? నిన్ను జంపు వాండు పుట్టె నెక్కడో నీ బాగును 
యోచింపు మని పలికి యంత దేవా నీ సోదరి యిలలో మందిరముల సురలు గొలువ వెలసినది. 


చం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తెలతెలవాజం దెల్పె వడిం దెల్లముగా నిజ భృత్య కోటికిన్‌ 

లలన వచస్సు లెల్లను బ్రలంబ బకాసుర పూతనాదులన్‌ 
విలయము సేయ! బంప నిను భీకర బాహు బలాధ్యు లెల్ల భూ 
వలయము తిర్గి పాపలం గృపా రహితమ్ము వధింపం జాగిరే 


అంతః దెల్లవాజ(గనే కంసుడు తన భృత్యులకు బాలిక మాటల నెల్ల దెలిపి ప్రలంబుండు, 
బకుండు, పూతన మొద లగు వారిని భీకరులను బలవంతులను నిన్ను జంపుట కొటికు( 


బంప వారు భూలోక మెల్లం దిరిగి దయ లేకుండ పిల్లల నెల్ల జంప జాగిరి. 


పురిటి శయ్యపై నిను గాంచి చరణ యుగము 
కరము లాడించి రోదింపం దరుణు లంత. 
దెలుప మగ బిడ్డ జననమ్ము. దేలె గోకు 
లమ్మహో ముదాబ్బి వచింప రాని భంగి 


మందలోం బురిటి శయ్యపై గాళ్ళు చేతుల నాడించుచు నేడ్చు చున్న నిన్ను గాంచి తరుణులు 
మగ బిడ్డ పుట్టె నని తెల్పంగ గోకుల మంత చెప్పలేని విధముగా నానందాబ్ది మునింగినది. 


సరసన నిన్ను గాంచి యట శ్యామలు, ద్రాగె యశోద నీ మనో 
హరమగు రూప సుందరత నకి యుగమ్మునః దత్‌క్షణంబ తాం 
గరము ముదమ్మునం గుచపుం గమ్మని పాలను బిడ్డ కిచ్చెం దాం 
కె రమణి నీదు దేహమును గేల జయించెను బుణ్యలన్‌ ధరన్‌ 


ప్రక్కన నిన్ను గాంచి యశోద శ్యామలవర్ణపు నీ దేహ సుందరతను గన్నుల ద్రాగి సంతోషముతో 
నీకు పాలిచ్చి నీ శరీరము నంత నిమురం జాగెను. నిన్ను గని ధరలోన బుణ్యవతుల నెల్ల నామె 


జయించినది. 


కేమము నరసి నీకు నిచ్చెను ధరామ 
రులకు నందగోపుండు దానములు ముదమున 


గోపు లుత్సవముల మున్గి రేపుగ నల 
వ్యాధుల ద్రిజగన్మంగళ పాపు మయ్య 


దేవా నీ క్షేమమునకై నందుండు భూసురులకు సంతోషముగా దానములు చేసెను. గోపు లందటు 


నుత్సవముల మున్గిరి. త్రిజగన్మంగళా దేవా నా రోగములు బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున ముప్పది తొమ్మిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 40. 
పూతన వధ. 


నందుడు మహా గుణాస్ప దానందుండు సన 
గప్ప మీయ+ గంసున కటం గాంచి నీదు 
తండ్రి కంస సేవక జనోద్యమము నెటింగి 

నట్టి వాండు గావున జెప్పె నతని తోడ 


సద్గుణానందుండు నందుడు కంసునకు గప్పమొసంగుటకు మధురకు వెడల నచట దేవా నీ 
తండ్రి వసుదేవుని గలుసు కొనంగం గంసుని సేవకుల యొక్క ప్రయత్నముల నెటి(గిన వాండు 
గావున నతండు నందుని తో నిట్లు చెప్పెను. 


ముద మొదవె సఖా నీ సుతు నుదయ మరయ 
నా సుతోదయమ్ము పగిది నంద! యంచు 
బల్కె గోప్యముగా నుంచి వ్రజ విభునకు 

నిజ జనకత నాదరముగ నీరజాక్ష 


సఖా నందా నీ పుత్రీదయము నాకు గల్లినంత సంతసము కలుగు చున్నది. తాను దండ్రి యన్న 


విషయ మెల్ల వసుదేవుడు గోప్యముగ నుంచెను. 


ఇచటను గోకులమున( బర. 
గు చున్నవి కరమ్ము నపశకునములు వడి నీ 
వు చను మన మంద కధినే 
త చనెను భయ మెంచి నీకు. దత్తజపడుచున్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఇక్కడయు గోకులమున నపశకునములు పెక్కు కాన వచ్చు చున్నవి. కనుక నందా నీవు వడిగా 
మందకు జనుము. ఇట్లతండు చెప్పగా నందుడు తత్తర పడుచు నీకు భయ మగు నని జనెను. 


అత్తజి నకానక యతివ యలి నిభాల 

క సుమనోహరాకృతి వచ్చె గపట బాల 

క! రయముగ మంద నున్ననీ కడకు వింత 
యింతి యక్కజముగ మందిరాంతరమున 


ఓ కపట బాలకా కృష్ణా యంత నొక్క వింత యువతి తుమ్మెదల రంగు కల జుట్టుతో సుందర 
రూపమున మందలో మందిరము లోపల నున్న నీ కడకు జిత్రముగ వేగముగ వచ్చినది. 


ఎవ్వ రీమె యంచు వ్రజపు టింతు లెల్ల 

నపుడు తర్కించు చుండంగ నసుర వంశ 
జాత పూతన యంత తత్‌క్షణమ నిన్ను 
జేరి యెత్తుకొనె విదిత శిశు వినాశ 


శిశు వినాశినిగం బ్రసిద్ధ మైన యామె రక్కసి పూతన వచ్చి యెవ్వ రీమె యని గోపికలు తర్కించు 
చుండ దత్‌క్షణము నిన్నెత్తు కొనెను. 


లలిత రూప విలాసాహృత లలనా మ 
ణులు వ్రజాంగనలు నచేతను లయి యాప 
కుంటి రంత నటింట నిమాడి స్తన్య 

ey ౧ జన్‌, 
మీయం దొడంగె నేరక నీదు మాయ నసురి 


ఆమె రూప లావణ్యములకు గోప కాంతలు నిశ్చేష్టలై యాపక యున్న నట్టింట నిన్ను జేరి నీకు 
పాలీయ+ దొడంగెను. నీ మాయ నెటుంగక యామె యట్లు చేసెను. 


కనలు వహించి బాల వధ కారకపై మది శంక వీడి యా 
వనిత యొడిన్‌ రయమ్మడరం బన్నుగ నెక్కి వరామ్రు సత్సల 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మ్మన( గుచమండలమ్మును గరాంగుళి( బట్టి విషంపుః బాలు నో 
టిని బిగియించి పీల్చితివి డెందము పొంగ(గ నీరజేక్షణా 


బాల హంతకి పై మిక్కిలి కోప మూని శంకలేక యామె యొడిం జేరి మామిడి పండు వంటి యామె 
కుచమండలమును జేతి వ్రేళ్ళతో: బట్టి నోటితో బిగించి విష పూరితమైన పాలను జిత్తము పొంగంగ 
నీరజేక్షణా పీల్చితివి. 


అసువులు చనుపాల సహిత మారగింప 
నసురి గర్జన తుల్య మహార్తనాద 

మున భువిం గూలె నిజ కాయమును ధరించి 
చాచి చేతులను భయ మొసంగుచు నంత 


పాలతోం బాటు ప్రాణములను గూడ త్రాగితివి. అంత నా రాక్షసి మేఘ గర్జనమును బోలు నార్త 
నాదముతో నిజ రూపమును ధరించి చేతులు చాచి భయావహముగా నేలపై( గూలెను. 


భయద ఘోషణ బీషణ వర్మ సుశ్ర 
వణ సుదర్శన మోహిత వల్ల వాంగ 
న లసురి యురమునం దాట నలరు నిన్ను 


నక్కున నిడిరి గోపిక లదరి బెదరి 


అంత భయమును గొ ల్పు ఘోషణమును వినుట భికరమైన దేహమును జూచుట వలన మోహితు 
లన వల్లవాంగనలు రక్కసి మేనుపై నాడు నిన్ను బెదరుచు నక్కున జేర్చుకొనిరి. 


కట్టిరి యువతు లంత రక్ష భవదీయ 
మంగళకర నామమ్ముల మానితముగ 
నీకు నట్టి వాతాలయ నేత కొమ్ము 
నన్ను రక్షించి సేవకు, డన్న రీతి 


యువతు లంత నీకు మంగళకరమైన నీ నామములతోనే రక్ష కట్టిరి. అట్టి యో గురువాయూరు 


10. 


నాథా నన్ను రక్షించి నీ సేవకుని వలె గ్రహింపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 41. 


గోపి కానంద హేల. 


వ్రజ విభుండు వసుదేవుని భాషణముల 
నాలకించి వేగము చన నధ్వ మందు 
గాంచి భీతు.డై పతిత వృక్షములు నొక్క 
కాయమును శరణము వేడె( గరము నిన్ను 


మందవిభుండు నందుండు వసుదేవుని మాటలు విని వేగముగం జని దారిలో నేలం గూలిన చెట్లను, 
భీకర కళేబరము నొక దానిని జూచెను. అంత భయముతో నిన్నే శరణు వేడెను. 


ఎటీ(గి వృత్తాంత మెల్లయు నింతు లనంగ 
గోపు లెల్ల నచ్చెటు వొంది గొప్ప భీతి 
బతిత ఘన పిశాచపు( గళబరము+ గాల్సి 
రంత గోసి ఖండములుగ నతి పరమున 


గోపికలు తెలుపంగం బూతన వృత్తాంత మంతయు నెటి(గి గోపకులు భయ సంభ్రమములు చెల6గ 
నా పిశాచపు దొడ్డ శవమును ముక్కలుగ( గోసి యతి దూరమున గాల్చిరి. 


ధూమ మెల్లెడల నెగసె లేమ కాయ 
మపుడు కాలుచుండంగ స్తన్యమ్ము మీటి 
ద్రాగ నీ వంటగా( బవిత్రమ్ము కా(గః 

జంద నాగరు గుగ్గులు జ్వలన నిభము 


పూతన దేహము కాలుచుండ నెల్లెడం బొగ లేచినది. ఆమె పాలు దేవా నీవు ద్రాగ నీవు ముట్టు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కొనంగం బవిత్రమై చందన మగరు, గుగ్గిళుల పొగ వలె నయినది. 


పూతనా మాతం జేసితి పూర్ణ తర సు 
గంధినిని నీదు దేహ సంగమ మొసంగు 
నిట్టి సద్యః ఫలమ్మన నెలమి నుడువ 
గోపికలకు దలంచి యేమొ పాప హార! 


దేవా పూతనను సువాసన లీను నట్లు నీవు చేసితివి. నీ మేను దాకిన నిట్లు తత్‌ క్షణ ఫలము 
నిచ్చు నని గోపికలకు తెల్పుటకో యన నట్లు పాపములను నశింపజేయు నీవు చేసితివి. 


చెప్పె నా శౌరి మున్నటం జిత్ర మయ్యె, 
జంప లేదు పిశాచము చంటిపాప 

నంచు. జెప్పు కొనుచు నీ ము ఖారవింద 
మరయ గోపలోకమ్ము తహతహ పడెను 


మునుపు వసుదేవుండు చెప్పెను. చిత్రము పిశాచి బాలునిః జంప లేదు. ఇట్లు చెప్పు కొనుచు నీ 
ముఖ పద్మమును జూడ నందటు నారాట పడిరి. 


నిను బడయంగ గోకుల మెల్ల దిన దినప్ర 
వృద్ధ మయ్యె మంగళముల విచ్చలవిడి, 
బొందె మంద యానందము లందు వెల్లి 
విరిసె వాసుదేవ నివాస గరిమ భృశము 


నిన్ను బొందయగా గోకుల మంతయు దినదిన ప్రవృద్ద మగు చుండెను. మంగళము లనేకములు 
కలుగు చున్నవి. మంద యందు నానందము వెల్లివిరియు చున్నది. ఇది యెల్ల వాసుదేవా నీ 
నివాస మహిమయే. 


వత్తురు ప్రతి నిత్యము తమి వల్లవీ మ 
ణులు ముగించి పనులు మది తలచు చిండ్ల 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నీదు సుకుమార రూప ప్రమోద హాస 
ములు గని మురియు చుందురు ముగుద లెల్ల 


ఆసతో నిత్యము గోపికలు తమ యిండ్లలో నిన్ను దలంచుచు పనులు ముగించుకొని వత్తురు. నీ 
సుకుమార సుందర రూపమును నవ్వులను జూచి మగువ లందటు మురియు చుందురు. 


నన్నరసె నహో పాపడు నవ్వె, జూడు 
డంచు( బలుకుచు రమ్ము రమ్మనుచు( జాచి 
చేతు లెత్తుకొనంగం బ్రీతిం జెలంగు చుండ్రు 
రమణు లానందమున( జేయ రాని వేవి 


నన్నె జూచెను. ఆహా పాపడు నవ్వెను. అని పల్కుచు రా రమ్మని యెత్తుకొనుటకు+ జేతులు చాచి 
ప్రీతితో మురియు చుందురు. ఆ గోపిక లానందముతోం జేయని పనులు లేవు. 


నీదు సున్ని తంపు( దనువు మోద మలర 
దాంకం గేలం గేలుం గొని తరుణు లంత 
నిన్ను దీసికొనంగ మించి నెమ్మి నుంటి 
తూగు కెందమ్మి దండలో దుమ్మెద గతి 


నీ సున్నిత మైన యొంటిని దాకుచు మోదముతో నీ చేతిని తమ చేతులతో? దీసికొనుచు లాలింప 
దేవా నీవు ముదముతో నెజ్జని తామర పూల దండలో దూంగు తుమ్మెద వలె భాసిల్లితివి. 


పాల నొసంగుచు నంకము పైన నునిచి 
నిన్ను మాత యశోద చిన్ని ముఖ మందు 
నవ్వు నరయు చుండు ముదము నివ్వటిల్ల 
నట్టి శ్రీహరి రోగము లాపు నావి 


యశోదా దేవి నిన్ను దన యొడిలో నుంచుకొని పాల నొసంగుచు నీ ముఖారవిందపు నవ్వుల 
నరయుచు సంతసించు చుండును. అట్టి యో గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది యొకటవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 42. 


శకటాసుర వధ. 


పుట్టిన దిన మహోత్సవము జరిపింప 
నీకు. బిలిచి మాత యశోద నెమ్మి బంధు 
మిత్ర గోపికా ద్విజులను జిత్ర మునిచి 
బండి సరస నిన్నరిగె దా వంట గదికి 


ఒకనాడు దేవా నీ పుట్టిన దినము పండుగ సేయ బంధువులను, మిత్రులను, గోపికలను 
ద్విజులను బిలిచి తల్లి యశోద నిన్నాక బండి ప్రక్కన నుంచి వంటగదికి వెడలెను. 


నిన్నరయ నట నుంచిన మిన్న బాలు 
రంత భీతి నేడ్వ నజుపు లత్తజిీ విని 
పించెం గట్టె విటిగి నట్టి పెైగ్రవములం 
గలిసి యతి సమీపమ్మునం గాంచ నీకు 


అంత నిన్ను జూచుటకు నుంచిన బాలు రేడ్వ నార్త నాదములు నీకు దగ్గరగ నున్న కట్టె విటింగి 
నట్టి పెద్ద చప్పుళ్ల తోం గలసి యపుడు వినిపించెను. 


ఆ ధ్వని విని వ్రజాంగన లడరి సంభ్ర 

మ శ్రమ ప్రకంపిత భీత మానస లయి 
కాంచిరి నిను ఖండిత ఘన కాష్ట ఖండ 
ములు నడుమ జెల్లచెదర నపూర్వముగను 


అంతం దొందరయు నలసటలతో వణ(కి భయముతో నడరి గోప కాంతలు వచ్చి విజిగిన యట్టి కట్ట 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ముక్కలు వింతగాం జెల్ల చెదర వాని మధ్య నిన్ను జూచిరి. 


అకట బాలున కేమయ్యె నంచు భాష్ప 
పూరి తాక్షులు గోపక భూసురవ్ర 

టేశ్వరాదులు పర్విడి యింతి యాయ 
కోద యొడిం గాంచి తేజిరి సేద మిగుల 


అయ్యో బాలున కేమైనది యని కళ్ల నీళ్లు కాబుచుండ(గ గోపకులు విపులు నందాదులు పరుగున 
వచ్చి యశోద యొడిలో నున్న నిన్ను జూచి శాంతించిరి. 


ఎక్కడి బాలు డెక్కడి యహీనపు( గొయ్య రథమ్ము వ్రక్క లా 
టెక్కడి చోద్య మయ్య కత మెయ్యది యేరికి నమ్మ శక్యమే 
యక్కజ మయ్యె నిచ్చ టను చందటు పల్కుచు నొక్క రొ క్కరన్‌ 
ముక్కున వ్రేలు నుంచిరి ప్రభూత సువిస్మయ సంశ యాత్ములై 


బాలు డెక్కడ? గొప్పదైన యీ రథ మెక్కడ? బ్రద్ద లౌట యెక్కడి వింత? కారణ మేమిటి? నమ్మ 
గలమా? ఆశ్చర్య మయ్యె నిచ్చట యని యొక ళ్లొ కళ్లతో బల్కుచు శంక పుట్ట ముక్కున వ్రేలు 
చేసికొనిరి. 


పాల కొటి కేడ్చుచును దన్న బాలకుండు 
బండి దర్లుచు విసవిస బడ6(గ6 గంటి 
నేను నేనచు( బల్కిరి నిక్క మంచు 


బాలు గాచెడి బాలురు మేలు గాను 


పాలకై యేడ్చుచుం గన్నండు తన్నా బండి విస విస దొర్లుచు విటి(గి పడుట నేను జూచితి నేను 
జూచితి నంచు బాలునిం గాచు బాలురు నిక్క మని పల్కిరి. 


బాలకుల మాటలను నమ్మ. జాల రైరి 
కొంద రెబు(గక యించుక డెంద మందు 


తే.గీ. 


ఆ.వె. 


నీ మహిమ గాంచం బూతన నిధన మపుడు 
సంభవ మని తల్చిరి మానసమున( బరులు 


చిత్తమున నీ మహిమ నెబు(గక యించు కైనం గొంద జూ బాలకుల మాటలు నమ్మ కుండిరి. మటి 
కొంద అప్పటి పూతన వధం దలంచి సంభవమే యని తమ మనస్సులలో. దల్సిరి. 


విద్రు మారుణ పదములు వేంగె నేమొ 

కంజ సన్నిభ కరములు కందె నేమొ 
యంచు! గరుణ యుప్పొంగ వ్రజాంగనా మ 
ణులు స్పృశించిరి నీదు మేను నిమురుచును 


పగడము వంటి నీ యెజ్జని పాదములు తపించిన వేమో తామరల వంటి నీ చేతులు కందిన వేమో 
యని జాలి యుప్పొంగ గొల్లపడచులు దేవా నీ మేను నిమురుచు నిన్ను స్పృశించిరి. 


అల జగద్విభుని దయా తరంగమ్మున( 
దనయు,డు కుశలమ్మ యనుచు నిమ్ము 
కొడుకు నంచు హత్తుకొనియి గ్రహించి రో 
మాంచితు( డయి నందు. డంచితముగ 


ఆహా జగన్నాథుని దయతో గొడుకు కుశలముగ నుండెనని నందుడు తలంచి కుమారు నిమ్మని 
తీసికొని యొడలు పులకరింప నాత్రముగ గుండెలకు హత్తుకొనెను. 


చంప(గ నెంచి దా(గిన నిశాచరు( జంపితి వేమొ యిట్లు భా 
వింప నగుం బరాగ మిట నింతయు( గాన6గ రాదు శుద్ద స 
త్త్వ 
నింపుగ దోష నాశమున నివ్విధిః దల్చెను నందు డత్తటిన్‌ 


ంపు మెయిన్విలీన మయి భద్రత భాసిలి యుండె నేమొ తా 


నిన్ను జంపుటకు వచ్చిన రక్కసునిం జంపితి వనంగ. దల్చ నగును. ఆతని ధూళి యంతయు! 
గానరాదు. తన దోషములు క్షీణింప నీలో విలీన మయ్యెనేమో యా రాక్షసుః డని నందు డప్పుడు 


తే.గీ. 


తలంచెను. 


పూజి తావని దేవ సమూహ దత్త 

మంగ భాశిర్వచన సుసన్మాని తార్భ 

క యరుదుగ మంద నలరింతు వయ కిశోర 
చేష్టల మరుత్పుర ధవ నా చిక్కు లాపు 


నందుని చే బూజింప బడి విప్తులు నీకు మంగళాశీస్సు లిచ్చి మన్నింప(గ నర్భకా కృష్ణా బాల్య 
చేష్టలతో మందను మిక్కిలి యలరించితివి. అట్టి యో గురువాయూరు నాథా నా చిక్కుల 


నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది రెండవ దశకము. 


11. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 43. 
తృణావర్త సంహారము. 


రుచిరము నొక్కెడన్‌ గురు మరుత్పుర నాథ సలీల నైతి వీ 

వు చెలువ మాత కెంచగను భూరి భరమ్ముగ విస్మయమ్ముగా 
నచిరము శయ్యపై నునిచె నబ్బుర మంది యిదేమి యంచు నెం 
చుచు మది నిత్య కృత్యముల( జూడ వరానన యేంగె శంకతో 


గురువాయూరు నాథా యొకనాండు లీలగా నీవు నీదు మాతకుం ద్రుటిలో మోయరాని బరువుగా 
నైతివి. ఆశ్చర్య పడుచు యశోద యిది యేమి వింత యని తలంచుచు నిన్ను శయ్యపై నుంచెను. 
శంకతోనే తన పనులు సూచుకొనుట కేగెను. 


వర్తిల ఘోర ఘోషము సపాంశు క ణావృత పూర్ణ దిజ్మ హా 
వర్తము నీకు దూరమున బాజుచు వచ్చెను దైత్యు డా తృణా 
వర్తుండు భీకరమ్ముగను బాలక నిన్ను గ్రహించి యేంగెనా 
ధూర్తుండు మేఘ మార్గమున దూర్ణము మానవ చిత్త చోరకా 


పెద్ద ధ్వనితో ధూళి కణములతో దిక్కులన్ని నిండిన సుడిగాలి నీకు దూరము నుండి పర్విడుచు, 
దృణావర్తుం డను రక్కసుండు భయంకరముగా జనుల మానసములను దోచు నట్టి నిన్నెత్తుకొని 
యాకాశ మార్గమున ద్వరితముగ నే(గెను. 


ధూళి యెగయ( జీక టలమః దోరము దిశ 
లెల్లంగాన లే కుండిరి యేమియు. బశు 
పాలకులు యశోదా దేవి పరుగు లెత్తి 
యలమటించె గానక పుత్రు హా సుత యని 


తే.గీ. 


తే.గీ. 


దుమ్ము పైకెగయం జీంటి యలము కొనంగ దిశ లన్నిటను గోపాలకులు దేనిని జూడ లేకుండిరి. 
యశోద పరుగున వచ్చి బాలుని నిన్ను గాంచక హా కుమారా యని కడు దుఃఖించెను. 


దానవ వీరు( డైన భవ దద్భుత కాయ భరమ్ము నంతటం 
దాను భరింప లేక యింక దగ్గ జవమ్ము చలించి నిల్వగా 
మానిని రోద నమ్మపుడు మంద వినంబడె ముమ్మరమ్ముగా 
దీనపు టార్త నాదము సతీమణి తల్లి యశోద సేయణా 


దానవు డైనను దేవా నీ మేని యద్భుతపు బరువును మోయ లేక సత్తువ యుడిగి కంపించి 
నిల్చెను. తల్లి యశోదా దేవి యార్తనాదము మందలో ముమ్మరముగా వినబడెను. 


నందుడు విని గోపకులు నాక్రందనమ్ము( 
దెలిసి విషయ మేడ్చిరి యింట దీనముగను 
నిన్నఖిల ముక్తి దాయకుం గ్రన్నన నసు 
రుండు విడిచియు నీ విడమినిం బడెను బుడమి 


నందుండు గోపకులు నా యాక్రందనము విని విషయ మెల్లయు నెటి(గి దీనముగా నింట నేడ్చిరి. 
ఎల్లరకు ముక్తి నిచ్చు నట్టి నిన్ను వడి యసురుండు విడిచినను నీ వతనిని వదలక యుండుటచే 
నేలపై( గూలను. 


గోకులమ్మున కతి దూర ఘోర శిలను 

బడంగ నప్పు దుఃఖార్త గోపక సనంద 
ముఖ్యులు గనిరి యొక దేహము శిశు వుండ 
వక్షమున నవ్వుచును వింత నక్షతమ్ము 


గోకులమునకు దూరముగా పెద్ద జాతిపై నొక్క పెద్ద దేహము పడియుండ(గ దానిపై నవ్వుచు నెట్టి 
దెబ్బలు లేక వింతగా నీ వుండ నందునితో గూడిన గోపకులకుం గనిపించెను. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


అదరగ జూతిం బడ్డ నసు రాధమ భగ్న సుభీమ కాయ మం 
దుదరము పైన నవ్వుచు నహో తమి నాడుచు( జేతం గొట్టుచుం 
గదలెడు నిన్ను గొండ పయిం గన్పడు నీలపు రత్న తాదృశుం 
బదపడి యెత్తి యక్కున శుభమ్ముగం జేర్చిరి నంద గోపకుల్‌ 


చలించి జాతి మీద పడిన రక్కసుని విజింగిన పెద్ద దేహము దాని పొట్టపై నవ్వుచు నాడుచు( దన 
జేతులతో గొట్టుచుం గదలుచున్న నిన్ను గొండమీద నీల రత్నము వలెం గన్పడు చుండ జూచి 
చక్క+గ నెత్తు కొని యక్కునం జేర్చు కొనిరి నందాదులు. 


ముదు లాడి రొక్కొక్కరు ముదు లొలుకు 
“ర్యా! a) 

నిన్ను నందాదులు గ్రహించి నెలత లా వ్ర 

జాంగనలు చాడు( జేతుల నందుకొన(గ 

వర కరాబ్దము లిడు నీకు వందనములు 


ఒక్కొక్కరు నందుడు మొద లగు గొల్ల వారు ముద్దు లొలుకు నిన్ను ముద్దు పెట్టు కొనిరి. గొల్ల 
పడుచులు నిన్ను దీసికొనం జేతులు చాఢు నీ పూవుల వంటి చేతు లందించు కృష్ణా 
వందనములు. 


మేము చేయ దగిన దేమి యింక న తార్త 
హారి గాచు మాదు నాత్మజు నని 

వేడి రంత నిన్న విరివి గావంగ నిన్ను 
నవని మాతయు జనకాదులు దమి 


మేము చేయ గల్లిన దేదియు లేదు. ఇంక నమస్కరించు వారి యార్తులను హరించు వాండే మా 
బిడ్డ నిద్దరం గాచు6 గాక యని తల్లి, తండ్రి యందజుం బ్రీతితో నిన్నే వేడిరి. 


వాత రూప దనుజు జంపి వాత సంభ 
వాత్మ రుజలేల మటి బాప వయ్య యేమి 
చేయ నోపుదు మటిమలటిీ సేరి కొలుతు 


10. 


రోగ నిశ్శేషమునకు మరుత్సు రేశ 


గాలి రూపు రక్కసుని( జంపి గాలి వలన గలుగు మా యంటు రోగములను బాప వేమి. ఏమి 
చేయుదును. మరల మరల నిన్నే గురువాయూరు నాథా చేరి నా రోగ నాశనమునకై కొల్తును. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది మూడవ దశకము. 


౬ 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 44. 
నామ కరణ వర్ణనము. 


కర్మపు బంధనమ్ము లన, గాంచని దేవర నీకు జాతపుం 

గర్మ చయ మ్మొనర్ప ముని గర్గుండు జ్యోతిష శాస్త్ర వేత్తయే 
మర్మముగాం జరింపు మను మాట లనన్‌ వసుదేవు( డార్తితో 
ధర్మమ యంచు నవ్విధము త్వద్భృహ మత్తణి వచ్చె మాధవా 


దేవా కర్మపాశములే లేని నీకు జాతక కర్మము జరిపించుటకు, వసుదేవుడు బాధతో జ్యోతిష్కుని 
గర్గ మునితో రహస్యముగ నొనర్ప మని పలుకంగ నతః డట్లు చేయుటయే సముచిత మని నీ 
గృహమునకు వచ్చెను. 


నందు. డానంద మొంది ఘన ముని రాక 

కాత్మ మిక్కుటముగ జాత కాది పరమ 
కర్మముల నుత్సుకుండు నగ వలరంగ 
ముఖమున మునిం జేయు మనియిం బూజ సిసి 


ఆ మహా ముని రాకకు నందుండు మిక్కిలి సంతసించి పూజించి యుద్యమించి నగుమోముతో 
మునిని జాతక కర్మములను జేయింపు( డని వేడెను. 


యదువు వంశపు గురు వైన కారణమున 
నంద యిచట గోప్య మందు+ గార్య 

ము నొనరింప వలయు నని పులకించి య 
న్నకును నీకు నిచ్చె నామములను 


తే.గీ. 


ఆ.వె. 


యదు వంశపు టాచార్యుండు గర్గుండు నందునితో నిది రహస్యముగం జేయవలె నని పలికి యంత 
బులకించి నీకు నన్నకుం బేళ్ల నొసంగెను. 


నామ సహ స్రాక్షయ! స 

న్నామ విరాజితున కెట్టి నామం బీయన్‌ 
భూమిం దగు నని గర్గుండు 

నామంబు రహస్యము శ్రవణమ్మునః బల్కెన్‌ 


అక్షయా సహస్రనామములు గల నీకు నెట్టి నామము నీయ ధరః జెల్లు నని తలంచి గర్గుండు నీ 


మాస 


చెవిలో రహస ముగ నీ పేరును బలికెను. 


క్రియ కృషికి ణ కారమ్ము కలియంగ నునికి 
ముదము లను నర్థము లనుచు ముని వరుండు 
కృష్ణ నామ మొసంగె నీకు( గీడు లఘము 

లెల్ల లోకములకు బాప నుల్ల మలర 


కృషి ధాతువునకు ణ కారము సేర్చిన నస్తిత్వము నానందము లను నర్థము లగును గనుక 
ముని దేవా నీకు కృష్ణు డని పేరు పెట్టెను. లోకముల కీళ్లు పాపములను బాపుదు వని ప్రీతితో 
నా పేరు ముని ముదమున నొసంగెను. 


ఇంక బెక్కు పేళ్ల నిచ్చి యగ్రజునకు 
రామ ముఖ సముచిత నామము లిడి 
మానుషాతి భావ మాన్యు లనుచు, దెల్పి 
విష్ణు వీవ యన,ండు పితర తోడ 


ఇంకను గర్గుండు నీకుం బెక్కు పేళ్ల నొసగి యన్నకు రాముండు మొదలగు నామము లిచ్చి మీ 
యిరువురు మాన వాతీత మహిమలు గల వారని తెల్పి నీవే విష్ణు వన్న మాట మాత్రము తండ్రి 
నందునకు( జెప్పండు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మోహ శోకము లందండు స్నేహ ముంచ 
నీదు తనయుపై ద్వేషింప నీ కుమారు 
నెవ్వః డైన నశించు వాం డిట్టి నీ మ 
హత్వ మెల్ల వ్రాకృచ్చె నా యమి వరుండు 


నందా నీ పుత్రుని స్నేహము వొంద మోహ శోకములు వడయండు. నీ కుమారుని ద్వేషించిన 
వాండు నశించును. గర్గుం డా విధముగా నీ మహిమ లెల్ల నుడివెను. 


పెక్కు దైత్యులను జయించు. బేర్మి నిచ్చు 
నమల పదము బంధు తతికి నాలకింతు 
వీవు నంద యతని కీర్తి యివ్విధమ్ము 
దెల్పె గర్గుండు నీ విభూతి జనకునకు 


నీ పుత్రుండు దైత్యుల ననేకులను జంపును. బంధువులకు విమలంపు బదము+ బ్రసాదించును. 
ఈతని కీర్తిని నీవు విందువు. ఇట్లు గర్గుండు నీ విభూతి నెల్ల నీ జనకునకు+ దెల్పెను. 


ఇతని చే( దరిం త్రాపద లెల్ల మీరు 
ప్రేమ నిల్చి మీ రెల్లరు వెలయ వలయు 
నిన్ను వర్ణించి చెప్పె మునిప్రవరుండు 
హరివె నీ వని నుడువక యబ్బ నయన 


ఇతని చేత మీ రెల్లరు కష్టముల నుండి విముక్తు లగుదురు. ఈతని పై మీ రందటు ప్రేమ తోడుత 
మెల(గ వలయును. ఇట్లు నిన్ను వర్ణించి నీవే విష్ణు వని మాత్రము చెప్ప లేదు. 


అంత నే(గ గర్గుండు నందాదులు ముద 
మొంది నిన్నెంతొ పొగిడిరి మంద హర్ష 
మయము నయ్య మిక్కుటముగ మారు తాల 
య విభు నాదు రోగ వ్రాత మాప వయ్య 


అట్లు చెప్పి గర్గుండు వెడలెను. నందాదులు మిక్కిలి సంతసమున నిన్ను బొగిడిరి. మంద యెల్ల 
మిక్కుటముగ హర్ష మయ మయ్యెను. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది నాలుగవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 45. 


శ్రి కృష్ణ బాల్య క్రీడలు. 


కదలి మోకాళ్లతోం గర కంజములను 

మంజు మంజీర సుశ్రావ్య శింజ లాల 

కించి నీవు నన్నయు+( బులకించి వేగ 

మడర గృహ గృహమ్ములు మంద నరుగు చుంద్రు 


మోకాళ్లతోం జేతులతోం గదలుచు శ్రావ్యము లైన యందె మ్రైోతల నాలకించుచు నీవు నన్న యగు 
బలరాము:డును మంద లోని యిండ్ల లోనికి నిత్యము వెడలు చుందురు. 


మందహాస మం దగపడ నందమైన 
దంతములు ముంగురు లదర నంత నుదుట 
బాద పద్మ తలములు కనడం గర గళి 

త కటకములు జనుల జేసె. దన్మయమ్ము 


నవ్వు చున్నప్పుడు దంతములు మెజియ, నుదుటిపై ముంగురు లల్లాడం బద్మముల వంటి మీ 
పాదములు కనిపించు చుండ(, నడచు నపుడు చేతుల వజకు జాణిన కడియములతో మిమ్ముల 
జూచు జనులను దన్మయము సేయు చుంటిరి. 


పరుగిడు చుండ మీరు వడి బాటల నవ్వుచు వింత ఘోషలం 
దిరుగుచు వెన్క కొక్క పరి తీరని కౌతుక మొప్ప గోపకుల్‌ 
మురియుచు వెంట నంటుచును ముచ్చట లాడుచు సంతసమ్మునం 
బరవశ మంది మిక్కుటము పన్నుగ నుండిరి గోకులమ్మునన్‌ 


తే.గీ. 


వేగముగా మీరు మంద లోని దారు లందు నవ్వుచు వెనుకకు! దిరుగుచు బరుగిడిన మీ వెనుక 
కుతూహలముతో గోపకులు మురియుచు వచ్చుచు సంతోషముగా ముచ్చట లాడుచు మిక్కిలి 
పరవశులై గోకులమున నుండిరి. 


పాటుచు ధాత్రిపై( బడుచు వాజమ లేచుచు ధూళి యొంటిపై 
మీఅ;గ మందహాసమున మెచ్చిరి నిర్మల మౌనిపుంగవుల్‌ 
మా టీల లెని మిమ్ములను మాన్యులు క్రొ ల్సిరి మాత లిద్దబుం 
బాటీ గ్రహించి యత్తుకొని పల్మటు తల్చిరి ముద్దు లిచ్చుచున్‌ 


మీరిద్దజు పరుగు వెట్టుచు నేలపై. బడుచు వేగమ లేచుచు దుమ్ము మీ యొంటిపై నిండుచున్న 
మునీంద్రులు మాన్యులు సూచి నవ్వుకొనుచు మిమ్ము మెచ్చి కొలిచిరి. అడ్డు లేని మిమ్ము 
మాతలు యశోదా రోహిణు లిద్దజు పర్వున గ్రహించి యెత్తుకొని ముద్దు లొసంగుచు. బెక్కు 
మాటులు తల్చుచుండిరి. 


పాలు పొంగార నొడి నిడి పరమ సాధ్వి 

పా లొసంగ యశోదయె ధన్యురాలు సుమ్ము 
కపట గోపబాలక నవ్వంగం గనిపింప 

దంత ముకుళములు జనని సంతసించె 


తనకుం బాలు పొంగ నొడిలో నుంచుకొని నీకు బాలిచ్చిన యశోదా దేవి ధన్యురాలు. కపట గోప 
బాలకా నీవు నవ్వు చుండ మొగ్గల వంటి నీ దంతములను జుచి తల్లి మిక్కిలి సంతసించెను. 


మొదలిడం గాళ్లపై నడక ముద్దుగ దిర్లుచు నిండ్ల నిండ్లలో 
ముదముగ నాడుచుం గరము మూరగ నింపగు బాల్య చేష్టలే 
యుదవసితంపు మూషిక రి పూచ్చయ వత్స శుక వ్రజమ్ము తోం 
గదలుచుం బాజ నవ్వి నిను గాజియ నాపుదు రయ్య గోపకుల్‌ 


కాళ్లపై నడక రా(గ ముద్దు ముద్దుగ నింటింటం దిరుగుచు ముదముగ నాడుచు చిన్నదనంపుం 
జేష్టలతో నిండ్ల లోని పిల్లులు, దూడలు, చిలుకల వెంట బరుగిడుచుండ నవ్వుచు నిన్ను మిగుల 
కష్టమున గోపకు లాపు చుంటిరి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఎక్క డెక్కడ పురి జరియింతు వన్న, 
గూడి యక్క డక్కడకును గోపికలు వి 

వశ లయి పనులు త్యజియించి వత్స భృత్య 
బృందము మజచి వత్తురు మంద లోన 


మంద యందు నన్నతోం గూడి దేవా నీ వెక్క డెక్కడి కేగుదువో యక్క డక్కడకు గోపిక లెల్లరు 
వివశ లయి పనులు మానుకొని తమ పిల్లలను సేవకులను మజిచి వచ్చు చుందురు. 


గోపిక లొసంగ నవనీత మేపుగం దమిః 
గ్రోలి కమనీయముగ పాడి గోముగ నట 
నమ్ము సల్ప నీయ ఘృతము నెమ్మి నార 
గింప దత్త దుగ్గ్ధము త్రాగు దింపుగాను 


కృష్ణా గోపికలు నీకు వెన్న నీయ. బ్రీతిం గ్రోలి కమనీయముగా( బాడుచు గోముగా నాడుచు నుండ 
వా రిచ్చిన నెయ్యి పాలను సంతోషముగ౦ ద్రాగుదువు. 


అపుడు బలిని యాచించితి నక్కట మటి 
యబలల నడుగ నను నిశ్చయమ్ము నూని 
మాని యాచనను హరింతువా నితంబి 

నీ ఘృత దధుల నుతచోర నీరజాక్ష 


అప్పుడు బలి చక్రవర్తిని నేను యాచించితిని. కనుక యిప్పుడు రమణుల నడుగ నని పంతము 
నూని వారిని వెన్న నేతుల నడుగుట మానితివి. అయితే వెన్నదొంగగా ఖ్యాతి నొందిన దేవా వారి 
నేయి పెరుగులను దొంగిలింప నారంభించితివి. 


ఘోష యోషా గణములకు కోప శోక 
ములు మది నొసంగ నేరదు ముదము నొసంగు 
నీదు దధి ఘృత చౌర్యము నెమ్మనముల 


తే.గీ. 


తే.గీ. 


హరణము మరుత్పు రాధిప యాపు రుజలు 


మంద పడచులకుం గోప తాపముల నీయవు నీ వెన్న నేతుల దొంగదనము. వారి మనస్సుల 
హరణము సంతోషమునే యిచ్చును. గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 


కాంచి శాఖాగ్రమున శశి గాంతిమంతు 
ఫలమని తలంచి కోరంగం జలమున జన 
నీ జనకుల వారి నుడుల నీదు చేయి 


చాపం బడెం జేత నుజ్జ్వల చంద్రు డౌర 


కొమ్మల పైన వెలుంగు చున్న చంద్రునిః జూచి పండుగా నెంచి యిమ్మని పట్టుదలతో గోరంగ 
దల్లిదండ్రులు నిన్ను జేయి చాప మనంగ జాపంగ నీవు వింతగ జంద్రుండు నీ చేతిలో బడెను. 


ఏమి యిదని సంభ్రమమున( దాము మునుంగ 
దల్లిదండ్రుల కొస(గి ముదమ్ము సుతుని 

గా విమోహుల+ జేసితి కావు మయ్య 

నను జగన్మ యానంద చిన్మయ మురారి 


ఇది యేమి వింత యని సంభ్రమములో నీ తల్లిదండ్రు లుండ౦ దిరిగి వారిని నిన్ను దమ పుత్రుడే 
యని తలంచెడు మోహమున ముంచితివి. జగన్మయా చిదానందా మురారి నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నలువది యైదవ దశకము. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 46. 
విశ్వరూప దర్శన వర్ణనము. 


అక్కజముగ నొక్క దినము వెక్కసముగ( 
బసితనమున నీ వావలింపంగం బరుండి 
పాలు ద్రావి నీ విరిసిన వదన మందు 
విశ్వమును జూచె నా వల్లవీ మతల్లి 


దేవా చంటి బిడ్డవు వింతగ నొక్క దినము మిక్కుటముగ బాలను ద్రాగి పరుండి నీ వావలింపంగాం 
దెబివ( బడిన నీ నోటిలో నీదు మాత వల్లవీమణి విశ్వము నంతటినిః జూచెను. 


తిరిగి యట లీల నాడుచు మురిపె మడర౦ 
దోటి బాలుర తోడ నా తోట లందు 

ఫల విభాగ వంచన రోష మలర జెప్పి 
రంత నయ్యర్భకులు తింటి వంచు మన్ను 


తిరిగి ముదమున నాటలు లీలంగ నాడుచు, దోటి బాలుర తోడ దోట లందు బండ్లు పంచుకొనుట 
యందు దప్పు కలదంచు గోప మూని యా యర్భకులు నీవు మన్ను తింటి వని తల్లికిం జెప్పిరి. 


బౌర లయావధిన్‌ ధర జలాది సమస్త పదార్థ భక్షకున్‌ 

నేరక మన్ను తిన్న నగు నీకు రుజాది సుఘోర తాపముల్‌ 
దారుణ రీతి నంచు మది దల్చి యశోద కరమ్ము భీతితో, 
జేరి రయమ్మునన్‌ జనని చెంతను నిన్లని కోపగించెనే 


తల్లి యక్కట ప్రళయ కాలమున భూమి నీరు మున్నగు సమస్త వస్తువులను భక్షింతు వని తా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నెటు(గక మన్ను తిన్న నీకు రోగములు కల్లునని తలంచి మిక్కిలి భీతితో రయముగ నిన్ను జేరి 


కోపగించెను. 


వినయము నటింతు వేల మన్నును దినంగ 
నీకు వత్స యని జనని నింద సేయ 
నప్పలుకు లబద్ద మనుచు నంబ( గాంచి 
చెలగి నవ్వుచు నొట్టు వేసితి కదయ్య 


వినయము నటింపకు కుమారా నీకు మన్ను దిన నవసర మేమి యని తల్లి నిందింప నమ్మతో 
నవ్వుచు నా పల్కు అసత్యము లని యొట్టు వేసితివి. 


విమతులే వీ రనిరి నిశ్చయముగ( జూపు 
మయ్య నీ నో రని జనని యదరవైవ 
బెదరి భవదీయ వదనార విందము విభు 
చూపితి తెబిచి మాతకు( జోద్యముగను 


ఈ చెప్పిన వారు బుద్ధి లేని వారే నీ నోరు సూపు మని తల్లి యడుగ బెదరి చోద్యముగ నీ నోటిని 
దెజచి చూపితివి. 


మన్ను నించు కైనను గాంచ మాత యెంచ 
నామె( దృప్తిపటుప నెంచి యన సమస్త 
భూవలయము తోడ నఖిల భువనచయము+ 
జూపి తాస్య కుహరమునం జోద్యముగను 


మన్ను కొంచె మైనను జూతు నని తల్లి యెంచ నామెకు( దృప్తి నిచ్చుటకునో యన దేవా నీవు నీ 
నోటి గుహలో భూమితో నఖిల జగములను జోద్యముగం జూపితివి. 


వన మొకట నంబుధి యుక యడ నభ మొక్క 


చోటం బాతాళ మొక్కట సురలు నొకట 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మానవు లొకట వేజొంట దానవులును 
గానిపింప ల దొక్కటి కాన రాక 


వన మొక చోట సముద్రము లింకొక యెడ నుండ నాకాశము, పాతాళము, సురలు,మానవులు, 
దానవులు వేటు వేటు చోట్ల గనిపించిరి. అక్కడ కనిపింపనిది యొక్కటియు లేదు. 


వదన మందు జూపట్టితి వర వికుంఠ 

వాసిగను గలశాంబుధి( బండుకొన్న 

బాలునిగ నిజ పురమందు వజలు నిజ కు 

మారునిగ వివిధ గతుల నారి కంత 8. 


నీ ముఖములో దల్లికి వైకుంఠ వాసిగం గలశమున వఅలు సముద్ర మందు శయనించిన యట్టి 
బాలునిగ, నీదు గృహమున నున్న బిడ్డండుగ వివిధ విధముల గనిపించితివి. 


నోటం గన్పట్టె జగములు బోటి కందు 

వాయి తెజచి నిలిచి నట్టి బాలకుండ 

వీవు సుస్పష్ట ముగ గానిపించి తయ్య 

యిట్లు విశ్వమెల్లను జూపి తెలమి యపుడు 9. 


నీ నోటిలో జగము లన్నియు వానిలో నోరు తెబిచి నిల్చిన నీవు కూడ స్పష్టముగ+ గనిపించితివి. 
ఇట్లు సమస్త విశ్వమును నోటి లోనే చూపితివి. 


జనని కొక్క క్షణము కట్ల జ్ఞాన మంత 

ముంప నాకొంటి నంటివి మోహ మందు 

నాయమను విచిత్రమ్ముగ నద్భు తార్భ 

క నను గాపాడ రమ్మనిల నగ రేశ 10. 


తల్లికి నక్క క్షణము జ్ఞానము కల్లినది. అంత దిరిగి యామెను మోహమున ముంచుటకు నమ్మా 
యాకలి యగు చున్న దని వింతగ నంటివి. అట్టి యద్భుతపు టర్భకా గురువాయూరు నాథా 


నన్ను గాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది యాటివ దశకము. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 47. 


ఉలూఖల బంధన వర్ణనము. 


పెరుగు చిల్కు చుండ వెసం దల్లి దరి చేరి 
యడ్డు తగిలి పాల నారగించు 

తపన మీటి నంక తల మెక్కి యొకనాండు 
సన్నుగుడిచి తీవు చారునయన 


ఒకనాండు తల్లి పెరుగు చిలుకుచుండ(గ నామెను జేరి యడ్డు వచ్చి పాలు త్రాగుటకు నాత్రుతతో 


నొడి నెక్కి యందమైన కన్నులు గల కృష్ణా పాలు త్రాగుచుంటివి. 


సగము ద్రాగం బాలు నగుచుం జారువదన 
పాలు పొంగెడు శబ్దము నాలకించి 

దింప వేగ తత్తరమున దేవి యే/ె 

లోనికి విడిచి నిన్నంబురుహ నిభాస్య 


నవ్వుతో వెల్లు నందమైన ముఖము వాండ పాలు సగము త్రాగం దల్లి పాలు పొంగు సవ్వడిని విని 
దింపుటకు నాత్రముగా నిన్ను విడిచి లోనికి నేంగెను. 


జని తార్ధ పాన ఘన గ 

రన భార సమావృ తాత్మ సంరంభమునం 

గొని కవ్వపు టా దండ 

మ్మును వడిం గొట్టితి దధి ఘటమును ముక్కలుగా 


సగము త్రాగుట వలన కలిగిన కోప భారము నిండిన మనస్సుతో రయమునః గవ్వపుం గజ్జను 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దీసికొని పెరుంగు కుండను ముక్కలుగా బ్రద్దలు కొట్టితివి. 


బల్లను ధ్వని నాకర్ణించి పరుగు పరుగు 
న నరుదెంచి వీక్షించె జనని పుడమిని 
బాటిన పెరుగు నఖిల విశ్వమున వ్యాప్త 
మయిన నీదు కీర్తి పగిది నచ్చెరువున 


బల్లు మను చప్పుడు విని తల్లి పరుగు పరుగున వచ్చి విశ్వమందు నలువైపుల వ్యాపించు నీ కీర్తి 
వోలె నేలపై. బాజుచున్న పెరుగును జుచినది. 


కానక శ్రుతిచ యాలభ్యమాన పురుష 
పుంగవుని నిన్ను గిన్కను బూని తిరిగి 
వెతక సుకృతాంగనకు నంత వెన్న నిడుచు( 
బిల్లి కట బోటి సరసన దెల్లమైతి 


వేద సంచయమునకును లభ్యము కాని వానిగ నిన్ను గుర్తింపక కోపముతో వెదక నామెకు, 
బిల్లికి వెన్న నిడుచున్న నీవు టోటి దగ్గర కనిపించితివి. 


కాంచి నిన్నట్లు భీత ముఖ సరసిజ వి 
లాసితు రుషారుణ వదన రోసి రజ్జు 
వచటం గైకొనె, గట్ట నిన్నంగనా స 

ఖు లెదుట యశోద మిక్కిలి కోప మూని 


భీతి గన్పడు పద్మము వంటి ముఖముతో విలసిల్లు నిన్నుజూచి యశోద గోపముతో నెటు పెక్కిన 
వదనముతో నొక త్రాటిని నిన్ను గట్టుటకు వెదకి గోపికలు చూచుచుండం దీసికొనెను. 


సజ్జనులు కోరుదు రెవరి నిజ్ఞగమున 
నట్టి నిన్ను బంధింపశా నంబ యుంచి 


కలుప ద్రాళ్లు పెక్కింటి నక్కజమ తక్కు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వయ్య రండంగుళమ్ములె యరయ నెపుడు 


సజ్జను లిజ్జగమున నెవ్వరిని గోరుదురో యట్టి నిన్ను కట్టుటకు నెన్ని త్రాళ్లు తల్లి తెచ్చి కలిపినను 
జు జు అ ట్‌ ౧ గ 
వింత రెండంగుళములు తక్కు వగుచు నుండెను. 


మందహాసలై వింతగ మగువ లరయ 

నలసి చెమట( దడిసిన యయ్యంబ( గాంచి 
నిత్య ముక్తుండవు ముకుంద యత్యయ మణ 
గంగ దల్చితి కట్టువడంగ నీవ 


గోపాంగనలు నవ్వుచు నా వింత జూచుచుండ నిన్ను కట్ట నలసి చెమటతో. దడిసి యున్న తల్లిని 
గాంచి యామె దుఃఖము నార్ప జాలిగొని నిత్య ముక్తుండ వయ్యు. గట్టంబడ నెంచితివి. 


జోటి నుండుము చిర మంచు బోటి యేంగె 
గృహము లోనికి బూర్వ నిక్షిప్త సర్పిం 
బ్రీతిం గోలుచు నాడుచు బెంపు మీ 
నిల్చి తీవు ముదమ్మున నీరజాక్ష 


చిరము టోటితో నుండు మనుచు గాంత యింటి లోనికి నేను. అంతకు మున్న దాచి యుంచిన 
నేతిని. బ్రీతి(గ్రోలుచు నాడుచు ముదమ్ముగ నతిశయముతో నీరజాకా యుంటివి. 


బంధ రహితుల కిల సులభముగ దోచు 
వాండ వేల కట్టుబడితి వీడ యమ్మ 
కంచు బొగడిరి దేవత లంచితముగ 
నట్టి యనిలాల యాధిప! యాపు రుజలు 


బంధములు లేని వారికి సులభుండ వగు నీవు తల్లి కేల గట్టువడితి విక్కడ యని పలుకుచు 
సురలు నిన్ను నంచితముగం బొగిడిరి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది యేడవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 48. 
యమళార్జున భంజన వర్ణనము. 


అమరులు మృదూదరా నిను నంబుజోద 
ర మి దామోదరా యని రహిని నండ్రు 
కాంచితి వులూఖల విహార! కన్న! యనతి 
దూరమున మద్ది దోయి సంతోషముగను 


మృదువైన యుదర మున్న నిన్ను దేవతలు దామోదరా యని ముదముగ గీర్తింతురు. జోటితో 
నున్న కన్నా యచట దగ్గరలో రెండు మద్ది చెట్లను సంతోష ముప్పొంగం జూచితివి. 


గురు కుటేర సుతులు నలకూబరుండును 
మజి మణిగ్రీవు లను వారు మార రిపుని 
శివుని బూజించి పడసిన సిరుల మదము 
తోడ విముఖులై నీ కుండ్రు వేడుకలను 


కుబేరుని కొడుకులు నలకూబరుండు, మణిగ్రీవు డను వారలు శివుని బూజించి వరములు వొంద 
గర్వముతో నిన్ను గణింపక వేడుకలలో మునింగి యుండిరి. 


నారదుండు భవత్పద నత శిరుండు 
గాంచెనో క్కనా( డమరాప గావగాధ 
కేళి మద్య మత్తత సాంగనాళి వస్త్ర 
హీనులై యుండ వారల నిరువుర నట 


నీ పాదముల శిరము వంచువాండు నారదుం దొకనాండు గంగానదిలో లలనా మణుల గూడి మద్య 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మత్తులై వస్తహీనులై స్నాన మాడుచుండ వా రిరువురను గాంచెను. 


భయపడి యతివ లూనిరి వస్త్రములు మ 
దాంధ చేతస్కు లరసియు. దాపసి నిలు 

వ ముని శపియించె నీపయి భక్తియ యిడు 
శాంతి మీ కనుచు సుఖ మశాంతిం గలదె 


అంత నతివలు భయముతో వస్తములు ధరించిరి. మదాంధులు కుబేర సుతులు తాపసి నారదు( 
జూచియు మిన్న కున్న నలిగి ముని వారిని శపించెను. నీ పైన భక్తి వారికి శాంతి నిచ్చు ననియుం 
బల్కొను. అశాంతి యున్న సుఖ మెక్కడిది? 


చిరము కకుభాత్ము లయి నిల్చి హరిం దలంచు 
చుండ గల్లు నిజాకృతి పొండన ముని 

మద్దు లయ్యిరి యిద్దబు మంద లోన 

నీదు సందర్భ నాకాంక్ష నీరజాక్ష 


చిరకాలము మద్ది చెట్టి యుండి శ్రీహరిని దలంచుచుండ మీకు నిజరూపము కలుగ గలదు పొం 
డనిన వారు మద్దులై దేవా నీ కై వేచుచుండిరి. 


అర్జున ద్వయ మచ్చట నలర గలసి 

టోటి నీడ్చుచు మెల్లన మేటి బాల 

ప్రాకగా నడ్డు రా6గ నా పాదపములు 
బహుళ జీర్ణము లవి కూలి పడెను బుడమి 


ఆ మద్ది జంట యక్కడ యుండ టో లీడ్చుకొనుచు మేటి బాలుడా నీవు ప్రాకుచు నేంగంగ నడ్డము 
వచ్చిన చెట్లు ముక్కలై నేలపై గూలినవి. 


చెట్ల జోడు. గూల్ప శీఘ్రమ నీ వంత 
గొప్ప వెలుంగు తోడ గూడి యక్ష 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యుగ్మ మొదవి చూచుచుండ గోవింద ని 
న్నలరి పొగడె భక్తి యతిశయింప 


అంత శీఘ్రము నీవు వానినిం గూల్ప గొప్ప వెల్లుతో యకులిద్దబు చూచుచుండ. బ్రత్యక్షమై గోవింద 
నిన్ను భక్తి మీజి బొగడిరి. 


అన్య సుర భక్తులు వరుస నౌదు రయ్య 
నీకు భక్తులు దేవమునివర దయను 
రుద్ర సేవకు లరసిరి భద్రముగం బ 
దములు నీవి కోరిరి నిరంతరపు భక్తి 


ఇతర దేవతల భక్తులు వరుసగ నీకు భక్తు లౌదురు. నారదుని దయతో శివభక్తు లైన వారిరువురు 
నీ పాదముల నరసిరి. నీ పై నిరంతర భక్తినిం గోరిరి. 


తరులు విటు(గంగ ఘోరంపు ధ్వని చెలంగ 
నదరి గొల్ల వా రేతెంచ నయ్యశోద 

సిగ్గిల నరసి నందుండు శీఘ్రుమ విడి 
పించె. దమి నిన్ను మోక్షదు నంచితముగ 


ఆ విటి(గిన చెట్ల చప్పుడు విని యదరి గొల్లవారు వడి రాగ యశోద తన పనికి సిగ్గిలు చుండ గని 
నందుడు మోక్షముల నిచ్చు నిన్ను శీఘ్రముగా విడిపించెను. 


మ్రానుల నడుమ నుండియు దీన రక్ష 
కుండు హరి కావ బాలుడు కుంద కుండె 
నంచు నే(గి రింటికి గోపు లంత దేవ! 


వాయుపురనాథ! వ్యాధులు వాపు మయ్య 


పడిన చెట్ల నడుమ నుండియు బాలుడు దీన రక్షకుం డైన శ్రీ హరి కాపాడ భద్రముగ నుండె నని 


పల్కుఛు వారు దేవా యింటి కేంగిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధులను బాపుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది యెనిమిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 49. 
బృందావన గమన వర్ణనము. 


తెలియక నీ ప్రభావ మల తేరు తునుంగుట యబ్బురంబుగన్‌ 
బలితపు మద్ది వృక్షములు పాతము లౌటయు నాపదల్‌ గనం 
గలవర మంది గోపకులు గ్రక్కున మందను వీడి పోవా 

దలంచిరి యాత్మ లందు. బెజ తావున కత్తరి నిశ్చయమ్ముగన్‌ 


దేవా నీ ప్రభావ మని తెలియక యాశ్చర్యముగ బండి విఖుగుటయు, బలమైన మద్ది చెట్లు రెండు 
గూలుటయు, వరుసగ నాపదలను గాంచం గలవర పడి గోపకులు గ్రక్కున మందను వీడి వేటొక 
చోటునకు( బోవ మనస్సు లందు నిశ్చ్వయముగం దల్చిరి. 


పలికె నీదు ప్రేరణ నిట్లు వ్రజ జినుం డ 
ట నుపనంద నాముండు నడరి మనకు బ 
డమర బృందావన మన నడవి యొకటి మ 


నోజ్జ మైనది కల దేంగ నాజ్ఞ యైన 


నీ ప్రేరణము తోడ నుపనందుం డను వృద్ద గోపకుండు లేచి మనకు బడమటి దిక్కున బృందావన 
మను మనోజ్ఞమైన యడవి యొకటి కలదు. ఆజ్ఞ యైన నచ్చట కేగయద మని పల్కెను. 


నంద గోపాదులు బృహద్వనమ్ము గోకు 
లమ్ము విడనాడి బృందావనమ్ము నాల 
మంద గూడి చేర ననుగమనము చేసి 

రంబ తో నుండ బండి నిన్నపుడు దనరి 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అంత నందుడు మొదలగు గోపులు గోకులమును వీడి యాల మందలతో బృందావనమునకు 
జేర దల్లితో బండిలో నున్న ని న్ననుగమించిరి. 


గోవుల గిట్టల చప్పుడు 

నీ వాగాలాప మధుర నినదమ్ముల నిం 
దీవర నేత్రా లీల వ్ర 

జావలి ముదమారం జనియి నధ్వము నెల్లన్‌ 


ఆవుల గిట్టల చప్పుళ్లు, తామరసనేత్రా నీ తియ్యని పల్కుల రవముల నానందించుచు గొల్ల వారు 
దారి గడచుచు నే(గిరి. 


వికసిత కుసుమ కుందాది వృక్ష సంచ 

య విలసిత శాద్వ లావృత హరిత మణి మ 
య ప్రభా కుట్టిమ తరుల నలరు సుంద 

ర తర బృందావన మరసి రహి జెలంగితి 


విరిసిన పువ్వులతో మొల్ల మొదలగు లతలు తరులతో పచ్చికలు పచ్చమణుల యరుగులం బోలి 
కోభతో విలసిల్లుచున్న బృందావనమును జూచి ముద మొందితివి. 


సుందర వినిర్మి తాలయ బృంద మలర 
నర్ధ చంద్రాకృతిని గోపు లంద సుఖము 
గోప బాల పాళి మధ్య గూర్మి మీటి 
గాంచి వనశోభలను సంతసించి యుందు 


అందముగా నర్ధ చంద్రాకృతి నిర్మింపబడిన యిండ్ల వరుసతో గోపకు లందటు సుఖముగా నుండిరి. 
బాలగోపకుల నడుమున బ్రేమతో, జరించుచు వనశోభలను దిలకించి సంతసించి యుందువు. 


తిరుగ నింపుగ నిటు నటు దేట నీటి 
నంచ పలుకులు నీ మాట లనంగం దనరఈ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గంజములు వోల6గం జిరు నగవుల ముఖ క 
మలము నట్టి యమున గాంచి యలరు దీవు 


నీ నడక వలె వంకర టింకరగా. దేట నీటితో నడచుచు, హంస భాషణములు నీ పల్కు లనంగం 
గమలములు నీ నవ్వుతోం గూడిన ముఖ మనగ యమునా నది యలరుచుండ నీవు చూచితివి. 


వందల నెమళ్ల కూతలు విం దొసంగ( 
జిత్ర వర్ణ కాంతు లలరు శ్రేష్ట మణుల 
నింగి నంటు కొనల తోడ శృంగి రాజ 
మచట గోవర్ధన గిరిని నరసి తీవు 


వందల కొలంది నెమళ్లు కూతలతో విందు చేయ జిత్ర వర్ణములతో మణుల వంటి కొండ శిఖ లాకస 
మంటుకొన(గ వెలుగు గోవర్ధన పర్వతమును జుచితివి. 


సములు గోప కుమారులు సతము తోడు 
రాగ నెక్క డెక్కడ కేగ వేగ నక్క 

డక్కడ కుటిల గామిని యనురతి జరి 
యింప(గ6 గళింద కన్యక నెలమి( గంటి 


నీసమ వయస్కులు గోప బాలురు నీకు దోడురాగనీి వెక్క డెక్కడికి బోయిన నక్క డక్కడికి 
వంకర నడకల యమునా నదీ కన్య ప్రేమతో ననుగమింపః జుచితివి. 


పశువుల కనువై తోచు నవ్వనము నందు 
వత్స గణము ననుసరించి యుత్సహించి 
తిరుగు దన్న కుమారులు పరగ వెంట 


నట్టి వాయు పురాధిప యాపు రుజలు 


పశువుల కనుకూల మగు నవ్వనమున దూడల ననుసరించుచు నుత్సహించి యన్న బాలలు 
వెంట నుండం దిరుగు ఛుంటివి. అట్టి గురువాయూరు నాథా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నలువది తొమ్మిదవ దశకము. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 50. 


వత్సాసుర బకాసుర వధ వర్ణనము. 


పూవుల తేనె గ్రోలు నళి పుంజ విలాస మనోహరమ్ము బృం 
దావన మందు గోప శిశు తండము వెంట జరించు చుండ వ 
త్సావన లోల చిత్తమున నగ్రజు గూడి ధరించి బాహు లం 
దావర వేత్ర వేణు గవ లాదులు తిర్లుదు దేహ కాంతులన్‌ 


పువ్వుల లోని మకరందము గ్రోలు తుమ్మెదల గుంపుతో నలరారు బృందావనమున గోప బాలురు 
వెన్నంట దూడలను గాచుట యందు లగ్నమైన చిత్తముతో నన్నతోం గూడి జేతు లందు బెత్తము, 
వేణువు, బూర లుండశా మేని కాంతులు మెజయం+ దిరుగు చుంటివి. 


కృపతో నిచ్చు భవత్పదాబ్దములు లక్ష్మీ హస్త సేవా నిమి 
త్త పవిత్రమ్ములు రక్ష యెల్లరకుం బాదస్పర్శ మాహాత్మ్యతన్‌ 
విపరీతమ్ముగ వెల్లె నంచితముగా బృందావనక్షేత్ర పా 


దప వల్లీ వసుధా జలమ్ములు సమృద్ధశ్రీ ప్రపూర్ణంబులై 


దేవా లక్ష్మీదేవి స్వహస్త సేవలతోం బవిత్రము లైన కారణమున నీ పదాబ్దము లెల్లరకు రక్షణము 
లొసంగును. నీ పాద స్పర్శ మాత్రమున బృందావనములోం దరువులు, లతలు నేల, జలములు 
మున్నగునవి యన్నియు సమృద్దము లైనవి. 

దలు కై 


తృణముల గుల్మ వల్లరుల+ దిర్గుచు( గానన దేశ మందు గో 
గణముల గాచుచుం దనరి కంజహితాత్మజ తీర మందు గో 
గణ పరివర్ణ నాద్రి దమకమ్మున వేణువు నూదుచుం బ్రతా 
రణ గుణ వత్సరూప ధరు రక్కసు+ గాంచితి వొక్క నాండటన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


పచ్చగడ్డి,లతలు, పొదల యందు దిరిగుచు వనమున నావు దూడలను గాచుచు యమునా నది 
యొడ్డున గోవర్ధన గిరి నెక్కి తమకముతో వేణువు నూదుచు కపటమున దూడ రూపున నున్న 


రాక్షసుని నకనాండు గాంచితివి. 


రయముగ నెత్తి తోకను బలమ్ముగ+ ద్రిప్పుచు( జూచు చుండ నిం 
పయిన తజిన్నినుం గదిసి యంతము సేయం జరింప గాంచి నీ 
వ యదను జూచి దూడ నట నంఘ్రుల నంత జెలంగి పట్టి తా 
భయపడం ద్రిప్పి వచేమటు నభమ్మునః జెట్టున గొ ట్టి చంపితే 


ఆ రక్కసుండు తోశ నెత్తి బలముగా. ద్రిప్పుచు సరియైన సమయమున నిన్ను బట్టి చంప దిరుగు 
చున్న వాని జూచి పాదముల నదను జిక్కం బట్టి వాండు భయపడు చుండగా గాలిలో? బలుమార్లు 
గిరగిర ద్రిప్పి చెట్లునకు గొటి చంపితివి. 

ల ల 


పడ బుడమిపై నసుర దురాత్ముండు బలుండు 
వృక్షములు కూల వనమున వేగమునకు 
దివిని గూడిన దివిజ లయ్యవసరమ్ము 

నం గురిసిరి నీ శిరమ్మున ననలు మురిసి 


ఆ దురాత్ముండు దైత్యుండు బల్లిదుండు నేల పై గూల నా వేగమునకుం జెట్లు కూలినవి. దివి నుండి 
దివిజులు నీ శిరము పయి మురిసి పుష్ప వర్షము కురిసిరి. 


సురభు లీ సుమములు చోద్య మెట్లు పడెం టై 
నుండి నీ పయి యని యుద్ది కాం డ్ర 
డుగంగం గూల దనుజుండు విరు లెగిరి పడె, 
జెట్ల నుండి యంటి విట్లు నగుచు 


సువాసన లీను నీ పుష్పము లెచట నుండి వచ్చి నీ పై( బడిన వని నీ మిత్రు లడుగ నవ్వుచు 
రక్కసుండు నేల గూలం జెట్ల నుండి రాలిన వని పల్కితివి. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తిరిగి వేసవి మజి యొక్క దినము నందు 
యమున నీటిని ద్రావ మీ రంద అరుగ 
జక్క లాడించు పెనుకొంగ జక్క లున్న 
కొండ యన గని రట వెండి కొండం బోల 


మజియు నొక్క వేసవి దినమున యమున నీటిని ద్రాగ మీరెల్లరు నేంగ నపుడు జక్క లాడించుచు 


ఉక్క లున్న కొండ వలను వెండి కొండ వలె నున్న పెద్ద కొంగను జుూచిరి. 


గోపవ్రాతము త్రాగు చుండ జల మక్కొంగంత మ్రింగెన్‌ నినున్‌ 
వే పర్వెత్తి శిఖిప్రకాశ! యుమిసెన్‌ బిట్టేచ నాస్యంబునం 
గోపం బూనుచుం దిర్గి చంచువున బెన్లోళ్లన్‌ విదారింపగా 

నా పక్షిన్‌ నస జీల్చి చంపితివి యాహా దుష్ట సంహారకా! 


గోప బాలు రెల్లరు నీరు ద్రాగుచుండ నంత నా కొంగ పరువెత్తి యొక్క త్రుటి నిన్ను మింగెను. 
అగ్నితేజు నిన్ను భరింప లేక యది ముక్కు నందు మిక్కిలి బాధింప నుమిసెను. అంత నాగక 
కోపముతోం దిరిగి గోళ్లతో ముక్కుతో? జీల్ప( జాగెను. అంత నీవు దాని ముక్కు పట్టి చీల్చి దుష్ట 
సంహారా చంపితివి. 


అచిరము గాంచ సోదరిని నబ్బక రాజము పూతనన్‌ నిశా 

విచర నిజానుజుం డఘుని వేవ యమాలయ మే(గ ముందుగన్‌ 
సచివులం గూడి యేగితివి సద్మము వీడి మనోజ్ఞ దావ మీ 

వు చదలు నుండి మోదమున( బువ్వులు చల్లంగ నీపయిన్‌ సురల్‌ 


తత్‌క్షణ మా కొంగ తన సోదరి రక్కసి పూతనను జూచుటకును, సోదరుం డఘుని రాక కెదురు 
చూచుట కన ముందుగానే యమాలయమున కే/గెను. నీవు నీ యనుచరులతో మనోజ్ఞ మైన 
యడవి వీడి యింటికి నేంగితివి. సురలు నీ పై దివి నుండి పూల వాన కురిపించిరి. 


ఆలకించి వేణు రవమ్ము నవ్వధూ జ 


10. 


నమ్ము నిన్ధరె గాంచిరి నందుడు జన 
నీ మణియును ముదమ్మున నో మరుత్పు 
రాధిపా నా రుజలు వాపు మయ్య వేగ 


వేణువు నూదుచు వచ్చు చున్న నిన్ను గోపికలు సూచి చేరిరి. ముదమున జనకుండు నందుండు 
తల్లి యశోదయు నిన్ను గాంచిరి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగములను వేగముగా. 


లః 


బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 51. 


అఘాసుర వధ వర్ణనము. 


ఒక్క నా. డుదయమ్మున దక్కిన వ్రజ 
బాలకుల తోడ కానన పంక్తి భోజ 

నార్ధ మన్న తేమనముల నలరి కొంచు 
నేగి తీశ క్రేపు గములు మూగ ముందు 


ఉదయమున నొక దినము బాలకులతో వన మందు బంక్తి భోజనములు సేయ నన్నము మజ్జిగ 


పులుసులు దనరి తీసికొనుచు దూడల గుంపు ముందు నడువ దేవా యేితివి. 


చన వనమ్మున కీవు నీ చరణ పద్మ 

యుగ సముల్జిత లోకత్ర యోరు పావ 

న కర రజ మూని తవ దర్శన రత మునులు 
తనువున బులకించిరి సేరి తన్మయమున 


అట్లు నీవు వనమున కే/గ నీ పాద పద్మముల వలన చెలరే/ిన, ముల్లోకములను బావనము 
సేయు ధూళిని తమ మేనుల నూని ముని వరులు నిన్ను చూచు తన్మయత్వముతో నీ దరికి 
వచ్చి పులకించిరి. 


సంచరింప నవ్వన రాజ సాంద్ర శాద్వ 

లమ్ము లందు గో శిశుగణ వ్రజ కుమార 

యుత మఘాసురుం డట నిన్ను హత మొనర్ప 
నెంచి భయద సర్పాకృతిః బొంచి యుండె 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వనము నందలి దట్ట మగు పచ్చ గడ్డి ప్రదేశములలో సఖులు దూడలతో గలసి నీవు సంచరించు 
చుండ నఘాసురు( డను వాండు సర్ప రూపమున నిన్ను వధింపం బొంచి యుండెను. 


అచల గుహ వోలె( గన్పట్ట నహి ముఖమ్ము 
దెజచి యుండంగ మెండుగ దివిరి యాట 
లాడ నెంచి తూటిీరి నీట నకట గోప 

బాలు రలంతి దూరమ్మునం బరగ నీవు 


నోరు తెజచి యున్న యా పాము ముఖము కొండ గుహ వోలె నున్నది. ఆట లాడ మెండుగా 
లీనమై బాలకులు దాని నోటిలో దూజీిరి. అప్పుడు నీవు వారికి, గొంచెము దూరములో నుంటివి. 


నేరక చని సఖులు ఘోరోర గోదర 
మావు దూడ లెల్ల నలమటింప 
నెలి(గి తూటి తీవు వెజవక రక్షింప 
దిక్కు లని వారి నక్కజముగ 


తెలియక పాము కడుపు లోనికి సఖులు దూడలును దూటి బాధ సెందుచుండ. జూచి నీవు కూడ 
భయము వీడి దిక్కు లేని వారిని రక్షింప నోటిలోం దూజితివి. 


పెంచ మేను నోట మించి యూపిరి యాడ 
క ధర దొర్లం బాము గళము చీల్సి 

వత్స బాలకులను వడి విడిపించితి 
వనజ పత్ర నేత్ర వన విహార 


నీరజాకా వన విహారా యంత నీ మేను పెంచగా నోటిలో నుండి పామునకు నూపిరి యాడక యది 
నేలపై దొర్లు చుండ దాని గొంతు చీల్చి దూడలను బాలురను వేగముగా విడిపించితివి. 


అసు గతాసురు దేహ దివ్యప్రభా చ 


యమ్మహో నభో వీథి సువ్యాప్త మౌచు 


తే.గీ. 


చం. 


తే.గీ. 


రీన మయ్యె వెలువడ నీలోన నీవు 
నాట్య మాడిరి యమరు లానందమునను 


ప్రాణములు వోయిన దైత్యు దేహము నుండి దివ్యకాంతు లెగసి యాకసమున వ్యాపించి 
యీలోపల నీవు వెలువడ నీ లోన లీన మైనవి. అప్పు డమరు లానందముతో నాట్య మాడిరి. 


కమల సంభ వాది సురలు గాంచి యబ్బు 
రపడ విహరింప వనిం బిల్లల గమిం గూడి 
కాగ మధ్యాహ్న మాలి కరము తోయ; 
భోజ నోత్సవ మలరారె రాజితముగ 


బ్రహ్మాది దేవతలు వీక్షించి యాశ్చర్య మందిరి. అంతలో వనములో విహరించుచుండంగ మధ్యాహ్న 
సమయ మైనది. ఆకలి యలరు చుండ. బంక్తి భోజనపు బండుగ యారంభ మయ్యెను. 


మురళిని గొమ్ముబూర మొల ముద్దుగ దోటి విచిత్ర రీతి నా 
దరముగ గోప బాలు రుచితమ్ముగ గూర్చొని యుండ. జుట్టునుం 
గరమున నూరుగాయ మటి కమ్మని చిక్కని తైరు టన్న ముం 
చి రుచిర హాస్య వాక్కులు వచించుచు నుండ సురల్‌ నుతించిరే 


అంత నీవు మురళిని గొమ్ము బూరను ముచ్చటగ మొలలో దోపి విచిత్రముగా నాదరముతో నీ 
చుట్టును గోప బాలురు కూర్చుండ. జేతులలో నూరుగాయ పెరుగన్నపు ముద్ద నుంచి నీవు 
హాస్య వచనములు పల్కుచుండ సురలు సూచి నిన్ను నుతించిరి. 


ముదము గోపాల శిశు మధ్య బోజనమ్ము 
యాగ భాగము కన్న నీ కని సురాళి 
నిన్ను గీర్తింపగా నట్టి నీరజాక్ష 
వాయుపురనాథ పాపుమ వ్యాధు లెలమి 


దేవా నీకు గోప బాలురతో( జేయు భోజనమే యాగ భాగము కన్నను బ్రీతి యని దేవతలు నిన్ను 


పొగిడిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధులను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది యొకటవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 52. 


వత్సాపహరణ వర్లనము. 
(x) 


మోక్ష మీయ విభూ! ము న్ననీక్షితమ్ము 
నయ్యఘాసురున కట యన్యావతార 

ముల నలువ గాంచి నీ మహిమల నకట గ 
ణింప దాచె దూడల మాయ నింపుగాను 


ఇతర యవతారాముల మున్ను చూడ నట్టి వింత యఘాసురునకు మోక్ష మిచ్చుటను వీక్షించి 
బ్రహ్మ నీదు మహిమ పరీక్షింప నెంచి దేవా మాయచే దూడలను దాచెను. 


కలవరపడ వత్సమ్ములం గానక చెలి 
కాండ్రు తెత్తు నని యెటి(గి కంజు మనము 
నే/గ కర కబళమ్మున నీవు దాంచె 

గోప బాలుర బరమేష్టి గూఢముగను 


దూడలు కనిపింపక పోవుటచే సఖులు కలత సెంద నీవు తెత్తు నని బ్రహ్మ దేవుని మన మెజింగి 
చేతిలో నన్నపు ముద్దతో నే/గగా: బరమేష్టి బాలురను గూడ దాంచెను. 


కొమ్ములు మురళు లింక చిక్కమ్ములు చుళు 
కమ్ములు సఖ వత్స గణ రూపమ్ము లన్ని 
నీవయై తిరిగి యడవి నెమ్మి సంధ్య 

వేళ నరిగితి మందకు విరియ మాయ 


కొమ్ముబూరలు, మురళులు, చిక్కములు, ముంతలు, బాలురు, దూడలు మొదలగున వన్నియు 


తే.గీ. 


తే.గీ. 


నీవ యై యడవిలోం దిరిగి సాయంకాలమునకు నీ మాయ యలర యింటికి. జేరితివి. 


చిక్కము లింక బూర లన జెన్నుగ నన్నియు నీవ కా(గనే 
యొక్కరి వీడకుండ సమయోచిత రీతిని గోప వత్సముల్‌ 
చక్కంగం గాంగం గాంచి తమ సంతతి గృష్ట మయమ్ము స్త్రీ వశల్‌ 
మిక్కిలి సంతసించిన వమేయ సు రాగ రసానుభూతినిన్‌ 


ఎవ్వరిని వీడ కుండ వారి వారికి దగిన విధమున జిక్కములు, బూరలు గోప బాలురు దూడలు 
నన్నియు నీవు కాగ. దమ తమ సంతతిని గృష్ణ మయమ్ము( జూచి గోప స్త్రీలు నావులు కూడ 
నమేయ మైన యనురాగముతో మిక్కిలి సంతోషమును బొందినవి. 


పుట్ట జీవి తనయు( డంచు( బుట్టు బ్రేమ 
నీవ కాగ స్వయమ్ముగ నెమ్మి బిడ్డ 
యంతు కలదె ప్రిమకు నెంచ నంతరంగ 
మందు వనితా మణుల కింక నావులకును 


పుట్టంగానే బిడ్డ యని ప్రేమ పుట్టును. నీవే స్వయముగా బిడ్డవు కాంగ నింక దరుణులకు మటి 
యావులకుం గూడ చిత్త మందు. బ్రేమకు నం తన నుండునా? 


అట్లు దనర క్షణక్షణ మంత హర్ష 

భరిత మగుచు సకల గోప పర్వమునకు 
నన్న నిన్నెజిగెను వత్స రాంత మందు 
నంత భేదము బ్రహ్మాత్ము లైన మీకు 


ఆ విధముగా నానందమయముగా మందలో గోపాలుర కందటకు( గడచు చుండ నొక్క యేటి 
చివర యన్న నీ లీలను గుర్తించెను. మీ రిద్దజు బ్రహ్మాత్ము లైనను మీ మధ్య నంత భేదము 
కలదు. 


విడువంగ వత్స పాలకుల భేదము నేరక వత్స రాంతమం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దడరుచు. గ్రొత్త పాత పశు లర్భకు లుండ(గ ధాత మోహియై 
పడెం గనిపించి రెల్లరును బాహు చతుష్క కిరీట భూషలే 
యడర జలాత్త తోయద నిభాంగ విహార విలాస వంతులై 


అంత బ్రహ్మ బాలురను దూడలను విడిచి పెట్టెను. అప్పుడు బ్రహ్మ క్రొత్త పాత పశువులకు 
బిల్లలకును భేదము తెలియక యాశ్చర్యముతో మోహమున మూర్భ సెందెను. అప్పుడు నల్లని 
మేఘపు వర్ణమున నాల్లు చేతులతో నాభరణములు కిరీటములతో నెల్లరు కనిపించిరి. 


శ్రీరమా సేవితుల మహా శేష తల్ప 

గతుల సనకాది ముని గణార్చితుల సుంద 

రుల నిమీలిత నేత్రుల రుచిరముగను 

గాంచె బాలు రంది నిన్ను గమల భవుండు రి. 


రమాదేవి సేవించు చుండ శేష తల్పమున సనకాది మునులు సేవించు చుండ సుందరులు 
నిమీలిత నేత్రు లైన బాలుర లందజిలో నిన్నే చూచెను బ్రహ్మ. 


మోహ వివశు( డాయె నలువ మూర్తు లెల్ల 

నీవ నీ సేవకులు గాగ నీవ యంత 

చేత నన్నపు ముద్దతో జెలువ మొప్ప. 

గాన వచ్చితి వటం దొలగంగ మాయ 9. 


అచట నున్న మూర్తు లన్ని నీవు నీ సేవకులు కా(గ( జూచి బ్రహ్మ మోహవివశు( డయ్యెను. అంత 
నీవు మాయను దొలంగించి చేతిలో నన్నపు ముద్దతో నందముగ గనిపించితివి. 


మోహము నశింప బల్మరు మ్రొక్కు లిడుచు 

నీకు నరిగె నలినజుండు నిజ నివాస 

మంత నీ విల్లు సేరితి వనుంగు సఖుల 

తోడం బాపు రుజలు మరుత్సుర వరేశ! 10. 


అప్పుడు మోహము తొలగి పోవ బ్రహ్మ నీకు పలుమార్లు మ్రైక్కుచు6 దన నివాసమున కేగెను. 
నీవును నీ సఖులతో నింటి కే(గితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది రెండవ దశకము. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 53. 
ధేనుకాసుర వధ వర్ణనము. 


బాల్య ముడిగి యంత బౌగండ మేతేర 
వత్స పాలనమ్ము వాసి జగతి 
నాథ గోగణమ్ము నైపుణమ్మునం గాయ 
నలరి తొడంగి తీవు జలజ నేత్ర 


మొదటి యైదేం డ్లయిన బాల్య దశను దాటి తదుపరి యైదేం డ్లగు పౌగండ దశను జేరం/గ దేవా 
దూడలను వదలి గోవులను నైపుణ్యముగం గావ నారంభించితివి. 


గోత్రావ నార్ధ మవతా 
ర త్రాతా సార్థకంబ రమణీయంబై 
బాత్రమ నీదు ప్రవృత్తియు 


గోత్రా పరి రక్షణంబు గోవిందాఖ్యా 


= 


గోవిందా భూరక్షణార్థ మవతరించిన నీకు గోవుల రక్షణము చేయు వృత్తి రమణీయముగ సార్థక 
మైనది. 


సంచరించుచు సుఖముగ మించి యన్న 

తో వనమునః జెల్వ మరసి నీవ ధేను 

క వనము సుదాము,డు వచింపం గదిసి రయ్య 
నిజ సిని నాదరించి జనింప ముదము 


అన్నతో నట్లు సుఖముగా వనమున సంచరించు చుండ ని సఖుడు సుదాము(డు చెప్పంగ నతని 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నాదరించి ధేనుకా వనమున కందటు సేరితిరి. 


అవ్వనమ్మున బలరాము( డడరి తాటి 
చెట్ల నూప దోర్చలమున, జెప్ప నీవు 
రాలెను ఫలోత్కరములు ఖర తను ధేను 
కాసురుండు నేతెంచె రయమున'ఈ గినిసి 


ఆ వనమందు నీ వచనముల నాలకించి బలరాముడు తాటిచెట్లను బలముగా నూప దాటి పండ్లు 
నేల రాలను. అంత నక్క డుండు పెద్ద దేహ మున్న ధేనుకాసురుండు కోపించి వేగముగా వచ్చెను. 


ధేనువులం గాచు వాండ నీ ధేనుకు నిట 
జంపం దగుదునే నే నను శంక తోడ 

సుర విదారకు ధేనుకు శూరు డగ్ర 
జుండు చంప జేసితి వయ్య చోద్యముగను 


ధేనువుల(గాచు నే నిక్కడ ధేనుకాసురుని నెట్లు చంపుదు నని శంకించి సురలను జీల్చు నా 
ధేనుకుని శూరు( డైన యన్న బలరామునిచే వింతగ జంపించితివి. 


పతి వధ నరసి జంబుక వర తనువుల 
భటు లదిర్ప జంబూ వర ఫలము లనంగ 
వారిం గొట్టి తాటి తరుల మూరిమీరు 
భయులు లీల వధించిరి వనజనేత్ర 


తమ రాజు వధను గాంచి ధేనుకుని భటులు జంబుకముల (నక్కల) రూపు నున్న వారు కినిసి 
మిమ్మెదిర్ప వారిని దాటి చెట్లతో జంబూ ఫలముల వలె వారిని మీ రిరువురు వ్రక్కలు చేసితిరి. 


జంబు కౌఘ వధము గాంచి జంబు కాఖ్య 
వరుణ దేవుండు మిక్కిలి భయము సెంది 
చిత్త మందు తన్నామము శీఘ్రుమ త్యజి 


తేగీ. 


తే.గీ. 


తే.గీ. 


యించె నిల నని యంతు. దా నుంచి శ్రుతుల 


జంబుకపు వజదను మీరు చంపుట చూచి జంబుక మను పేరున ప్రసిద్ధుం డైన వరుణుండు 


భయముతో నా పేరును వేదము లందు మాత్ర ముంచికొని జగమున విడిచెనని నేను దలంతును. 


సుర లనుచు నవతారపు వర ఫలమ్ము 
పొందితి మిపు డని యలరి పొగడ నిన్ను 
నగుచు నిజమని సఖులతో నంద సుత! ల 
బించె ఫలము లనుచు నారగించి తయ్య 


నీ యవతారపు ఫలము నిప్పుడు పొందితిమి మే మని సురలు నిన్ను సంతసించి పొగడు చుండ 
నిజము మనము పండ్లను బొందితిమి యని నవ్వుచు నీ సఖులతో నని నందకుమారా నీవు 
పండ్లను దింటివి. 


గుజ్జు గల పండ్లు రసమూరఈ గొసరి కొసరి 
తిని తనివి దీఅ మిత్రు లేతేర పండ్ల 

గుంపు తోడ ముదము నొంది గోప గృహము 
చేరి తయ్య ముకుందా మురారి కృష్ణ 


గుజ్జుతో రసము లూరు పండ్లను గొసరి కొసరి తిని తృప్తి సెంది మిత్రులు పండ్ల గుంపుతో వెంట 
నడువ సంతోషముతో ముకుందా యింటికి జేరితివి. 


చచ్చె ధేనుకాసురు(' డంచు మెచ్చు కొంచు. 
దియ్యనా తాటి పండ్లను దిని జయ మగు 
నంచు దీవించి జనులు జీవించు మనిశ 
మనిరి యనిల పురాధిప! యాపు రుజలు 


ధేనుకాసురుండు చచ్చె నని మెచ్చుకొని జనులు తాటి పండ్లను దిని జయ మగు నంచు నిన్ను 
దీవించి నిత్యము జీవించు మనిరి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది మూడవ దశకము. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 54. 
కాళియోపాఖ్యానము. 


ఘనముగ నీదు సేవల నఖండపు టుత్కత నర్కనందనా 

ధుని దమి ద్వాదశాబ్దములు తోరము సౌభరి నామ భక్తుండు 
న్మునియు( దపమ్ము సేయ నట మోహ గతాండజ దర్శనమ్మునన్‌ 
జనితము కా6గం గూర్మి మును సర్ప రిపుం డట కేంగుదెంచియున్‌ 


మున్ను నీ సేవ లందు నుత్కంఠతతో యమునా నదిలో నుండి పండ్రెండు వత్సరములు సౌభరి 
యను మునీంద్రుడు నీ భక్తుండు తపము చేయుచుండ(గ నందు ననురాగముతో నున్న చేపలను 
గాంచ వానిపై నతనికిం బ్రేమ కలిగెను. అప్పుడు గరుత్మంతు. డచటకి వచ్చి... 


తినుచు నుండ నొక్క రుషము వినత సుతుండు 
నీదు వాహన మ్మా(కలిని( గని ముని వ 
రుండు శపియించె నాతని రోష మూని 


యందు. బ్రాణుల భక్షింప డిందు వంచు 


తినుచుండ నొక చేపను వినత సుతుడు నీ వాహనుం డాకలితో నంత ముని కోపముతో నిందలి 
ప్రాణులను భక్షించిన చత్తు వని యాతనిని శపించెను. 


విషపు దర్ప మడర వినతాత్మజు నశన 

ము దినం గాళియుండు మూరి కొట్ట 

నతండు జక్క దాగె యమునా నది గరుడు 
డరుగ లేని చోటు నహి వరుండు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఒకనాండు కాళియుం డను సర్పరాజము తన విష దర్పమున గరుడుని యాహారమును దినంగ 
నలిగి పక్షీంద్రుండు తన జెక్కతో గొట్టంగాం గాళియుండు గరుత్మంతుడు చొజలేని యమునా నదిలో 
దా(గెను. 


అవ్విష రయమ్ము చేయము నాపగాత 

టీ దరులు జ్వలించె గడు మింటిం జరియించు 
విహగ సందోహ మకట భువి బడుచుండ( 
గాంచి జీవుల నీ మది కరం నయ్య 


ఆ విషపు జవమ్మున యమునా నది యొడ్డు నందలి చెట్లు మండుచుండెను. ఆకాశమున నెగురు 
పక్షులు నేలం గూలు చుండెను. ఆ జీవులను గాంచి నీ మనస్సు కరగిపోయినది. 


అంత నొకనా(డు కాళింది కగ్రజ విర 

హితము గాన నాంత మరుగ నెలమి సఖుల. 
గూడి గ్రీష్మోష్మ తప్తమై గోప గో గ 

ణమ్ము దనివిం ద్రాగె విష జలమ్ము నౌర 


అంత నొకనా( డన్న లేకుండ సఖులతోం గూడి వనాంతరమున( గాళిందీ నది కే(గ నెండ వేడికి 
నవ్వుచు గోవులు గోపు లకట విషజలమును దనివి తీర ద్రాగిరి. 


అచ్యుతా! నష్ట జీవుల నరసి పుడమి. 
గూల గదిసి సమీపము జాలి నిండ 
చిత్తమున దయారస సుధా సిక్త వీక్ష 
ణమ్ముల బ్రదికించితి తద్దణమ్ములం ద్రుటి 


అచ్యుతా యంత నీవు మరణించి పుడమి గూలిన వారి గాంచి సమీపించి జాలి నిండ(గ మదిలో నీ 
దయామృతంపు( జూపులు పజచి బ్రదికించితివి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


హర్ష వర్ష మగ్నులు లేచి యంగ గణము 
లందు నేమేమి మా కయ్యె నంచు గోప 

క జను లరసి యదుట నిన్ను గౌంగిలించి 
రెల్లరు నిను నీదు ప్రభావ మెటింగి మదిని 


మా మాయవయవములం దేమేమి యయ్యె నంచు సంతోషపు జల్లుల మునిగి లేచి యా గోప 
బాలురు నిన్ను జూచి నీ ప్రభావము నెజింగి నిన్ను గౌగిలించుకొనిరి. 


బ్రతికి గోగణము ముదము వడసి త్రుటినిం 
గనుల నీ రుబుకగ నిన్ను గాంచి సన్ని 

ధాన మందు మందముగ నాదములు సేసి 
చేరె నంబా యనుచు నిన్ను చెల్వముగను 


ఆవులు కూడ హర్షమున నిన్ను జూచి కనుల నీరు కాజంగ నంబా యనుచు బిగ్గరగా నజచుచు నీ 
చెంతకు. జేరినవి. 


ఒడలు పులకించే నెల్లెడ నడరె ముదము 
మా మనమ్మున( గలిగె సంభ్రమము భృశము 
నక్కజం బయ్యి యివ్విష మంతరింప 

నంచు వందించి మ్రైొక్కిర య్యా ముకుంద! 


అందటు నంత మాకు నొడళ్లు పులకించినవి, మనస్సులలో మిక్కిలి సంభ్రమ ముప్పొంగె నాశ్చర్య 
మయ్యె నానందము కల్లెను మా యీ విషమంతయు విటి(గి పోవంగా నంచు కీర్తించి వారెల్లరు 
నీకు మ్రొక్కిరి. 


గోపు లివ్విధి భక్తులు కోలుపోయి 

నట్టి జీవము లరసిరి యందటిీ రుజ 
లణ,చెదవు కృపా దృష్టి నిన్నరయ శరణు 
వాయు గేహాధిపా వ్యాధి బాపు మయ్య 


ఈ విధముగా నావులు గోపకులు వోయిన ప్రాణములను దిరిగి పొందిరి. నీ వందణి రోగములను 
నిన్ను శరణు వేండ గృపా దృష్టితో నణచెదవు. అట్టి గురువాయూరు నాథా నా రోగము నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది నాలుగవ దశకము. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 55. 
కాళియ మర్దనము. 


గ్రక్కున నడ్డగింప ఫణిం గార్యము నెంచి దృఢమ్ముగా నెదం 
జక్కటి యేటి తీరమున జప్పున నెక్కితి వీవు నీపమే 
యక్కడ నుండ బోడుగ విషానల తప్త పతత్ర రాశితో 
నుక్కు చెలంగ మిక్కుట మహో యన గోపకు లెల్ల రార్తినిన్‌ 


ఆ పాము ఘోర కార్యమును గ్రక్కున నాప నెంచి మనస్సులో దృఢముగా నా యమునా నది 
యొడ్డున నున్న మిక్కుటపు విషము వలన మండిన యాకులతో బోడిగ నున్న కడిమి చెట్టు 
నెక్కితివి. అయ్యో యని గోపకు లెల్లరు నార్తితో నజిచు చుండిరి. 


పాద పద్మ యుగమ్ములం బల్లవ మృదు 
సుందరములం బాదప మెక్కి చోద్యముగ న 
మంద గతి బహు దూరమునం దభంగ 
భంగ కల్లోల నది దూశి పడితి వయ్య 


పల్లవములు వలె నందముగా నున్న నీ పాద పద్మములతో నా చెట్టు పై మెల్లగా. గడు దూరము 
చని యడ్డు లేని కెరటములతోం గల్లోలముగా నున్న నది లోనికి దుమికితివి. 


ముజ్జగములు మోయు భూరి బలు(డ వీవు 
పడ(గం గంపితంపు వారిం జెల(గె 

ఘోర రవము చెదర నీరు నూటు విలుల 
దూర మొడ్లు మునింగె. దోరముగను 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ముల్లోకములను మోయఃం గల గొ ప్ప బలము గల నీవు నీటిలో. బడంగాం బెద్ద ధ్వని చెలరేంగినది. 
నీరు చెదరశా నూటు విల్లుల దూరము వరకు నొడ్డులు నీటిలో ముని(గినవి. 


చెల్ల చదరై యుదకము సుళ్లల్ల దిక్కు 
లందు వ్యాపింప శబ్దమ్ము లడర నదిని 
నీటి నుండి పై కేతెంచి మేటి పాము 
చేరె నసహనమ్మున నీదు చెంత గినిసి 


నీరు చెల్లాచెదరు కా6గ సుడులు దిక్కు లెల్ల వ్యాపించి చప్పుళ్లు చెలరే(గంగా విని యా పెద్ద పాము 
నీటి నుండి పైకి లేచి యసహనముగా నీ చెంతకు గోపముతోం జేరినది. 


పడగ లవి వేయి విప్పార జ్వాల శిఖలు 
మండు చుండ విషాగ్నుల మెండుగ గని 
పింప బహుశి ఖాంజన గిరి మించు భంగి. 


గాంచితి ఫణి గాళియుని నీ కనుల ముందు 


పడగలు విప్పారి విషపు జ్వాలలతో మెండుగ మండు చుండ బలు శిఖలతో నున్న యంజనంపు( 
బర్వతము వల గనిపించు గాళియ సర్పమును నీ కనుల ముందు చూచితివి. 


కనులు మండు చుండ. గాళియుండు విషని 
శ్వసనములం గబిచి దశనముల వడిం 
బేష్టలు కన రాని చెలువమున ననంత 
బలుని నిన్ను జుట్టి నలుక మీఅ 


అంతం గాళియుండు కనులు మండుచుండ విషము గ్రక్కు నిశ్వసనములతో బండ్లతోం బలుమార్లు 
నిన్ను ననంత బలుని నలుకతోం గజచి చుట్టుకొని యుండ నీ చేష్ట లావ్వియుం గన రాని విధమున 
నుంటివి. 


కానక నిన్నట గోపక 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధేను గణమ్ములు గలంగెను దీనత మిగులం 
గాన(గ నపశకునమ్ములు 
నా నందాదులును జేరి రాత్రము మీజన్‌ 


దీనత్వముతో గోపకులు ధేనువులు నిన్ను గానక మిక్కిలి కలంత జెందెను. అపశకునమ్ములు 
పెక్కు కన్పడ నందాదు లాత్రముతో నిన్ను జేరిరి. 


నీదు దురవస్థ వీక్షించి నీటి యందు 

నసువులను వీడ దమకింప నంద అంత 

గాంచి ఫణి బంధమును దొలగించి కొనుచు 

వచ్చితివి వడి నగుచు నా పడగ పైకి 8. 


నీయీ దురవస్థను జూచి యందజు నీటిలో, దమ ప్రాణములను వీడ నుద్యమింపం గాంచి యా 
పాము బంధమును దొలంగించికొని దాని పడగ పైకి నవ్వుచు వేగముగ వచ్చితివి. 


అందెల రవములు కలియ హస్త కంక 

ణస్వనముల ఫణములపై నాట్య మాడ 

దొడంగితి మృదు పాద రుచులు తోర మడర 

ఘల్లు ఘల్లుమని శ్రుతులు కలుపు చుండి 9. 


అందెల ధ్వనులు చేతి కంకణముల చప్పుళ్లతోం గలియంగ నీ మెత్తని పాదముల కాంతి మించగా 
ఘల్లు ఘల్లు మని సవ్వడి చేయుచు శ్రుతులు గలిపి యా పాము పడగలపై నీవు నాట్య మాడ 
ప్రారంభించితివి. 


తోష మందిరి గోపులు తోరముగను 

స్తుతు లిడిరి మునులు గురియ సురలు పూల 

వాన నృత్యమ్ము నీవు సల్ప ఫణి పైన 

వాయు పుర నాథ బాపుము వ్యాధు లల్ల 10. 


నీవు కాళీయుని పై నాట్య మాడుచుండ నందాది గోపులు మిక్కిలి సంతోషించిరి. ముని వరులు 
స్తుతించిరి. సురలు నీ పై బూల వాన కురిపించిరి. అట్టి గురు వాయూరు నాథా నా వ్యాధుల నెల్ల 


బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది యైదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 56. 
కాళియుని ననుగ్రహించుట. 


మెథియం గుండల ద్వయము కంపితము గాంగ 
నర్తనము సేసితి ఫణి ఫణమున నీవ 

యమర నమర దుందుభి నిస్వనములు సెలంగి 
యమర యువతుల గానమ్ము లడర దివిని 


దేవా నీ కుండలములు కంపించి కాంతి మెజియు చుండ పాము పడగపై నర్తనము 


సేసితివి.అప్పుడు దేవ దుందుభులు మ్రాగినవి. దేవ కాంతల గానములు దివినిం జెలంగినవి. 


వంచ నొక్కొక్క పడగ 

నుంచి పదమ్మున్నత ఫణ ముపరి తలమునన్‌ 
మించ గరతాళ రవములు 

నంచితముగ నాట్య మాడి తయ్య ముకుందా 


ఒక పడగ వంగిన నీ పాదములు వేరొక యెత్తుగా నున్న పడగపై నుంచి వరుసగ చేతి చప్పుళ్లకు. 
దాళము కలుపుచు ముకుందా నాట్యము సేసితివి. 


రక్త మయ మయ్యె యమునా జలమ్ము నలిగి 
పడగ లెల్ల నీపదముల భారమునను 

గాటి రక్తము కృశియించె, గాళియుండు 

వ్రాలి రతని సతులు నీదు పాద యుగళి 


అంతం బడగ లల్ల నీ పాదముల క్రింద వాని బరువునకు నలిగి రక్తము కాటిగా యమునా జల 


తే.గీ. 


తే.గీ. 


మంతయు రక్త మయ మయ్యెను. కాళియుండు కృశించెను. అప్పుడు వాని భార్యలు దేవా ని 
పాదములపై బడిరి. 


మున్న వారు నీ మహిమమ్ము విన్న వార 
మగ్న చిత్తలు నీ యంద మౌని వరుల 
కంద రాని స్తోత్రమ్ముల నడ్డు లేక 

నిన్ను నుతియించి రీశ్వర సన్నత లయి 


కాళియుని భార్యలు నీ మహిమము మున్న యెజింగిన వారు, నీయందు మనమును లగ్నము 
చేసిన వారలె. ముని పుంగవులు కూడ నేరని స్తోత్రములతో వినయమ్మున మిక్కిలి వంగి నిన్ను 
నుతించిరి. 


సర్ప వధూ లలామ నుతి సంచయ మింపుగ నాలకించి సం 
తర్పిత మానసమ్మునం ద్రిధామ దయారస వీక్షణమ్ములన్‌ 
సర్ప వరేణ్యు జీవములు సక్క(గ నీయ నతండు నెమ్మి నీ 
కర్పిత సన్నతాంగు' డయి యచ్యుత మ్రైక్కెను భక్తి మీటి(గన్‌ 


ఆ సర్ప కాంతల స్తోత్రములను విని త్రిధామా! తృప్తి సెందిన చిత్తముతో దయారస వీక్షణములతోః 
గాళియుని రక్షించితివి. అంత నతండు నతాంగు. డయి యచ్యుతా నీకు భక్తితో మ్రొక్కెను. 


చనుమ రమణక దీవికి వనధి మధ్య 
గలదు గరుడు వలని భీతి కనవు నీ వ 
చట యనంగ మన్నించి యచటకు సతుల, 
గూడి యేంగె నురగపతి కూర్మి తోడ 


అంత దేవా నీవు కాళీయునితో జలనిధి మధ్య నున్న రమణక మను దీవికి నేగ మని యచట 
గరుత్మంతుని వలని భయ ముండ దని చెప్పగా నిన్ను గౌరవించి యతడు దన భార్యలతో (6 
గూడి ప్రీతితో నేంగను. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఫణి సతీ మణు లిడ మణులు హారమ్ములు 
పటు బట లేటి గట్లు నందు 

ల ల ల 
నున్న వారి. గూడ నుల్ల మలం సంత 
సమున నశ్రులొలుక సాయ మయ్యె 


కాళియుని భార్యలు మణులు పట్టు బట్టలు నీ కొసంగిరి. అంత గట్టున యున్న వారినిం జిత్తమున 


సంతోష ముప్పొంగ గన్నుల నీరు కాజు గూడితివి. అంత సాయంసమయ మయ్యెను. 


అంధకారము వ్యాపింప నంత నింటి 
కేగ లేక పరుండిరి యెల్ల రచట 

నీ పదము లాశ్రయించి యయ్యాపగా త 
టిని దవానల మంత రేగ నలుదిశల 


అంత చీకటి క్రమ్ముకొనంగ నింటికి-. బో నలవి కాక యచ్చటనే నదియొడ్డున నెల్లరు నీ పదముల 


నాశ్రయించి పరుండిరి. అప్పుడు నలు దిశల కార్చిచ్చు వ్యాపించినది. 


చూచి కారు చిచ్చు లేచి యల్లరు కన్న 
కావు కావు మనగ గరుణ తోడం 

ద్రాగ నగ్ని వీడి త్రాస మెల్లయు, జిత్ర 
మయము నీదు ముఖ మరయంగ ననిరి 


వా రపుడు లేచి కారుచిచ్చును జూచి కన్నా మమ్మలను గావు మంచు వేడగా నీవు కరుణతో నా 
దవాగ్నినిం ద్రాగితివి. అంత వారు భయము వీడి కృష్ణా నీ ముఖము చూడ బహు చిత్ర మనిరి. 


వహ్ని యందు వటిలు వర్ణమ్ము పీతము 
కల దది యిపుడు క్రియగ నల పీత 
మనంగ బొగిడి రయ్య నిను హర్ష మొదవంగ 


హరి! హరించు మామ కాఘ రుజలు 


10. 


అగ్ని సహజపు వర్ణము పీతము. ఇప్పు డది నీవు త్రాగిన క్రియ చేత గూడ పీతమే యయిన దని 
నిన్నెల్లరు పొగిడిరి. అట్టి హరీ నా పాపములను రోగములను హరించుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది యాజవ దశకము. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 57. 


ప్రలంబాసుర వధ వర్ణనము. 


ఒక నాం డడవికి వ్రజ బా 

లకు లావుల తోడుత బలరామునితో నం 
శుకములు మెజియ నరిగితి త 
మకమ్ముతో వరద! దేవ! మన మలరంగన్‌ 


దేవా వరముల నిచ్చువాండా నీ వొకనాండు గోపబాలురు నన్నయు దోడు రా నావులతో. బ్రకాశింప 
వస్తము లడవికి సంతోషమున వెడలితివి. 


విమల తర సురుచిర బృందావన విభవ 
మ్ములను జూపుచు నల బలున కెలమి 
దండ మమర చేత భాండీరక వటము( 
జేరి తాడ నట సచివుల తోడ 


అందమైన బృందావన విభవములు బలరామునికి ముదముతోం జూపుచు( జేతిలో దండము 
విలసిల్ల( జెలికాండ్రతో నాడుటకు భాండీరక మను మట్టే చెట్టు సేరితివి. 


నిన్ను జేరె. జంప(గ నెంచి నిల్చి గోప 
బాలునిగ బ్రలంబు(డు లంబ బాహు డంత 
కనికరము వీడి యసురుండు కాననమ్ము 
నందు గాంచి యెల్లర వెస నంద సూన! 


ఓ నందతనయా నిన్ను జంప నెంచి గోపబాలుని వేషమున( బొడవు చేతు లున్న ప్రలంబుం డను 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


రాక్షసుడు దయవీడి మిమ్మెల్లర నడవిలో: జూచి యచటకు వేగం జేరెను. 


కాంచి వాని గుర్తించియు వంచన గని 
యెజుంగని విధమ్మున మసలి తీవు వాని 
గూడి మజ్జి సరసం బటు గోప బాల 

కులం గలసి ద్వంద్వ యుద్దము గూర్చి తయ్య 


వానిని జూచియు వంచింప గుర్తింప నట్లు నటించితివి. అంత మజ్జి చెట్టు దగ్గర బాలురను ద్వంద్వ 
యుద్ధపు టాటకై కూర్చితివి. 


బలు డొక దెస నీ వొక దెస నలర రెండు 
సంఘముల నేర్పజుపః బలాశనుండు బల మె 
అంగి నీది భీతిల్లి నీ సంగడి నర 

యంగ జేర్చుకొంటివి దేవ! సంగరమున 


బలరాము+ డొక వైపు నీ వొక వైపుగా రెండు గముల నేర్పజచితివి. నీ బలము నెజింగిన వాడు 
కనుక యా రక్కసుండు భయమంది నీ వైపు నుండ గోర యుద్ధమున నతనిని జేర్చుకుంటివి. 


నీ వోడంగ శ్రీదాముని 

నీవే మోసితి నియమము నెరవేర్పంగం 
గావే సదృక్తాళికి 

సేవకుండవు పంకజాక్ష! చిత్రం బగునే 


అప్పుడు నీ వోడ శ్రీదాముని నియమము ప్రకారము నీవు మోసితివి. చిత్ర మేమున్నది నీ వకట 
సదృక్తులకు సేవకుండవే కదా పంకజాక్ష. 


ఇవ్విధము మోయు వారల నింక మోయ 
బడెడు వారల బలభద్రు వలన నోడి 


నం బ్రలంబుండు మోసె నన్న నతి దూర 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ము గొనిపోయి నీకు బెదరి మూరు డకట 


ఈ విధముగా మోసెడు మోయం బడు వారలలో బ్రలంబు( దోడగా బలరాముని మోసికొని నీకు 
భయపడి మూర్చుండు చాల దూరము తీసికొని పోయెను. 


తనను గొని చనంగ నతండు కడు దూరము 
గాంచి హలధరుండు పెంచె. దనదు 

బరు వసుర ధరించె వడి స్వీయ రూపము 
చకితు డయ్యె నంత శౌరి గూడ 


ఇట్లు దనను దూరముగ తీసికొని చను చుండ బలరాముడు దన శరీరపు బరువును వింతగ 
విపరీతముగా. బెంచెను. అంత నసురుండు నిజరూపము ధరించెను. అంత బలరాముడు గూడ 
చూచి యాశ్చర్యము సెందెను. 


ఎత్తున నసుర మూపున నింపుగం గని 

నీ ముఖము దూరమున ముష్టిని బిగియించి 
భీతిలక త్రుటి నతి దుష్టు పిశిత భోజ 

ను నడిచె దృఢమ్ముగ బలుండు కినిసి కరము 


ఆ రాక్షసుని మూపున నెత్తున నుండి దూరము నుండి నీ ముఖము సూచి భీతిల్లక తన ముష్టిని 
బిగించి వేగముగ బలరాముండు నా దుష్టుని రక్కసునిం గోపముతో దృఢముగాం గొట్టెను. 


చంపి దైత్య వీరుని నీదు సన్నిధి కరు 

దెంచి యాలింగన మొనర్ప నంచితముగ 
నమరులు కురిసిరి విరుల నలరి మీ ప 
యిన భృశముగ నభమ్మునం దనరి యపుడు 


అట్లు దైత్యుని జంపి బలరాముడు న్స్‌ సన్నిధికి జేరి యాలింగనము సేయంా దివి నుండి సురలు 


సంతసించి మీ యిరువురిపై( బూలవాన కురిపించిరి. 


తే.గీ. 


పన్నుగం బ్రలంబ నిధనము పరగ జేసి 
తయ్య యిందీవరశ్యామ యఖిల భువన 
సంచ యాధార కరుణ. దతిక్షణమ నాదు 
క్లేశ చయము హరింపుమ కేశవ! హరి! 


అట్లు చక్కగ బ్రలంబుని జంపించితివి. సకల భువనములకు నాధార మైన వాండా యిందీవర 
శ్యామా కేశవా హరీ కరుణతో నా క్లేశములను శీఘ్రమ తొల(గించుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది యేడవ దశకము. 


11. 


మత్తకోకిల. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 58. 


దావాగ్ని ఘమోక్రాది వర్ణనము. 


ఆట లందు. బ్రలంబు. జంపుట యందు నుండ విలంబనం 
బౌట ధేనువు లంత స్వైర విహార లీల జరించి దూ 

రాటవీ స్థిత శాద మారసి యారగింప నిషీకపుం 

దోట కేంగిన వెల్ల శీఘ్రమ దూంకుచుం దమి మాధవా 


మాధవా యాటలలోను, బ్రళంబునిం జంపుట యందు నాలస్యము కాంగ ధేనువులు యథేచ్చగా 
విహరించుచు నడవిలో దూరమున నున్న జిల్లు గల తోటలో. బచ్చ గడ్డిని? జూచి తినుటకు 
దూంకుచు వేగముగా నేంగినవి. 


ఘర్మ తాప మెజుంగని నిర్మ లాతి 
రమ్య బృందావ నాంత రారణ్య మే(గ 
నూష్మ దాహ సంతప్త ధేనూత్కరమ్ము 
నీదు విరహమ్మున నిలిచె నిశ్చలముగ 


వేసవి వేండి నెటు(గని బృందావనమునకుం జివర నున్న యడవి కేగ(గ నుష్టము దాహములతో 


మిగుల సంతప్తమైన యావుల గుంపు నిన్ను నెడంబాసిన దుఃఖముతో నిశ్చలమై నిల్చినది. 


శౌరి! సహచరులం గూడి సరణి తప్ప 
వెతక దవ్వుల ముంజాటవి కదిసి కని 
తప్త పశువుల జేర యత్నమ్ము సేయ 
నగ్ని చెలరే(గె నెల్లెడ నక్క టకట 


ఆ.వె. 


తే.గీ. 


కృష్ణా నీ సఖులతోం గూడి వెతకుచు దారి తప్పి ముంజిగడ్డి యున్న తోటకు జేరి తపించుచున్న 
యావులను జూచి వానిని జేరుటకు యత్నించుచుండ నంత నక్కటా యగ్ని చెలరే(గినది. 


సకల దిశలు మండ శబ్దించి భయదమ్ము 
గ ననలమ్ము మూయ గతుల లోక 
బంధు కావు మనుచు. బ్రార్జించి శరణాగ 
తు లయి రంత నీకు దుఃఖ హార 


దిక్కు లన్నిట భయంకరపు శబ్దములతో మండుచు నగ్ని దారులను మూయశా లోక బాంధవా 
మమ్ము గావు మనుచు బ్రార్ధించుచు దుఃఖములను బాపు నీకు నెల్లరు శరణాగతు లైరి. 


చాలు భయమ్ము చా లనుచు( జక్క(గ మూయుండు కన్ను లంటి నీ 
మేలగు పల్కులన్విని నిమీలిత నేత్రులు కా(గ నెల్లరుం 

గాలడు నగ్ని ముంజ వర కానన మెక్కడ యక్కజమ్ముగం 

గాలిడి రవ్వ టాగమ సకాశము విప్పంగ6 గన్ను లెల్లరున్‌ 


భయము చాలు నింక మీ కన్నులు మూసికొనుః డన్న నీ మాటలు విని వారు దమ కన్నులను 
మూసికొనిరి. అంత వారు కన్నులు తెబివగా వింతగా నగ్ని లేదు ముంజాటవి లేక పోగా వారు 
మట్టీ చెట్టు చెంత నున్నారు. 

అ ల 


జయము జయ మని మందహాసమున మాయ 
యంచు బొగడంగ నిను గ్రీడ లాడ మించి 

వన విహారమ్ము లలరంగ బాట లాది 
కుసుమములం( దేటపడె వేసవి సమయ మని 


అంత జయము జయము నీ కని చిరునవ్వుతో నిన్ను వారెల్లరు మాయ యిది యని పొగిడి 
క్రీడలతో వనవిహారము సేసిరి. పాట లాది పుష్పములు పూయుట వలన మాత్రమే యది వేసవి 
కాల మని తెలియు చున్నది. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


విముఖులు భరింప వేసవి వేండి నెల్ల 
నిన్నుభజియింపః దాపము నీరు కాగ 

నీ భుజముల తేజమ్మది నెగడ నెల్ల 
గడపితి యమునా తటి ఘర్మ మడరి నీవు 


నీ శత్రువులు వేసవి వేండికి, దాపము సెందిరి. నిన్ను భజించిన వారు తాపమును బొందక 
యుండ నీ భుజ బలము దనరగా యమునా నది తటిని వేసవి కాలమును గడిపితివి. 


ఘనములు రేగ నీదు ఘన కాయ నికాశ వికాసమానమై 
తనరగ(' జంచలా రుచులు తావక పీత దుకూల కాంతుల 
జనులకు నీయ హర్షము భృశమ్ముగ వచ్చెను వర్ష కాలమే 
౦ ౦ 
యనువుగ శైల కందరము లందు విహారములం జెలంగితే 


దేవా నీ శరీర వర్ణమున దనరు మేఘములు రే/గగ నీ పచ్చని దుస్తుల కాంతి వంటి మెజపుల 
కాంతి మెజయు చుండ జనుల కెల్లరకు హర్షము నిచ్చుచు నంత వర్ష కాలము వచ్చెను. 
అనువుగాం గొండ గుహలలో విహారము సేయుచు నీవు ప్రకాశించితివి. 


గుహల చరియించు నిన్ను నా కుధర రాజ 
ము నుతియించె గోవర్ధనమ్ము మధు రాతి 

మధుర కేకి ధ్వనుల: గదంబ కుటజ కుసు 
మాంజళుల దేవ! ముదమార నంచితముగ 


గుహలలో విహరించు నిన్ను గోవర్ధన పర్వతము మధురమైన నెమళుల కూతలతోం గదంబము, 
కొండమల్లె పూవులతో నంజళు లిడి నుతించెను. 


ఆమని యరుదెంచెను విమ లాంబు పూర 
ములు నదులు భక్త మనముల వలి జరించు 
చు వనముల. బశువుల మేపుచు వెలసితివి 
యనిల నగరేశ్వర యనామయమ్ము నిమ్ము 


అంత వసంత బుతు వేతెంచెను. నదుల లోని నీరు భక్తుల మనస్సుల వలా నతి నిర్మలముగా 
నుండెను. నీవు వనము లందు+ దిరుగుచుం బశువులను మేపు చుంటివి. అట్టి గురువాయూరు 
నాథా నాకు నారోగ్యము నిమ్ము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది యెనిమిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 59. 
వేణుగాన వర్ణనము. 


నవ కుసుమ కోమ లాజిర మవనిం బ్రణయ 
జనకము నశేష మోహనము నయి తనర 
నీవు పర చిన్ముదాత్మకమై వజల న 


బల లహ రహము వశ లరి బ్రహ్మతత్త్వ 


క్రొత్త పూవు వలె మృదువైన మేనితోం బ్రేమ పుట్టించెడు మోహన రూపముతో జిదానందమును 
గలుగం జేయు నట్లు నీ వలరు చుండ బ్రహ్మతత్త్వా నీకు గోపిక లెల్లరు దిన దినము వశలైరి. 


మన్మ థోన్మథి తాత్మ భామా మణులు త్వ 
దీయ దర్శన రత తప్త దీన మాన 
సలు సహింపం జాల రయిరి చనంగ నీవు 


వన ముదయమం దకట గోప వనితలు హరి! 


హరీ యుదయమున నీవు వనమున కే(గ గోప కాంతలు మన్మథార్తలై నీ దర్శనమునకై మిక్కిలి 
తపించుచు దీనమైన మనస్సులతో నీ వియోగమును సహింప జాల రైరి. 


నీవు వెడల దృష్టి నిల్పి మృగేక్షణ 

లు కడు దవ్వు లలనలు మనసు లరు 
గంగ నీ వెనుకనె కథలు నుడువుచు వే 
ణు రవము వినుచు ముద మరసిరి మది 


నీ వేగంగానే యా మృగ నయనలు చాల దూరము వటికు దృష్టు నిలిపి యా లలనలు మనసు 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లుప్పొంగ నీ వెనుక నీ కథలను జెప్పుకొనుచు నీ వేణు గానమును వినుచు సంతోషమును 
బొందుచుండిరి. 


అటవి కే(గి సుంద రాగము మూలమం 
దుంచి కాలి పైన నొక్క కాలు 

నతి విలాస మొప్ప నవ్వేణు నాళము 
నూ(ద తొడగి తీవు నాద మలర 


అడవి సేరి యందమైన చెట్టు మొదలునం గాలిపై( గాలు వేసికొని నిల్చి విలాసముగా వేణువును 
మధురముగా నూంద. జాగితివి. 


మదన బాణ హత లయిరి సుదతులు దివి 
జంతు పక్షి జాలమ్ము నిశ్చలము నిలిచె. 
గరిన శిలలు గూడ చలించి కరంగం జాగె 
నీదు వేణు నాళ జనిత నాదమునను 


అంత నా గానమునకు సుదతులు మదనుని బాణముల పాలైరి. యాకాశమున( బక్షులు, జంతు 
రాశులు చలనము లేక నిల్చినవి. గట్టి టాళ్లు కూడ కర(గ( జాగినవి. 


వేణు బిలముల( దరళంపు వ్రేళ్లు కదల( 
దాళ బద్ద మాడంగ( బాద ముకుళమ్ము 
చూడ కున్న నూహల వ్రజ సుందరు లట 
మోహ పరవశ లై రయ్య మోహ నాంగ 


వేణు రంధ్రముల నీ ప్రకాశవంతమైన వ్రేళ్లు కదలుచుండ( దాళమున కనుగుణముగ మొగ్గ వోలు నీ 
పాద మాడుచుండ జూడకున్నను దమ యూహాలలోం గాంచి గోపికలు మోహ పరవశ లైరి. 


నీదు మెయి. గాంచి ఖేచరీ నిచయ మింక 
ఖగ మృగ పశు నికాయము( గాననమ్ము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పదము లంట6గ ధన్యత బడసె నంచు 


గౌరవించిరి నిశ్శంక( గాంత లెల్ల 


నీ శరీరము గాంచి ఖేచరకాంతలు, మృగములు పక్షులు పశువులు నీ పాదముల నంటి 
యడవియు ధన్యత బడసినవి యని నిన్ను కాంత లెల్లరు గౌరవించిరి. 


మురళి గోల మిగిలిన యధర సుధా ర 
సమ్ము నైన నక్కట నొక్క సారి గ్రోలు 
టయు దురాశ యనగ దూర మయినది మన 


కని పలుమటు వేణగిరి వల్ల వాబ్బ ముఖులు 


ఆ గోపికలు మురళి త్రాగశా మిగిలిన నీ యధర సుధ నైన నొక్కసారి కూడ గ్రోలుట తమకు దురాశ 
యైన దని పలుమార్లు కలంత సెందిరి. 


అవ్విధి ననంగుని యనుగ్రహమ్మున వశ 
లైరి నీకు వశలు రాగ మలర భృశము 
దేవ! నిత్యము మూఢత యావహించె 


వారి కన్య కార్యమ్ముల వారి జాక్ష! 


దేవా యా విధముగా ననురాగము మీటి గోపికలు నీకు మిక్కిలి వశ లైరి. ఇది యా మన్మథుని 
యనుగ్రహమే. నిత్యము వారికి నితరము లైన పనులపై నాశ సన్న గిల్లినది. 


పుట్టు ననురాగము స్వభావమున( జలంగి 
యత్నమునను సందేహమ యగును ముక్తి 
వా రొకట రెండు వడసిరి భాగ్య మబ్బ 
వాయు పురనాథ నన్ను గాపాడు మయ్య 


స్వభావ సిద్ధముగ బ్రేమ పుట్టును. ప్రయత్నమునం గూడ ముక్తి యనుమానమే. వారి భాగ్య 
మనంగ నా రెండును వా రొక్కటనే పొందిరి. గురువాయూరు నాథా నన్ను గాపాడుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నేంబది తొమ్మిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 60. 
గోపీ వస్తాపహరణ వర్ణనము. 


అంగజ పరి తప్తాత్మ లహ రహము భవ 
దంమ్రు తామరసద్వయ దాస్య కాంక్ష 
నద్రిజ కిసుక బొమ్మకు యమున యొడ్డు 
నందు గోపిక లొనరింతు రర్చనః దమి 


గోపికలు కాముని తాపమున కలసి దినదినము నీ పాద పద్మ యుగమునకు దాస్యము సేయు 
భాగ్యము నందలి కోరికతో యమున యొడ్డున పార్వతి రూపమున నిసుక బొమ్మను జేసి భక్తి, 
బూజింతురు. 


నిన్ను భర్తగా బడయంగ నెలత లబ్ద 
నేత్ర లుదయమ్ము కాళింది నాత్ర మడర 
జేరి మ్రొక్కు లర్పించిరి మూరివార 
నేకములు నీదు కథల వహించి రతిని 


దేవా నిన్ను భర్తగా బొంద గోరి పద్మనేత్ర లుదయమున+ గాళిందీ నది సేరి నీ కథ లనురక్తితో 
దలంచుచు మ్రొక్కు లర్పించిరి. 


పూర్తి కాగ వ్రతము ముప్పది దినముల 
సుదతుల దయ జూడ మదిని దలంచి 

కరుణం. గదలి యమున దరలాక్షులను గాంచ( 
జిద్విలాస మురిసి చేరి తయ్య 


కం. 


కం. 


కం. 


అట్లు ముప్పది దినముల వ్రతము పూర్తి కా(గ వారిని గరుణింప మది నెంచి యమునా నదికి నా 
తరళాక్షులను గాంచ నో చిద్విలాసా సంతసమునః జేరితివి. 


యమునా తటిని విడిచి వ 

స్తములు జలక మాడ దొడంగ రమణులు వ్రత మం 
తము కాగన్‌ సిగ్గు పడిరి 

యమునా తటి గొల్ల భామ లారసి నిన్నున్‌ 


వ్రతాంతమున యమున యొడ్డున బట్ట లుంచి రమణులు స్నాన మాచరింపం దొండంగ నంత దేవా 
ని న్నచ్చట సూచి సిగ్గుపడిరి. 
౧ 


అవనత లజ్ఞాన్విత ముఖ 

ధవలాక్షులు నిల్వ నీట ద్వరితమ్ముగ నీ 
వు వసన జాలము కొని భూ 

జ విటప మెక్కి నిలిచితివి జలజద ళాకా 


సిగ్గుతో దలలు వంచుకొన్న వారై నీటిలో నుండగ నా వనితలు నీవు త్వరితముగ వారి వస్త్రము 
లన్నిటిని గ్రహించి వనజాకా యచ్చటి చెట్టు కొమ్మ నెక్కితివి. 


సునయన లారా రండి(కః 

గొనుండు మీ మీ వలువలు కోమలు లారా 
యని పలుక నగుచు నీ వా 

వనితా రత్నములు పడిరి భ్రమలో నంతన్‌ 


అంత నీవు నవ్వుచు నో సుదతు లారా వచ్చి మీ మీ బట్టలు గొను డని పలుకగా వారు సంశయ 
భ్రాంతిలో బడిరి. 


అల మనుము చిరము బాలక 
కలతం బెట్టంగ నేల గన్నా వసన 


కం. 


కం. 


మ్ముల నిమ్మంబుజ నయనా 
వలదీ జా గన నొసగితి పన్నుగ స్మితమున్‌ 


అంత వా రో బాలక చిరకాలము జీవించుము మమ్ము కష్ట పెట్టక మా వస్త్రముల నిమ్ము. ఇంక ని 
వాలస్యము సేయకు మనిన నీవొక్క నవ్వు నిచ్చితివి. 


చేతులు మోడ్చి విశుద్ధపు( 

జేతస్సుల నీ పయి నిడి చిత్తమ్ములు వా 

రా తటి నెక్కి యడుగంగాం 

బోతములు వరముల తోడ మూరి యొసణితే 


శుద్ద మైన మనస్సులతోం జేతులు మోడ్చి నీ పైం జిత్తము నుంచి వా రా యొడ్డునకు వచ్చి వేడు 
కొన వస్తములతో. బాటు వరములను గూడ నొసంగితివి. 


తెలిసిన విక మీ కోర్కులు 
లలనామణు లార మీ రరసెదరు యమునా 
తలమున వెన్నెల పన్నుగ 


నలర నిసిని నాం బలికితి వంబుజ నాభా 


ఓ లలన లారా మీ కోర్కుల నెజింగితిని వెన్నెల విరియు చుండ యమునా తటిని రాత్రి మీరు వాని 
నరసెద రని పద్మాక్షా పలికితివి. 


వినియా మధు రస కలిత వ 

చనములు నీ నోట మదగజ గమనలు ముద 
మ్మున మజిమజి సూచుచు వల 

పున నిను మెల్లగను ధామముల కేగి రింకన్‌ 


తేనె వంటి నా పలుకలను నీ నోట విని సంతోషముతో నా మదగజ గమనలు నిన్ను దిరిగి తిరిగి 
చూచుచు మెల్లగ వారి వారి యిండ్లకు నేంగిరి. 


10. 


తే.గీ. 


వల్లవీ కాంత లెల్లరం జల్లగం గరు 

ణించి యిట్లు వనమ్ముల సంచరించు 
చును యథావిధి నుంటివి చూచి చల్ల 
ని కరుణామయ! బాధలు నెమ్మి బాపు 


ఆ గోపికలను జల్లంగం గరుణించి యట్లు వనములో సంచరించుచు యథావిధి నుంటివి. ఓ కరుణా 


మయా మా బాధల నరసి పాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నటువదవ దశకము. 


11. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 61. 
యజ్వపత్న్యుద్దరణ వర్ణనము. 


వనమున కొక తి బృందా 

వనమున కతి దూర మేణంగి వ్రజ గోగణముల్‌ 
దనర ద్విజాంగనల గమిని 

ననుగ్రహింపం దలంచితి మహా భక్తాలిన్‌ 


దేవా యొక దినము బృందావనమునకు దూరముగ జని గోవులు గోపులు నలరు చుండంగ 
నక్కడి బ్రాహ్మణ వనితల గుంపు నీ భక్త సమూహమును గరుణింప నెంచితివి. 


అగృహ విపి నాంతరమున గోపార్భకులను 
గాంచి యా(కలి దప్పుల( గల(తం జెంద 
వారి బంపితి వచ్చోట జేరు వందు 

యాగ మొనరించు విప్రుల నన్న మడుగ 


ఇల్లులు లేని యా యడవిలో గొల్ల పిల్ల లాకలితో నలమటించుటను గాంచి యక్కడ యాగమును 
జేయుచున్న విప్రుల నన్నము నడిగి రండని వారిని బంపితివి. 


ఏంగి గోపబాలకు లన్న మింత యడుగ 
నీదు పే రెలమి నుడివి నీరజాక్ష 
వినియు వేదజ్ఞు లక్కట వినని రీతి 
నుండిరి పలుక రైరి ద్విజోత్తము లట 


నీరజాకా యా పిల్ల లేగి నీ వడిగితి వని వారల నన్నము నడుగంా నా వేదజ్ఞులు వినియు వినని 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


కం. 


యట్లుండి బ్రాహ్మణోత్తములు పలుకరైరి. 


అట్లనాద రార్జి తాత్మ గోపాలార్భ 
ఇ యద + 
కులు వను దిరిగి రులుకున గన నది 
యుక్త మెట్లనంగ భక్తి విహిన య 
జ్వ లిడుదురె యశనము తలప నిజము 


అట్లనాదరమున కలత సెంది గోప బాలురు తాపమున వెనుదిరిగిరి. కాంచగ నయ్యది యుక్తమే. 
ఏ లనిన భక్తి లేని యాజ్ఞికులు నిజ మెంచ నన్నము నిత్తురే? 


తెలుపు(డే నడిగిన యట్లు నల గృహిణుల 
కేగి దయ నన్న మీగల రెలమి యనంగ 
మందహాస మలర విని యంద అపుడు 


దారకులు దారల నడిగి రారగింత 


అంత నే నడిగి నట్లు వారి భార్యల నడుగు(డు వా రీయం గల రని నవ్వుచు బాలకులను దేవా 
పంపితివి. అప్పుడు వా రేగి భార్యల నన్నము నడిగిరి. 


మనసుల నింపి నీ యభిధ మానిను లంతట సంభ్రమమ్మునన్‌ 
మునుకొని భక్ష్య భోజ్యములు మూరగ నింపుగ నాల్లు రీతులం 
గని తము నడ్డగించినను గాదని త్రోసి స్వకీయు లందటిం 

గన నిను వచ్చి రచ్చటకు( గన్నులు నిత్యము కాయ కాయలే 


మనస్సు లందు నీ పేరు నిలిపి సంభ్రమముగ నుద్యమించి భక్ష్య భో జ్యాది నాల్గు రకములను దీసి 
కొని యడ్డగించెడు తమ వారి నందటిీని( గాదని నిన్ను జూచుటకు వచ్చిరి. దేవా వారికి నిరతము 


నిన్ను జూడ వలె నన్న తపనతో గన్నులు కాయలు కాచినవి. 


శిరమున. పింఛము కదల. జి 
కురములు చెక్కిళులు దూ(గు గుండలములతో? 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గరము మెజయంగ నినునీ 
కర ముండగ సఖు భుజమునం గాంచిరి ముగుదల్‌ 


వచ్చి తలపై పించము, ముంగురులు గదలాడ, చెక్కిళ్లు నూగు చుండు కుండలములతో 
మెజియుచుండ నొక చేయి నీ సఖుని భుజముపై నుంచి నిల్చిన నిన్ను ముని పత్నులు 


సూచిరి. 


ఒకత యంతట నిను జేర నుత్సహింప 
ధవుండు బుత్విజు( డాపంగం దరుణి తలశు 
నిజ మనమ్మున నిన్ని(క నెమ్మి భక్తి 
సుకృత మౌర కైవల్యమ్ము( జోద్య మందె 


నిన్ను జేరు నుత్సామున జను తటి నొకతె భర్త బుత్విజుం డాపగాం దన మనమ్మున నిన్నే భక్తితో ( 
దలంప నామె కైవల్యమును బొందెను. ఆహా యేమి సుకృతము! 


భోజనమ్ములం గైకొని ముదితల దయ 
వెస ననుగ్రహించి రతినిన్వీడ నొల్ల 
కున్న నధ్వరుల కొటికు( గన్న యనిపి 
తయ్య వా రాదరించిరి యా సుదతుల 


కన్నా యా భోజనములను స్వీకరించి ముని పత్నుల ననుగ్రహించితివి. వారు నిన్ను నీ యందలి 
ప్రేమతో నిన్ను వీడ నల్ల కున్న నయ్యాగ కర్తల కొజకు వారిని బంపితివి. వారి భర్తలు కూడా వారి 
నాదరించిరి. 


ఎటి(గి నిజదోషములు మది నెటి(గి దార 
లందు జెలంగు భక్తి దిరిగి యార్య జనులు 
తత్త మెటి(గి నుతించిరి తమిని నిన్ను 


వ్‌ 
రోగముల బాపుమ దయ మరుత్పురేశ! 


10. 


ఆ మునులు తమ దోషముల నెటి(గి తమ భార్యల భక్తి తత్పరత నెజింగి నీ తత్త్వ 


ప్రీతితో నిన్ను మిక్కిలి నుతించిరి. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


మును గ్రహించి 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది యొకటవ దశకము. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 62. 
ఇంద్రయాగ విఘాత వర్ణనము. 


ఒకపరి గోగ ణావన జనోత్తము లెల్లరు సేయ నధ్వర 

మొకటి పదార్ధ సంచయము నొప్పుగః గూర్పంగ౦ గాంచి శౌరి! తం 
డ్రి కడకు నేగి యింద్రునకు రేగిన దర్ప మడంప నెంచి నీ 

వకట యెటింగి కూడ యిది యంతయు నేమిటి కంచు నంటివే 


ఒకసారి గోపాలకు లందటు యజ్ఞము నొకటి సేయ నెంచి సంభారముల నొడంగూర్పంగా దేవా నీవు 
దాని నెజింగియు నింద్రుని గర్వ మణశు నెంచి తండ్రి కడ కేగి యిది యంతయు దేని కని జనకుని 
నడిగితివి. 


ఇంద్ర మఖమ్ము సేయం దగు నింపుగ6 బుత్ర యతం డొసంగు దే 
వేంద్రుండు వర్ష వర్షముల నిద్ధర వర్షము మాన వాళికిన్‌ 

మంద్ర ఘన ప్రదత్త వన మండల జీవులు లోకు లెల్ల ఘో 
షేంద్రము మీదు మిక్కిలి దృ ణేద్ధ జ లార్తమ నందు డిట్లనెన్‌ 


కుమారా యింద్రునికై యాగము సేయ వలెను. అప్పు డింద్రుండు ప్రతి సంవత్సరము వర్షముల 
నొసగును. గంభీరమైన మేఘములచే నీయ? బడిన నీటి సమూహమున నాధార పడిన వార లీ 
లోకు లెల్లరు. మీదు మిక్కిలి మన మంద గడ్డికి నీటికై తపించునదియే. ఇట్లు నందుడు చెప్పెను. 


అప్పలుకు లాలకించి సత్య మకట యది 

కా దని సహేతు వంటివి కాంచ జీవ 

రాశుల యదృష్టము లిడు వర్షమ్ముల నిల 
నివ్వన తరు లే మొసం౧ నా యింద్రునకును 


తే.గీ. 


తే.గీ. 


ఆ పల్కులను విని యది సత్యము కాదని కారణములతో నీవు పల్కితివి. జీవ రాశుల మున్ను 
చేసిన యదృష్టములే వరముల నొసగును. ఈ యడవిలోని వృక్షము లింద్రున కేమి యిచ్చినవి 
యని ప్రశ్నించితివి. 


మనము మన పశువులు కుల ధనము సత్య 
మరయ గిరి నిమిత్తము శైల వరున కీయ 
బూజ లుచితమ్ము సురలు సుపూజ్యు లయ్యు 
భూసురేంద్రు లారాధ్యులే పుడమి నంటి 


మనము, మన పశువులు, మన జాతి ధనము కూడా యీ కొండ వలననే కదా. ఈ కొండకు, 
బూజ సేయ నుచితము. దేవతలు పూజ్య లైనను భూసురులును బుడమిలో మనకు మిక్కిలి 
యారాధ్యులే. అని దేవా నీ వంటివి. 


నా విని నీదు పల్కులను నందుండు మున్నగు గోప ముఖ్యులున్‌ 
వే విన యాన తాంగులయి విప్తుల కర్చ లొనర్చి దానముల్‌ 
వావిరి యిచ్చి యద్రికిని? బన్నుగం జేయ బ్రదక్షిణమ్ములన్‌ 

నీ వవి యారగించితివి నెమ్మి నగాత్మగ వారి సన్నిధిన్‌ 


ఆ పల్కులు విని నందుడు మున్నగు గోపకులు వినయమ్ముగ బ్రాహ్మణులకు బూజ లొనర్చి 
యా కొండకు బ్రప్రదక్షిణములు సేసి నైవేద్య దానములు విరివిగ నిచ్చిరి. కొండ కాత్మగ నీవు వారి 
సమక్షమున నవి యారగించితివి. 


అంతం జూడుండు నగమ స్వయముగ నార 
గించె నిడిన వనృతములే గిరలు నావి 
కొండ కావ నోపు నలుగం గొండ గొంగ 
నెల్లర నన మురిసిరి వారెల్ల రపుడు 


అంత నీ కొండయే స్వయముగా నారగించినది చూచితిరా నా మాట లసత్యములు కావనియు 
నింద్రుం డలిగినచో నీ కొండ మనలను గాపాడు ననియు నీవు పలుక వారెల్లరు సంతసించిరి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అంత వారు మంద కరుగ నలరి యాగ 
మాగంగ రజో గుణాక్రమి తాత్మం గినిసె 

నింద్రు( డెజింగియు నిన్ను దన్నింతగాంబ 
దోన్నతునిః జేసి తీవనియు మద మూని 


అంత వారెల్లరు మందకు జేరిరి. తనకు చేయు యాగ మాగా నింద్రుండు రజోగుణము మనస్సు 
నిండంగ నీ వలననే తా నున్నత పదవినిం బొందెనని తెలిసియు నిన్నెజింంియు గర్వము మీ 
గోపించెను 


మద ఖని మఘవుండు నగారి మానుషత్వ 
మూని యమ రావినయము నీ వూని తంచు 
మూర్ధ గోపాలు(డ వని విముఖ సురాళి 
వనుచు సంపదను నశింప నకట వచ్చె 


గర్వపు నిధియైన నగరిపు వింద్రుండు నీవు మనుష్య రూపమున దేవతలకు వినయుండవు గాక 
మూర్టపు గొల్ల వాండ వని సుర శత్రు వనియు నెంచి నీ సంపదను నశింపం జేయుటకు వచ్చెను. 


ప్రళయ కాల మేఘమ్ములం బజిచె భూ ది 
వమ్ములను మంద మునుగంగ వాయ్వనల గ 
ణాదులను గూడి సకులిశ మయ్యి భేంద్ర 
మెక్కి హరి నీకు మోహితు లెవరు కారు 


ప్రళయ కాలపు మేఘములను మందలో భూమ్యాకాశములు నిండ సృజించి యగ్నివాయువు 
మున్నగు వారితో వజ్రమును ధరించి యైరావతము నెక్కి దేవేంద్రుండు వచ్చెను. దేవా నీకు 


మోహితులు కాని వారు కలరా? 


అలిగిన సురేశు. డభయము నవని సురులు 


శెల రాజము కరుణ నొసంగ6 జాలు 


10. 


దు రని నమ్మించి తెల్లర హరి నరయ+గ 
వేచు ననిల పురప పాపు వేదనలను 


ఇంద్రుం డలిగిన మనకు భూసురులు నీ కొండయు నభయము నొసంగుదు రని యెల్లరను నీవు 
నమ్మించితివి. ఇంద్రుని రాకకై వేచు దేవా గురువాయూరు నాథా నా వేదనల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది రెండవ దశకము. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 63. 
గోవర్ధనోద్ధరణ వర్ణనము. 


తత్‌క్షణమ్మ నిరంతర స్థనిత జృంభి 

త ఘన కంపిత దిక్త టోదక ధరమ్ము 

లు భవదంగ వర్ణ నిభములు వ్రజ పుర వ 
రోపరిం గనంబడెను నీకు నుద్ధతముగ 


తత్‌క్షణము గొల్లపల్లె పైన నీ వరమున నలరు మేఘములు దిక్కులు కంపింప నిరంతరముగా 
ఘోషించుచు విజృంభించుచు దేవా నీకు గనిపించినవి. 


కుపిత మఘవ కృతము ఘోరాశ్మ యుత వర్ష 
ధార కురియ గోప తనయ దిశల 

బాహి పాహి యను రవము లార్తములు విని 
యంటివి భయము వల దనుచు గృష్ట 


కోపించిన యింద్రుని సేత వలన వడగండ్లతోం గూడిన వర్ష ధార కురియగా గోపబాలు రున్న దిశల 
నుండి కావు కావు మనుచు ఆర్తరావములు రా విని కృష్ణా భయము వల దంటివి. 


పర(గం గుల దేవత యయి గోవర్ధన గిరి 
గోత్ర శత్రువు దాడి యీ కొండ యాప 
సంశయమె యని మందహాసమ్మున గిరి 
నెత్తితి మొదలంట నిరు కై నత్తటి వడి 


కులదేవతగా నలరారు నీ గోవర్ధన పర్వతము కొండకు శత్రువైన యింద్రుని దాడిని నాపు ననంగ 


కం. 


కం. 


ననుమాన మేల యని నీవు నీ రెండు చిన్ని చేతులతో నా కొండను మొదలుతో సహితము వేగమ 
యెత్తితివి. 


అవ్విధి నెత్తి యద్రి నొకహస్త సరోజము నందు నుంచగా 
నవ్వన మాగె దవ్వుల న గాధర సైకత మందు నంత నే 
నవ్వులు లేక గోపక జనుల్‌ మతే ధేను గణమ్ము వస్తువుల్‌ 
రివ్వున నిల్వ నిచ్చితివి లీలంగ రక్షణ మంబుజేక్షణా 


ఆ విధముగా గొండ నెత్తి యొక్క చేతిలో నుంచంగా నా నీరు దూరము వటకు నాగినది. ఆ కొండ 
క్రింద యిసుక నేల మీద యే బాధలు లేక యాల మందను, గోపక జనమును సమస్త 
వస్తువులతో రివ్వున నిల్పితివి. అట్లు నీరజాక్షా వానికి జక్కని రక్షణ మిచ్చితివి. 


కరమున. దాల్చి గిరి వరముం 

దరుణులు మిత్రులు సకేళి( దనరన్‌ గిరలన్‌ 
దరి జేరిన గోవులం బర 

కరమున లాలింప గోపక గణం బలరెన్‌ 


ఒక చేతితో గిరిని దాల్చి మిత్రులు వనితలు నాట చందమున మాటలతో నిలువ, జెంతకుః జేరిన 
యావుల నింకొక చేతితో నిమురు చుండ నాబాల గోపాలము నలరినది. 


నిను గన్న గోపకులె యి 

ట్లని రీ యున్నత గిరీంద్ర మాహా వింతన్‌ 

నన వోలు నెడమ చిటు కే 

లున( జిర ముండెను మహిమ నలోలం బగుచున్‌ 


నిన్ను జూచిన గోపకు లాశ్చర్యముతో నాహా యీ పెద్ద కొండ యొక పువ్వు వంటి నీ యెడమ 
చేతిలో జిర కాల ముండెను గదా చలింపక మహిమతో నని పల్కిరి. 


చిన్ని బుడతండు నొవ్వంగం 


కం. 


తే.గీ. 


గ్రన్నన దించు గిరి నంచు గర్వం బడరన్‌ 
నిన్నెన్నక హరి వానను 
మిన్నం(గ సత దినము లకట మేదిని గురిసెన్‌ 


చిన్న పిల్ల వాండు చేయి నొచ్చిన గ్రక్కున గొండను దించు నని యెంచి గర్వముతో నిన్ను గణింపక 
యింద్రుండు వాన నా భూమిపై నేడు దినము లక్కట కురిపించెను. 


ఒక్క యడు గేని కదలక 

యుక్కున నున్న నిను గాంచి యుదకం బింకం 

జిక్క(గ మబ్బులు గాలికి 

వెక్కస మగు శంకను బలభేదియె పాజెన్‌ 8. 


ఒక్క యడుగు కూడ కదలక దృఢముగా నున్న నిన్ను జూచి మబ్బులు గాలికి చిక్కగా జలము 
లింకగ మిక్కిలి శంకతో నింద్రుండు పాజిను. 


ఆ(గంగ వర్షం బెల్లయు 

నా గో గోపక గణమ్ము హర్షం బడరన్‌ 

వేగము వెడలగ బయటకు 

నా గిరి దింప నిను జేసి రాలింగనముల్‌ 9. 


వర్ష మెల్లయు నాగి నంతనె సంతసమున గోవులు గోప గోపికా గణములు వేగముగ బయటకు 
వెడలంగ నీ వా గిరిని దించితివి. అప్పుడు వా రెల్లరు నిన్ను జేరి కౌగిలించుకొనిరి. 


భూమి నెత్తితివే మున్ను భూధర మన 
నెంత నీ కని పొగడిరి యంత సురలు 
నిన్ను గమలాపతి దివిని నిల్చి యట్టి 


వాయు పుర వరాధిప నాదు వ్యాధు లాపు 10. 


భూమినే యెొత్తితివి యీ కొండ యన నెంత నీ కని దేవత లాకసమున నుండి కమలాపతీ నిన్ను 


బొగిడిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధుల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది మూడవ దశకము. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 64. 
గోవిందాభిషేకము నందానయనముల వర్ణనము. 


అరసి గోవర్ధ నోద్ధర ణాది మహిమ 
తతులు విశ్వేశ్వరునిగను దలంచి నిన్ను 
బల్మజు లడిగి రా నందు భవ దనుపమ 
జాతకమును గోపాలురు సంతసమున 


గోపకు లెల్లరు గోవర్ధన పర్వతము నెత్తుట మొదలగు నీ మహిమలను గాంచి నిన్ను విశ్వపతిగ 
నెంచి నీ యసమాన జాతక చక్రమును బలుమార్లు నందుని నడిగిరి. 


నుడువంగ గర్గోదిత గిర 

లడరి జనకుండు దనవారి కానందమునం 
గడు దొడ్డ నీ మహిమను 

గ్గుడు వారి కిక ననురక్తి గొండం తయ్యిన్‌ 


అంత నందుడు సంతసమున గర్గుండు తనకు చెప్పిన మాటలను నీ మహిమమును వారికి. జెప్ప 
నవి వినిన వారికి దేవా నీ పై గౌరవము, ప్రేమ మిక్కిలి యధిక మైనవి. 


కడు వడి నవమానితుం డయి యింద్రుండు తత్త్వ 
మెటింగి దివ్య గో సహితము సేరి 
యులమి నిన్ను గర్వ మెడల. బొగిడె మణి 


మౌళి నీదు పద సుమమ్ము దాంక 


ఇంద్రుండ ట్లవమానము వొందిన వా(డై నీ యొక్క తత్త్వము నెజింగి కామధేనువుతోం గూడి నిన్ను 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


జేరి మణులతో నలరు తన శిరమును నీ పాద పద్మములను దా(కగః జేసి గర్వము నెల్ల వీడి 
నిన్ను బొగిడెను. 


స్నేహమున సురభి పయో౭భిషేక మలరి 
చేసె గోవింద నామము సెలంగ నీకు 

దివ్య గంగా జలమ్మును దెల్ల గౌరు 

తే నభిషవ మొనర్చెం బ్రీతి సురపతియు 


ప్రేమతో గామధేనువు తన పాలతో నీ కభిషేకము సేయణా నీవు గోవిందు డను పేరున ఖ్యాతి 
కెక్కితివి. తెల్ల యేను గా యైరావతము సుర గంగా జలమును దీసికొని రాగ నింద్రుండు కూడా నీ 
కభిషేకము సేసెను. 


వ్రజమున నభిషిక్తుని జేయ వ్రజ గణేశ 
త్రిజగదీశ నిన్ను గలిగె దివ వికుంఠ 
పదము లందు నరయని సంపదలు దనర 
నీదు మహిమ గోకులమున నీరజాక్ష 


మందలో నీకు నభిషేకము సేయ గోపాల విభూ త్రిలోకనాయకా స్వర్గము వైకుంఠములలో లేని 
సంపదలు మందలో నీ మహాత్వమునం గలిగినవి. 


నందు డొక దినమ్ము యమున 

యందు మును(గ వరుణదేవు ననుయోజ్యుండే 
నందు గొని పోవ నేంగితి 

కంది జనకుం దే నచటికిం గారణ జన్మా 


ఒక దినము నందుండు యమునలో స్నానము సేయుచుండ వరుణుని సేవకుం డొకం డతనినిం 
దీసికొని పోయెను. జనకునిం దిరిగి తెచ్చుటకు కారణజన్ము(డా నీ వచటకు నేంఢితివి. 


వరుణ పుర మేంగ నీవు సంభ్రమము నంది 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వరుణ దేవుండు పూజించి వప్త నసంగ 
దెచ్చి తీ వింటి కా కథం దెల్లముగను 
నుడివె. దనవారి కెల్ల నందు డలరి మది 


వరుణ పురము సేర నిన్ను గని వరుణుండు సంభ్రమమున వచ్చి నిన్ను బూజించి నీ జనకుని 
నొసగెను. తండ్రితోం గూడి నీవు తిరిగి వచ్చితివి. అప్పుడు నందు డా కథ నంతయు దన వారికి 
ముదముగా నుడివెను. 


నిశ్చయించి నీవ హరి వని మదిం గోర 

నీదు పద వీక్షణ మెటింగి నీవు వారి 

తృష్ణ నన్య దుర్లభ మైన దివ్య పదము 

చూపి తీవు వారికి దయ నో పరాత్మ 8. 


నిన్ను విష్ణువుగా నిశ్చయించి నీ దర్శనమును గోపకులు కోర దుర్లభమైన నీ పదమును వారి 
తృష్ణ నెటిగి పరమాత్మా దయతో జూపితివి. 


ముద్రసామృత ప్రపూర్ణ కైవల్యాబ్ధి 

మునుంగ గోపులు చిరము గని యంత; 

దిరిగి నీవ తేల్చితివి వారి నెల్లర 

సదయ లోక స్పృహ నొసంగి దేవ 9. 


హర్ష రసామృతముతో నిండిన కేవలత్వ మను సముద్రమున గోపు లెల్లరు ముని(గి యుండ పెద్ద 
తడవు సూచి వారిని దిరిగి దయతో నీ లోక స్పృహ కలిగించి తేర్చితివి. 


చేత రేగుపం డనంగ నీ రీతి నిజ ప 

దము నవాప్యమును నిజ భక్త జన తతికి 

నే యవతరణమున( జూపి తీవు గోప 

బాధలను బాపు మయ్య పవన పురేశ 10. 


చేతిలో రేగు పండు వోలె నీ ధామమును బొంద నలవి కాని దానిని నీ భక్తులకు నిది గాక యింక 


నే యవతారము నందు. జూపించితివి. అట్టి యో గురువాయూరు నాథా నా బాధలను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది నాలుగవ దశకము. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 65. 
రాస క్రీడా గోపీ సమాగమన వర్ణనము. 


చెల్లింప వ్రతాంత మిడిన 

వల్లవులకు భావ జోత్సవపు శపథమ్ముం 
జల్లని వెన్నెల వేళల 

నుల్ల మలర నర్కజ దరి నూదితి మురళిన్‌ 


వ్రతము పూర్తి యైన దినమున గోపికల కిచ్చిన మన్మథోత్సవంపు మాట చెల్లింప నెంచి చల్లని 
వెన్నెల రాత్రి యమున యొడ్డున మన స్సలరంగ మురళిని వాయించితివి. 


కలిత సప్త స్వర స్వనము లఖిల భువ 
నాంతరాళముల. జెలంగ నంత మధుర 
వేణు నాదము విని వల్లవీ మణులు వి 
మోహ మందిరి వింతగ మోహనాంగ 


సప్త స్వరములతోః గూడిన మధుర మైన వేణు నాదము దిక్కుల మధ్య చెల(గ వల్లవ కాంతలు 


విని మోహనాంగా వారెల్లరు మోహ పరవశ లైరి. 


నిత్య కర్తవ్య నిజ గేహ కృత్యములను 
పుత్ర లాలన నిజకాంత పూజనములు 
నలిన లోచన లొల్లక కలంగి మురళి 
నాద మోహిత లయి చేరి రా దవమ్ము 


అంత నిత్యకృత్యములు, పిల్లలను లాలించుట, భర్తల సేవించుట మున్నగు పనుల నెల్ల కాంతలు 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సేయ నొల్లక కలత సెంది మురళీ నాదమున కలరి యడవిం జేరిరి. 


అన్నులు తొడవులు తొడుగు చున్న తటిీ వి 
నంగ రవము నూని సగము చెంగు చెంగు 
న నిను జేరం బూర్ల విభూషిత నలి నాక్షు 
లకును మించిరి నీ కనులకు సొగసున 


బట్టలు ధరించు వేళ నీ నాదము వినియా యన్నుల మిన్నలు సగము తొడిగికొని చెంగు చెంగున 
నిన్ను జేరిరి. అప్పుడు పూర్ణముగా నలంకరించు కొని నప్పటి కన్న మిన్న(గ నీ కన్నులకు వారు 
కనిపించిరి. 


హార మూనగ మొలయం దక మొలనూలు 
కంఠ మందు నూని కాంత యొకతె 

రాగం దమక మూని రమణ కన్పడె మొల 
సొగసు నీకు చూపు సొంపు దేవ 


మొలలో హారమును, మొలనూలు కంఠమున ధరించి యొక కాంత తమకమున రాగ నామె 
నీకుం దన మొల యందము చూప నెంచు చందమున గన్పడెను. 


మజచి అవిక ధరించుట మగువ యొకతె 
యింతు లితరులు నక్కట నెజు(గ నోప 
రధిక రతి నీ దరికి? గలశ ధర యనగ 
దరల రాజ్యాభిషిచ నార్థమ్మ నాగ 


ఒక మగువ అవిక నూన మజచినది. ఆ సంగతి నితర యింతులు కూడ గుర్తింపరు. నీ దరికి 
ప్రేమ రాజ్యాభిషేక మొనర్చుటకు కలశములతో నరుగుదెంచు నట్లనంగ వచ్చినది. 


కొంద టీండ్లు వెడల లేక కూర్మి నిండ 
నిన్న యుంచి డెందమ్మున నీదు హర్ష 


తే.గీ. 


తే.గీ. 


మయపు టేక రూపమ్మున మెయులు విడిచి 
లీన మైరి ధన్యలు సుమ్ము మానవతులు 


కొందటు తమ యిండ్ల నుండి రాలేక ప్రేమ నిండ6ంగందమ మనస్సులలో నీ చిదానం దైక 
రూపమును నిల్పి దేహములు వీడి నీ లోనే లీన మైరి. ఆ వనితలు ధన్యాత్మలు సుమ్ము. 


పరమ హంస పదము వడసిరి వ్ర జేందు 
ముఖులు జారత్వమునం గాదు ముగుద లరసి 
మదిని పరమాత్మత నితర మతుల సులభ 
ముగను బరమాత్మ తను లయము గనం గలనె 


ఆగొ ల్ల పడచులు పరమ పదమును జారత్వముననే పొందిరి. ఆ మగువలు మనస్సు లందు 
పరమాత్మతను జూచి కాదు. ఇతర బుద్దుల సులభముగ బరమాత్ముని తనువున లయ మగుట 


కాంచం గలనా? 


చేరి చెంత గోపికలు సుస్మిత వదనము 
కరుణ నొలుకు నీ ముఖము ప్రకాశితమ్ము 
విశ్వహృద్య వీక్షించిరి ప్రీతి నట్టి 


పవన పురనాథ వ్యాధుల బాపు మయ్య 


విశ్వమునకు హృద్య మైన వాడా యా గోపికలు మందహాసముతోం గరుణను గురియుచు మిక్కిలి 
ప్రకాశించు నీ ముఖమును బ్రీతితోం జుచిరి. అట్టి యో గురు వాయూరు నాథా నా వ్యాధులను 


లః 


బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నజువది యైదవ దశకము. 


కం. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 66. 
రాస క్రీడలందు ధర్మోపదేశము మజియు క్రీడా వర్ణనము. 


సుమబాణ బాణ వివశలు 

కమనీయ తనూ విలసిత కాంతలు రా(గన్‌ 
సముఖమునకు( గోరికలు కృ 

త మతివి నెరవేర్ప దాంచి దాని నని తిటుల్‌ 


దేవా నీ సముఖమునకు( గామవివశలై యందమైన శరీరము గల యా కాంతలు రా(గ వారి వైన 
కోరికలను దీర్ప నిశ్చయించినను దానిం గనంబజవక యిట్లంటివి. 


గగన మందు మునులు వినంగం బలికితివి 
కుల సతీ ధర్మములు ధర్మము లవి జగతి 
నాచరింప( దగును నిర్మ లాంతరంగ 

నీ వచనములు చేష్టలు గావు చుమ్మి 


ఆకాశమున నున్న మునులు వినుచుండ( గులసతుల ధర్మములు విడువ రానివి జగతిలో నవి 
యాచరింప దగిన వని పల్కితివి. నిర్మల మయన మనస్సు గలవాడా నీ వచనములను దప్పక 
యాచరింప వలెను. నీ చేష్టల ననుకరింపం దగదు. 


విని యప్రియములు దీనలు 

వనితా రత్నములు వలదు వలదు దయా సిం 
ధు నగధరా మము వదలకు 

మని విలపించిరి చిరమ్ము నంగజ వశలై 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


అప్రియమైన యా పలుకులు విని దీనముగా నున్న యా కాంతామణులు దయాసాగరా మమ్ము 
విడువకు విడువకు మని పెద్ద తడవు వారి మనసును దోచిన నిన్ను వేండుచు విలపించిరి. 


ఆలకించి వారి యాక్రందనమ్ములు 
కరుణ నిండిన మది గాంతల సహి 
తము విహారము స ముదమ్ము సలుప యము 
నా తటి దొడ(గితివి నంద తనయ 


అంత నంద కుమారా వారి యాక్రందనలు విని దయ నిండిన మనస్సుతో గాంత లెల్లరం గూడి 
యా యమున యొడ్డున సంతోషముగా విహారము సేయ సమకట్టితివి. 


విరియ వెన్నెల వెల్లులు దరులం గరము 
జమున యిసుక తిన్నెల పయి జవ్వను లట 
పటిప( బయ్యెదల నలర బజుపు దాని 


పైన గూర్చుంటి వింపుగ భామ లలర 


తరు లందు వెన్నెలలు విరియు చుండ యమున యిసుక తిన్నెలపై జవ్వనులు దమ పయ్యెదలు 
పటిప( బజిపు మెజయ దానిపై నింపుగ భామలు చుట్టు దనరు చుండ గూర్చుంటివి. 


మధుర నర్మ భాషణముల మానినీ క 
ర గ్రహణ చుంబనమ్ముల రహి చెలంగ 
గాఢతర పరిష్వంగ ప్రకటనముల వ్ర 
జాంగనల మురిపించితి వబ్బ నయన 


మధుర మైన ప్రియంపు భాషణముల గోపికలం జేరి కరగ్రహణముల, ముద్దుల, గాఢపు కౌగిలింతల 
నానందము చెలరే(గ వారిని మురిపించితివి. 


చీర లాహరింప వారి కిచ్చిన మాట 
దాని తీర్చి తిపుడు తరుణులకు ర 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


స వివశాత్మలకును జారుతరభ్రూ వి 


లసిత సుంద రాస్యలకు ముకుంద 


ముకుందా యట్లు వారి చీరల నపహరించి నపుడు వారికి నానంద రసముల మునింగి వివశ లైన 
వారికి నందమైన కనుబొమల విలాసముతో నలరు వారికి సుందర వదనలకు నిచ్చిన మాటను 
తీర్చితి విప్పుడు. 


చిజు చెమట లూర మేనున( జిద్విలాస 
హాస మొప్ప ముఖాబ్దమ్ము నందు నంద 
తనయ నిన్ను ద్రిలోకసుందర వరించి 


కౌగిలించి హర్షించిరి కాంత లెల్ల 


చిటు చెమటలు వారి మేనుల. జింద. జిద్విలాసపు హర్షము వారి ముఖారవిందముల( గన్పట్టంగ 
నందసుతా త్రిలోక సుందరా నిన్ను వరించి కౌంగిలించి కాంత లెల్లరు హర్షించిరి. 


విరహ శృంగార మయ చిత్త తరుణుల కక 

ట నిజ మంగార మయ మీ వట మజి నీవ 
తలథు దను రమా మయ మైతి నలిన లోచ 
నలకు సంగమమున( జిత్ర మిల ముకుంద 


విరహము శృంగార మయమైన తరుణులకు దేవా నీవు మండుచున్న బొగ్గు వట! చిత్రముగ నీ 
సంగమమున కాంతలకు నీవే యాహా దేహ కాంతి మయమును. 


మమత రా ధోరు వక్షస్థలమున నగ 
నెంచు వనజాక్ష నిను మది నెంచి నిత్య 
మర్చన నొనరించెద భక్తి ననిల నగర 

నాథ సమయింప( జేయుము నాదు రుజలు 


ప్రేమతో రాధ వక్షస్సలమున వ్రాల నెంచు వనజాక్షా నిన్ను నిత్యము మదిలో: దల్చుచు భక్తితో 
యథ 


10. 


నర్చన సేయుదును. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నటువది యాజవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 67. 
రాస క్రీడలందు కృష్ణాదృశ్యము, గోపికాన్వేషణము, పునర్దర్శన వర్ణనము. 


తే.గీ. కేవ లానంద రసమయ మీవ నిన్ను 
గూడి యానంద కేళి నా కోమలాంగు 
లల హరాబి మును(గ నకింత గర్వ 
౧ ఎధె 
మకట పొడచూపె మది నంబుజాక్షులకును 


కేవలానంద మయమైన నిన్ను గూడి కోమలాంగు లానంద కేళిలోం దేలియాడుచు నానంద జలధి 
మునుంగ వారి కొకింత గర్వము వొడచూపెను. 


తే.గీ. విశ్వ మోహనుండు రమకు నీశ్వరుండు 
మరులు గొనియె నాపయి ననుమాన మింత 
లేదు లేదని తల(పంగ లేమ లెల్ల 
రట్ల కాంచి గోవింద మాయ మయి తీవు 


విశ్వమోహనుండు రమాపతియు నైన గోవిందుండు నా పైన మరులు గొనెను సందియ మింతయు 
లేదని వా రెల్లరు తమ తమ మనస్సులలో దలచు చుండగా నెజింగి దేవా నీవు మాయ మైతివి. 


తే.గీ. రాధ యను గోపకాంత గర్వమ్ము సుంత 
చూపకున్న నతిప్రియ సుందరీ మ 
ణినిం గొని సుదూర మేంితి నెమ్మి స్వైర 
గతి విహారము సల్పంగం గాంత తోడ 


రాధ యను గోపకాంత మాత్రము గర్వము లేక యున్న నా ప్రియ మైన సుందరీ మణితోం గూడి 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


స్వైర విహారము సేయ సుదూర ప్రాంతమున కే(గితివి. 


వెను దిరుగ(గ నీవు వెలందులు వేదన 
పొంగం గరము కలసి పుండరీక 

నయన లంత వన వనమ్మున గాలింపః 
దొడశగి రేడ్చు చింకం దోరముగను 


ని వట్లు వెను దిరుగంగా వేదనతోం గాంత లందటు బిగ్గరగ నేడ్చుచు వన వనములు వెతక జాగిరి. 


హా చూతమ హా మల్లిక 

హా చంపక కర్ణికార హా మాలతి మీ 

రా చారు హృదయ చోరుని, 

జూచిరె విలపించి రిట్లు సుదతులు చింతన్‌ 


హా మామిడి మ్రానా, హా మల్లికా హా చంపకా కర్ణికారా మాలతీ మీ రా మానస చోరుని( గాంచితిరా 
యని సుదతు లెల్ల విలపించిరి. 


కట్టెదుట సఖీ కంటి బంకజదళాక్షు 
ననుచు నాకులమున వా(గ నరసి తలతశ్వు. 
గన్నుల న్‌కతె రెట్టింపుగా జెలంగె( 
జెలువలకుం దాప మక్కట నలిననేత్ర 


ఓసఖీనా కట్టెదుట పంకజాక్షుని జూచితి నని తన భావనలోని కన్నులతో. గని వాంగుచుండ 


నొకతె నలినాకా కాంత లందటికు( దాపము రెట్టిం పైనది. 


తమ్ము నిన్నుగ భావించి తరుణు లంత 
నీదు చేతల మాటల మోద మంది 
యనుకరించి వెతకు చుండ గనిరి తటిని 
మద మరసి నీవు వీడిన మగువ రాధ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వారు తమను నిన్నుగా భావించి ముదముగ నీ చేష్టలను మాటల ననుకరించుచు వెతకుచుండ 
నంత నా యొడ్డున సంతసించి నీవు వదల(గ నొంటరిగ నున్న రాధను గాంచిరి. 


అంధకార మలము నంతవటకు నెల్ల 

రు కలసి వెతకి తిరిగి కలిసిరి య 

మున దరిని గుణములు పొగడుచు వగచుచు 
గోపకన్య లరయ+ గోరి నిన్ను 


చీకటి యలముకొను నంత వటజికు నందటు కలిసి నీ గుణములను బొగడుచు వగచుచు నిన్ను 
గాంచ నెంచి వెతకుచు దిరిగి యమున యొడ్డునకు వచ్చి యందటు కలిసిరి. 


విరహ తప్త చిత్తలు వల్లవీమణులకు 

నెదుట గన్పించి తీవు జలదనిభాంగ 
చిటునగవులు మెజయ దయాసింధు త్రుటిని 
విశ్వమోహన మోహన విశ్వగర్భ 


అంత విశ్వమును మోహింపం జేయు మోహనాంగా విశ్వ మంతయు గర్భమున గలవాండా దయా 
సాగరా మేఘము వంటి దేహ వర్ణము గల వాండా త్రుటిలో చిరు నగవులు చిందుచు నా విరహ 
తప్త లైన గోప కాంతలకు నెదుట నీవు కనిపించితివి. 


సంశయము కాగ నీదు దర్శనము నిన్ను 
గాంచి హర్ష భారమ్మున( గాంత లనని 
సుద్దు లవి లేవు పొగడని స్తుతులు లేవు 
నాదు రుజలు వాపుమ మరున్నగర నాథ 


నిన్నికం గన లేమో యన్న శంకతో వేంగు వారికి నీవు కనిపింపంాం జిత్తము హర్షముతో నిండంగ 
వారు నిన్ను పొగడని మాటలు గాని స్తుతులు గాని లేవు. అట్టి యో గురువాయూరు నాథా నా 
రోగములను బాపుము. 


10. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నటువది యేడవ దశకము. 


కం. 


ఆ.వె. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 68. 
రాసక్రీ డానంద పారవశ్య, ప్రణయ కోప , కృష్ణ కృత సాంత్వన వర్ణనము. 


కని నిన్ను గోపికా మణు 

లు నలిన లోచనలు కడు నరుదయిన హర్ష 
మున ముని(గి రమృత భాండ 

మ్మున నన నిశ్చేష్ట లయిరి ముందు నిలిచినన్‌ 


దేవా నీవు వారి ముందు నిలువ గని యమృత భాండమున మునింగి నట్లు నా గోపికా మణులు 
నిశ్చేష్ట లైరి. అరుదైన యట్టి యానందమున మునిగిరి. 


అంత నొక్క కాంత వింత నీ హస్తాబ్ద 

మంది శంక లేక తొందర నిజ 

ఘన పయోధరముల నునిచి నిలిచె. దమ 
కమ్మున( జిరము పులకరము లొదవ 


అంత నొక కాంత మేను పులకరింప ననుమానము లేక సంభ్రమముగ నీ కరాబ్దమును గైకొని తన 
వక్షస్సలమున నుంచి పెద్ద తడవు నిలిచెను. 
థె 


నారి యొకర్తుక నిన్నుం 

జేరి యెలమిం దన గళమున( జేర్చెను జుట్టుం 
దీరుగ నీకరములు సుకు 

మారములు వెడలు నసువుల మాన్నెడు మాడ్కిన్‌ 


వేజొక కాంత ప్రీతితో నిన్ను జేరి నీ రెండు చేతులను దన కంఠము చుట్టును బోయెడు నసువుల 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నాప నెంచ ననంగ జేర్చెను. 


ననంబోండి యొకతెనీనో 
ట నున్న యవ్విడ్య మక్కట వదలి లజ్జం 
గొని నిజ వక్షాబ్బమ్మున 
చ్చద 
నునిచి సుసంపూర్ణకామ యుప్పుగ నయ్యిన్‌ 


ఒక పూంబోడి నీ నోట నున్న తాంబూలమును సిగ్గు విడిచి యక్కటా తన నోటిలో నుంచికొని పూర్ణ 
కామ యయ్యిను. 


నను వీడితి వని విగత ద 

యను నిన్నెవ్వ రిక ముట్ట నాత్మం దలంతురో 
కనియెద నని కన్నుల నీ 

రును నింపె నకతె యరయుచు రోసి నిను హరీ 


దయ లేకుండ నన్ను వీడితివి యింక నిన్నెవరు ముట్టుదురో చూచెద నే నంచు రోషముతో నొక 
కాంత కన్నుల నీరు నింపి విలపించెను. 


మంద మగువ లానందమ్ము నందు మునిగి 
యుండి పటుప( బచ్చని పైట లుల్లసమున 
యమున యొడ్డునం దంగన లంద అలర 
జుట్టు కూర్చుంటి వచ్చట సుందరముగ 


గోపిక లానందముగా యమున యొుడ్డున( దమతమ పయ్యెదలను బజుప వారెల్లరు నీ చుట్టును 
దనర(గ నచ్చట నందముగఈ గూర్చుంటివి. 


కలుగు దయ బలురీతుల( గాంతు రంద 
ఆఅ పయి గొంద అన దమవారి పయి బరు ల 


న నిను బోటి వారు కనరునా విధమ్ము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వారి నైన నని యనిరి వగపు మీటి 


దయ పలు విధముల గలుగును. కొంద అందటి పైన జూపింతు రని గోపికలు కొంద అనిరి. మటి 
కొందటు దమ వారి పైననే చూపింతు రని యనిరి. దేవా నిను బోటి వారు నా వంటి వారి పైనను 


జూపింప రని కొందటు ప్రేమ యుప్పొంగ ననిరి. 


శంక వలదింక నాపయి( జారువదన 
లార నిర్ణయు(డ ననుచు మీరు చిత్త 
ముంచ గలరని నా పయి నంచితముగ 
నిట్లు సేసితి నని యంటి వీవు నగుచు 


అంత దేవా నీవు నవ్వుచు నో సుందరాంగు లారా నిర్ణయుండ నని నన్ను మీ రింక శంకతో నన 
వలదు. మీరు నా పైన మీ చిత్తముల నుంచుదు రని యిట్లు దూర మైతి నని యంటివి. 


విను(డు ప్రాణప్రియ సఖులు ప్రియులు లేరు 
నాకు మీకన్న మిన్న వీ(కను విహ 

రింప రమ్యంపు యామిని కెలమి యడ్డు 
లేక రండని పలికితి లీల దేవ 


ఓ ప్రాణ సఖులారా మీ కన్న మిన్న యైన ప్రియులు నాకు లేరు. ఉత్సాహముతో విహరింప రమ్య 
మైన యీ యమునా తటికి నడ్డు లేక రండు. ఇట్లు దేవా వారితో బలికితివి. 


మోద మధిక మయ్యె వినగ సాదరంపు( 
బల్కులు వ్రజ సుందరులకు వారి గూడి 
యాడితివి రాసలీలల నర్జి యట్టి 


వాయుపురనాథ వ్యాధులు వాపు మయ్య 


ఆ ట్లాదరంపు నీ పల్కులు విని వారికి సంతోషము మిక్కిలి యధిక మైనది. అంత వ్రజాంగనలను 
గూడి యింపుగ రాసలీల లాడితివి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది యెనిమిదవ దశకము. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 69. 


రాసక్రీడా వర్ణనము. 


శిరమున. బింఛ సంచయపు( జెల్వము హార లతాంతమాల లా 
యురమునం గుండలమ్ము లవి యొప్పం గడింది ప్రకాశమానమై 
కరముగ నంగరాగములు కమ్రు సువాసన లీన రత్న నూ 

పుర వర మేఖలా వసన భూషితునీశ్వరుః గొల్లు నెమ్మదిన్‌ 


సిగలో నెమలి పింఛ గుచ్చపు టందము, హారములు పూదండలు నురమున, జెవుల నొప్పెడు 
కుండలములతోం బ్రకాశమానమై, యంగ లేపనము లింపైన సువాసనలం దనరగ రత్న ఖచిత 
నూపురములు, మొలత్రాడు లలర వస్త భూషితు( డైన యీశ్వరుని మదిలో గొ ల్పెదను. 


చక్క నలంకరించుకొని చన్మజువుల్‌ ధరియించి వెల్లగం 
జెక్కుల( గుండలమ్ము లట జెల్వల మండలి మండలమ్ముగన్‌ 
మక్కువ మీట జుట్ట నిను మధ్యం జరించుచు బోటి దోయికిం 


జక్కంగ రాసకేలి నింక జల్పితి వంబుజనాభ లీలగా 


చక్కగా నలంకరించుకొని పయ్యెదలు ధరించి కుండలముల కాంతి చెక్కిళ్లపై మెఅయ+( జెలువల 
గుంపు మండలాకారమున మక్కువతో నిన్ను జుట్టి యుండ నిద్ద టింతుల మధ్యను చరించుచు( 


బద్మనాభా రాసకేళి సల్పితివి. 


సదమల రాసకేళి రస సౌరభ మంతయు నారదుం డనన్‌ 
ముదముగ వాసుదేవ విని మోద మనమ్ముల నిర రౌాఘమే 

మదిం గుతుకమ్ము చొప్పడ సమంచిత వేష విలాస భూషలా 
ముదితల గూడి యొక్క త్రుటి ముచ్చట గాంచగ నిల్చె నా దివిన్‌ 


చం. 


అట్టి విమలంబైన రాసకేళి సుగంధమును నారదుని వలన విని మోదముతో నమర సంఘము 
మదిలో నుత్సాహము పొంగ యుక్తమైన వేషవిలాసముల నాభరణము లూనిన కాంతలతో. గూడి 
యాకసమున నా ముచ్చట గాంచ నో వాసుదేవా నిల్చినది. 


మురళీ నాదము గాన రాగములకుం బూర్జానుకూలమ్ము గాన్‌ 
దరుణీ పాద సుతాడ నారవము గీతధ్వాన మిశ్రమ్ము గాన్‌ 

గర తాళధ్వని కంకణోత్కర కృతక్వాణమ్ము నేకమ్ము గాన్‌ 
గరముల్‌ నీ విడ మూపు లందు. దజిచుం గట్యంబరమ్ముల్‌ చలిం 
ప రమాకాంతుని రాసలీల లలరన్‌ భక్తిన్‌ సమీక్షించిరే 


గాన రాగములకు నీ మురళీ నాదము ననుగుణము గాగ రమణుల పాద తాడన రవములు 
గీతముల స్వనములతోః గలియ గరతాళ ధ్వనులు, కంకణముల ధ్వను లేకము గాగ నీ 
చేతులను గాంతల మూపు లందు నుంచ. గటిపై గట్టిన పుట్టములు చలింప నలరు చున్న నా 
రాసకేళిని సురలు భక్తితో వీక్షించిరి. 


పంతము లూని పాడి రనం బాటలు పాడ(గ బెంచి పెంచి వా 
రంతయు' దియ్యనం జెల(గి యింతులు నర్తన వేగ ధూత భూ 
షాంతర రత్న పుంజలు వియచ్చరులే తవ లీన చిత్తులై 
యంతటం గుర్చి రింపుగ సుమావృత వర్షము దార లారయన్‌ 


పంతముతోం బాడిరా యను నట్లు పెంచి పెంచి పాటలు నర్తన వేగమునకు రాలిన భూషణముల 
లోని రత్నముల గల యా యింతులు పాడంగ తియ్యగా దేవతలు నీయందు నిమగ్నమైన 
చిత్తములు గల వారు ముదమున( దమ భార్యలు చూచుచుండ పుష్ప వర్షమును గురిపించిరి. 


ఒక పశు పేభ యాన భవ దోరు త రాంసము పైన వ్రాల మూ 
సి కనులు క్లాంతి ఘర్మ జల సిక్త వరాశ్రయ కామి తాత్మయై 
యొక పర కాంత కుంతల చయోన్నత కంపిత రోమహర్ష నీ 
ప్రకట పటీర సౌరభ విభాసిత బాహు తలమ్ము మూర్కొనెన్‌ 


చం. 


ఒక గోప కాంత గజగమన నీ విశాలమైన మూపుపై గనులు మూసి యలసి చెమటతో. దడిసినది 
యై యాశ్రయము గోరి వ్రాలినది. మణి యొక కాంత కుంతలములు చెదర(ా( బులకి తాంగియై 
చందన సౌరభముతో భాసిల్లుచున్న ని భాహు తలమును ముద్దాడెను. 


మటి యొక కాంత పుణ్యనిధి మత్తిలి వే నిజ గండ మాన్ని తా 
వెజివక నీదు చెక్కిలిని విడ్యము+ గైకొనె నోట నర్మిలిం 

దెఐవ రమా మనోనిలయ దేవుని సుందరు వింత పొంద నం 
దటు నటనాంత వేళ మటి దక్కని హర్షము వారి కున్నదే 


ఇంకొక పుణ్యకాంత మదమున దన చెక్కిలి భయము లేక నీ చెక్కిలి నాన్చి తన నోటితో నీ 
విడియమును బ్రేమతో నీవు తెజివగాం గొననెను. లక్ష్మీకాంతుని సుందరుని నిన్ను బొందంగా 
నందటు నర్తనము ముగిసిన వేళ వారికి దక్కని యానందము లేదు. 


ఆగిన గాన వాద్యములు ఫ్లాద సుపూర్ణ హృదంగనా మణుల్‌ 
సాగ6ంగ నృత్య మాగక భృశమ్ముగ నేరరు ముళ్లు వీడుటల్‌ 
రేగ గురుల్‌ ని జాంగికలు రివ్వున నూడుటలున్‌ నభమ్ములో 
నూంగక నిల్వ దారలు నయో యి(క నేమని చెప్ప నేర్తునో 


గానము వాద్యములు నాగినవి. ఆహ్లాదముతో నిండిన హృదయములు గల యంగనా మణులు 
నృత్య మాగక సాగుచుండ వారి జడ ముళ్లు వీడుట యెజుంగరు. కురులు రేగి రవిక లూడుటయు 
నెటుంగరు. యాకాశమున తారలును జలింపక నిల్చినవి. ఆ వింత చెప్ప నేరనుకదా. 


జగతి నమేయ మోద రస సాగరమం దల ముంచి రాసలీ 
ల గమన మాప స్వేద సలిలమ్మున మున్గి యనంగ తప్తలా 
ముగుదల కెల్ల నన్ని వర మూర్తుల సత్కృత చోదకుండవై 
తగ నొనరించి తీ వడరి తామర తూపరి పండు గత్తరిన్‌ 


జగత్తు నమేయ మైన యానందాబ్ది ముంచి రాసలీలను జాలించి చెమటతో బూర్తిగా మునింగిన 
మన్మథార్త లైన యా కాంతల మంచి పనులచేం బ్రేరితుండవై యందటికి నన్ని మూర్తుల దనరి 


తే.గీ. 


తే.గీ. 


నీవు మన్మథోత్సవము సేసితివి. 


వివిద కేళుల నలసిన విరివి బుజ్జ 

గింప బడిన వెలదుల తో నింపుగ యము 

నా నదిని వన గత శీత లానిలముల 

స్వేచ్చ. దిరిగితి మోహిత స్త్రీల గూడి 10. 


అట్లు పలు విధము లగు నాటల నలసి బుజ్జగింప( బడిన నా మోహ పరవశ లైన కాంతల తోడ 


యమునా నది యొడ్డున వనముల శీతల వాయువు లలర స్వేచ్చగా. దిరిగితివి. 


యోగిజన వరార్హ పరితో షోదధిం బశు 

పాంగనల ముంచ శంక రాభవ ముఖులకు 

మాన్య లయి రయ్య భక్తతమ సులభ విభు 

కృష్ణ నన్నికం గావుమ కృప వహించి 11. 


యోగీశ్వరులకు నర్హ మైన యానందాబ్దీని గోప కాంతలను ముంచంగా నట్జజ శంక రాదులకు వా 
రెల్లరు గౌరవనీయ లైరి. భక్తులకు సులభముగా దొరకు కృష్ణా కృపతో నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నజువది తొమ్మిదవ దశకము. 


చం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 70. 


సుదర్శన శాప మోక్షణ శంఖచూడ వృషబాసుర వధ వర్ణనము. 


ముద మను వార్థిలోముని(గి పూర్ణము గోపిక లుండ నవ్విధిన్‌ 
ముదముగ నంత గోపకులు పూజ లొనర్ప శివాలయమ్ము స 
మ్మదముగ నీవు రాం గదిసి మానుగ నర్బన సేసి నిద్ర వో 

వ దనిసి యంబి కాటవిని బన్నగ మొక్కటి మ్రింగె నందునిన్‌ 


ఆనందాబ్ధి మునింగి గోపిక లెల్లరు నుండగా గోపకులు సంతసముగ నర్చనలు సలుపుటకు నీవు 
రాగ శివాలయమును జేరి యర్చనలు చేసి యలసి యా యంబికారణ్యమున నిద్రించిరి. అంత 
నొక్క పాము నందుని మ్రింగెను. 


కొట్టినను విడువదు మండు కట్టెల నుర 
గమ్ము పైకి చూచుచు నంత, గావు కావు 
మనుచు వేండ వ్రజపలు కృపను దరళ ప 
దముల విద్యాధరుం డాయె దాః నీవు 


మండు కట్టెలతో గొట్టినను పాము పైకి, జూచుచు విడువ లేదు. అంత నా గోపకులు రక్షింప మని 
వేండంగ నీవు నీ ప్రకాశవంత మగు పాదములతో నా పామును దా(కగ నది యొక విద్యాధరునిగా 
నయ్యిను. 


నేను సుదర్శ నాఖ్యుండ మునిప్రవరుండు శపింప( బన్నగం 
బైన భువిన్‌ సుదర్శనధరా యిట నీ పద మానం బొందితిన్‌ 
నా నిజ రూప మంచు నని నమ్రత మ్రొక్కి ని జాలయమ్ము వే 
తాను జనంగ గోపకులు తద్దయు మోదిలి యేగగి రిండ్లకున్‌ 


చం. 


చం. 


తే.గీ. 


అంతనా విద్యాధరుండు నేను సుదర్శును డను విద్యాధరు. డను నన్‌ షక ముని శపింపంా నిట్లు 
పన్నగము నైతిని. నీ పదములు సోకణానే శాప విమోచన మై నిజ రూపము నొందితి నని 
వినయముతో మ్రొక్కి తన నివాసమున కే(గెను. అంత గోపకులు కూడ సంతసించి తమ తమ 
యిండ్లకు నేంగిరి. 


ఒకపరి సీరపాణి కొమ లుండంగ నీవు విహారకేళిలో 

నొక ధన దాంతరంగికుండ యుద్ధతి దాచెను గోపకాంతలం 
జకచక శంఖచూడు+ గని చంపి దురాత్ముని స్త్రీల దెచ్చి యా 
సికగల రత్న మందుకొని శీఘ్రమ యిచ్చితి వన్న కింపుగన్‌ 


ఒకప్పుడు బలరాముఃడు నాడువారు నుండగ తోడు నీవు వన విహారమున కేశితివి. అంత 
కుబేరుని భటు( దొకండు గర్వముతో గోపకాంతలను దాచెను. అంత నీ వేగ మే(గి యా దురాత్ముని 
శంఖచూడుని వధించి వాని తలపైని రత్నమును గొని వచ్చి యన్నకు నిచ్చితివి. 


దినముల మిత్ర సంయుతము తిర్గుట కానన మందు మారునా 
త్మను సహితమ్ము మోహమున( దత్తర వెట్టియు వేణునాదమే 
తనర సుధారసమ్ము నయి దైవత కాంతల దృష్టి నత్తరిన్‌ 
మినుకుల నుంచ నేర్చెదరె మేరను నీ విరహార్త గోపికల్‌ 


పగలు సఖులతోం గూడి వనము లందు. దిరుగుచు మరుని సహితము మోహపబచుచు, దేవ 
కన్యల దృష్టిలో నీ వేణు నాద మమృత మయి తనరఃగ విరహమున వేగు గోపికలు మాటలలో 
హద్దు నుంచ నేర్తురే? 


అంత నిల్చె నరిష్టుండు చెంత దుష్టు 
తి, ఆ, ఆ 

డడరి దృష్టిడి ఘన వృష భాకృతి నిను 

జంప నిష్టు రారవమునః బంప భోజ 

రాజు భృత్యుండు కష్టుండు వ్రజకుమార 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


అరిష్టు డను దుష్టుడు కంసుని సేవకు( డతండు పంపణా నిన్ను జంపు దృష్టితో గోప బాలకా 
కృష్ణా యెద్దు రూపమున బెద్దగా నజచుచు నీ చెంత నిలిచెను. 


వృషభము జగద్ధృతి వినాశి భీమ కాయ 
మూని మంద జేరి తజిమి యుద్ధతిం బశు 
వులను వేద వేదాంగ సంపూర్ణ నిధివి 
నిన్ను జేరె భీకరముగ నీరజాక్ష 


ఆ వృషభము జగముల ధైర్యమును హరించునది, పెద్ద దేహము నూని మంద లోనికిం జేరి 
పశువులను గర్వముతో, దజిమి వేదవేదాంగ నిధివి యైన నిన్ను భయంకరముగాం జేరెను. 


కొమ్ములు తల నెత్తి కుమ్మ(గ నరుదెంచు 
నశుభ దైత్యు శుభపు టాకృతి వడి 
సంగ్రహించి వాని జంప నీవు ధృతి ము 
దమ్ము వడసె నంత దైవ గణము 


తల కొమ్ములు నెత్తి కుమ్ముటకు నాయశుభ దైత్యుండు శుభ రూప మైన వృషభాకృతిని వచ్చు 
చుండం గాంచి వడి వాని బట్టుకొని ధైర్యముతో జంపితివి. అంత సుర గణము మిక్కిలి 


సంతసించెను. 


చిత్ర మయ్యె నేడు ఛేదింప వృషభమ్ము 
వృషము నిలిచె నుర్వి వృషుండు సంత 
సించె మిక్కుటమ్ము చేతస్సున నని ను 
తించిరి నిను సురలు నంచితముగ 


చిత్రముగ నేండు వృషభమును ఛేదింప వృషము( ధర్మము) ధరలో నిలిచెను, మజియు వృషుండు 
(ఇంద్రుడు) మదిలో మిక్కిలి సంతసించె నని దేవతలు నిన్ను నుతించిరి. 


ఉక రాజు లార యుటుకుండు వేగమ్మ 


యుక్ష భేది వచ్చె నిక వేయ 
గలం డని పరిహాసముల నేగి రిండ్లకు 


గోపు లనిల పురప తాప మణతశు 


వృషభ రాజు లారా వేగము పరుగు లెత్తుండు వృషభ వైరి శిక్ష వేయ గల డని పరిహాసము 
లాడుచు గోపబాలు రిండ్లకు నేంగిరి. గురువాయూరు నాథా నా తాపమును బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున డెబ్బదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 71. 
కేశి మథన వ్యోమ వధ వర్ణనము. 


ఇలం బనుల నెగ్గ నవకాశ మెటు(గు నట్టి 
కేశి కంస సఖుడు సింధుజేశు( జేరు 
నూహ సింధుజాశ్వాకృతి నూని తివిరి 
నిన్ను జేరె దర్పమ్మున నీలదేహ 


పను లన్నిట నిల నెగ్గు నవకాశ మెటుంగు నట్టి కేశి కంససఖుండు నీవు సింధుజేశు(డవు గనుక 
(లక్ష్మీ కాంతుడంవు) సింధు దేశమున బుట్టి నట్టి గుజ్జపు రూపమున జేర సులభ మని యించి 
దేవా నిన్ను గర్వముతో సమీపించెను. 


అకట గంధర్వ రూపమ్ము నందు నున్న 
భీమ రవమున భయపెట్టి విశ్వ మంత 

మంద జనుల మర్దించి సంభ్రమము మీటి 
నిన్ను గనుటకు మున్నంత నిన్ను దాశె 


అకటా గంధర్వ ( గుజ్జము) రూపమున నున్నను భయంకరమైన యజపుతో నిన్ను జూచుటకు 
మున్ను మంద జనులను మర్దించి విశ్వమును భయ పెట్టి తొందర మీబ నిన్ను దాశను. 


తారుక్ష్య మూపున నీదు పాదమ్ము మెజియ 
నలరు నీదు వక్షమ్మున నకట తన్నె, 
దార్‌క్ష్య రూప కేశి భృగుండు తన్న నెటింగి 
యట్లు తనకు శక్యం బని యంధుః డగుచు 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తార్‌క్ష్యని (గరుత్మంతుడు) వీపున నీ పాదము మెజియ నలరు నీ రొమ్మును దార్‌క్ష్యపు 
(గుజ్జము) రూపమున నున్న కేశి యక్కటా తన్నెను. భృగు మహర్షి తన్ను టెజింగి తనకు నట్లు 

అ a ఇ 
చేయ శక్యమని యెంచి యంధు,డై తన్నెను. 


ఎతి నటి గిట నిటె పటి విసరి 
అ ల € ల ల 
తీవు దాని దూర మావలకును 
మూర్చ. జెంది లేచి మూరి మ్రింగ గనలి 
మిగుల నీ పయికి దుమికె హయమ్ము 


పై కెత్తిన దాని గిట్టను పట్టి దూరముగా నావలకు విసరితివి. అంత నా గుజ్జము మూర్చిల్లి తిరిగి 
లేచి నిన్ను మ్రింగుటకు( గోపముతో నీ పైకి దుమికెను. 


నీ వపుడు వాహ దండమ్ము నిశ్చయించి 
వాహ దండమ్ము క్రుక్కి యా వారువంపు 
వాతి లోన బెంచ భృశమ్ము శ్వాస యాగి 
చచ్చి నీలోన లయ మయ్యె సప్తి యయ్యు 


నీ వంత వాహమును (గుజ్జము) దండింప నిశ్చయించి నీ వాహ(భుజ) దండమును దాని నోటిలో 
గ్రుక్కి పెంచ నెక్కువగా శ్వాస యాడక యది చచ్చి గుజ్జ మై యుండి కూడ నీ లోన లీన మైనది. 


హరి జంప నశ్వమేధ మ 

నిరి దీనిని నూతనం బనిమిషులు స్తుతియిం 
చిరి నిన్ను నీ కొస(గి రా 

దరం బడరఈ గేశ వాభిధానం బీశా 


గుజ్జము నట్లు చంప(గ నీవు క్రొత్త దైన యశ్వమేధ మని దాని నని దేవతలు నిన్ను నుతించిరి. నీ 


= 


కపుడు కేశవ నామ మొసంగి రలరి. 


నారదుండు చెప్పి శౌరి సుతుండ వి 


కం. 


తే.గీ. 


తే.గీ. 


వంచు గంసున కత. డెంచ నాపి 
శౌరి వధను గేశి( జంపు టెటి(గి వచ్చి 
నిన్ను బొగడె మౌని మిన్నగాను 


నారదుండు కంసునకు నీవు వసుదేవుని కొడుకు వని చెప్పగా నతండు వసుదేవుని నంత జంప 
దలచిన వాని నాపెను. అంత నీవు కేశిని జంపు టెటి(గి నీ వద్దకు వచ్చి ముని నిన్ను మిక్కిలి 
పొగడెను. 


దాగుడు మూతల నాటల 

నా గోపాలరు చెలంగ నందాత్మజ ని 

తో: గలసి మయాత్మజు డా 

ద్యో గమన వ్రజ రిపుండు వ్యోముండు వచ్చెన్‌ 


నందతనయా నీ తో గోప బాలురు దాగుడు మూత లాట లాడుచుండ మయ సుతుండు వ్యోముండు 
గగనచరు లైన సురలకు శత్రువు వచ్చెను. 


చోర రక్షక గణ మందు. జోరు. డౌచు. 
గొండ గుహ లోన వ్యోముండు గోపగోగ 
ణమ్ము దాచి మూసిన జూతి( బమ్మి యిటి(గి 


వాని( గదిసి వధించితి వారిజాక్ష 


చోర రక్షకు లందు. జోరునిగాం గొండ గుహలో గోవులను గోపకులను దాచి యొక టాతితో నా 
గుహను వ్యోముండు మూసెను. దాని నెజింగి వాని జేరి యతిశయించి వారిజాకా వధించితివి. 


ఇప్పగిది నద్భుతమ్ములు నింక రక ర 
కంపు టాటలు ముద మొస(గంగ నలరె 
నిత్య నూతనమ్ముగ మేర నేర కుండ 

ననిల పురనాథ పరమాత్మ యాదుకొనుము 


ఈ విధముగ నద్భుతముగ నానంద మొస(గు రకరకము లైన యాటలు నిత్యనూతనముగ నడ్డు 
లేక చెలంగు చుండెను. ఓ పరమాత్మా గురువాయూరు నాథా నన్నాదుకొనుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున డెబ్బది యొకటవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 72. 
అక్రారాగమన వర్ణనము. 


విని యా నారదు భాషణమ్ములను దా భీతిల్లి నిన్మంద వా 
సునిగాం జెప్పంగం గార్ము కాధ్వర మిషం జోద్యమ్మ యా గాందినీ 
తనయున్‌ వే పిలిపించి కృష్ణ నిను దంత్రం బొప్పః దోడ్తేరగా 
ననిపెన్‌ మందకు దుష్ట కంసుండు సరోషావేశ తప్తాత్ముండై 


నీవు మందలో నివసించు వాండ వని నారదుడు చెప్పణా విని కంసుండు భీతిల్లి ధనుర్యాగమును 
జూచు నెపమునం జిత్రముగా నిన్ను తీసికొని వచ్చుటకు నక్రూరునిం బిలిపించి రోష మూని నతని 
మందకు బంపెను. 


నీ పద చిరార్తి యక్రూరుండే పుడమి దొ 
ర భయమున నిను గన్నులారం గనం జాల 
ననుచు నుండ. జిత్రము రాజు నాజ్ఞం జూడ 


గదల నానంద వార్ది యిడ(ద. జలంగె 


నీ పదములు గాంచు నార్తితో నున్న యక్రూరుండు రాజు కంసుని భయము వలనం గాంచ నోచక 
యుండం జిత్రముగ రాజాజ్ఞతో నీ వద్దకు గదలు చుండ నాతని మనస్సులో నానందాబ్ది చెలంగెను. 


అరదము నధిరోహించి యయ్యదు వరేణ్యుం 
డరుగుచు సుకృతుండు భవద్భహమ్మునకు ద 
లంచుచు నిను జిత్తమ్మున నించు కేని 
వ్యథల( బడయమికిని దారి నరయః డెద్ది 


తే.గీ. 


ఆ.వె. 


అక్రూరుండు యదు పుంగవుండు రథ మెక్కి పుణ్యకర్ముండు తా నెట్టి కష్టములను గొంచె మైనను 
బొందకుండుటకు నిన్ను మదిలో: దలంచుచు నీ గృహమునకు నరుగుచు దారిలో యే కష్టమును 
బొందండు . 


కనియెదనే నరోత్తమునిం గాంచెదనే శ్రుతి కాయ సన్నుతుం 
దనియ6గ ముట్ట నేర్చెదనె తప్పక కౌగిలి నిచ్చునే తమిన్‌ 

నను గని చెప్పు నెట్టి వచనమ్ముల నెక్కడ గాంతు నాతనిన్‌ 
మనమున నెంచు చిట్లు నిజ మానస మందిడి నిన్నె చాగెనే 


ఆ నరోత్తముని( జూచెదను, వేదములచే( బొగడ(బడు వానిం జూచెదను, తాక గలను, దప్పకుండ 
నతడు నాకుం బ్రేమతోం గౌంగిలి యిచ్చును, నన్ను జూచి యెట్టి వచనములు వల్కునో యెక్కడ 
నతని గాంతునో యని మనస్సులో దల్చుచు నిన్ను దన చిత్తమున నిడి చాగుచుండెను. 


ఇమ్ముగ గదిసి బృందావన మ్మజ సుర 
వంద్యమును నీ పద యుగ పావనము హర్ష 
మగ్నచిత్త విమోహాది లగ్న దశల 

నెన్ని కాంచెనో నలినాక్ష యెన్న( దరమె 


శివాది సురలకు పూజనీయము, నీ పాదములచే బావన మైనయట్టి బృందావనము చక్కంగ, జేరి 
హర్షము, విమోహము మొదలగు నెన్ని దశల ననుభవించెనో దేవా చెప్ప నలవి కాదు. 


కని నమస్కరించె వని నీ తిరిగిన స్థ 
లములు దొర్లె రజములం బొడగాంచి 
యేమి చెప్ప జనుల కేమి కొటిత యిట్టి 
భక్తు లరుదు సుమ్ము పరమ పురుష 


అక్రూరుడు వనమును గాంచి నమస్కరించెను, నీవు తిరిగిన నేల దుమ్ములో దర్లైను, జనులకు 
గొఅత యేమి కాని పరమాత్మా యిట్టి భక్తులు చాలా యరుదు సుమ్ము. 


కం. 


తే.గీ. 


సాయంసమయమ్మున గో 

పాయతనమ్ము లవి నీవ యలరిన చోటుల్‌ 
డాయం జని పేయ పద ర 

సాయన ఖను లుల్లసాబ్ది జాల మునింగెన్‌ 


సాయంకాలమునకు నీవు తిరిగిన గోపకుల యిండ్లు చేరెను. కర్ణ పేయ మగు గీతామృతమునకు 
నాలవాలము లవి. చేరి యానందాబ్ధిలో నతండు మునింగెను. 


దూరము నందు గాంచెను యదుప్రవరుం డమలాంతరంగు డ 
క్రూరుండు నీర దాభ వర కుంతల లోచన రమ్య భాగ్వపు 
స్సారస సన్నిభాక్షియుగ సార భుజద్వయ పింఛశీర్ష సో 

దార రసస్వ నాకలిత తన్మురళీధర జిష్టు( గృష్ణునిన్‌ 


దూరము నుండి యదు వరేణ్యు. డక్రూరుండు విమల చిత్తుండు మేఘవర్ణపు కుంతలములవాని 
గనుల కింపైన ప్రకాశించు దేహము కలవాన్ని, బద్మముల వంటి కన్నుదోయి కలవాని, దట్ట మైన 
భుజ ద్వయము గల వాని4 బింఛముతో నున్న శిరము వాని, నధికంపు రసముతో గూడిన నాద 


యుతమైన మురళిని ధరించిన యా జిష్ణునిం గృష్టునిం జూచెను. 


పాలు పితుకం జూచెడు వాని భక్తు రాక 
గోరు నట్లగపడు వానిం గూడి యగ్ర 

జుం దనరెడు వాని యక్రూరు మదిం జెలంగు 
ముద్సుధారస సాగర మూర్తిం గాంచె 


పాలు పితుకు చుండ జూచు వాని, నగ్రజునితోం గూడిన వాని, భక్తుని రాక కొజకు నెదురు చూచు 
చున్నట్లు కన్పించు వాని, దన మనస్సున చెలంగెడు హర్షామృతంపు గడలి మూర్తీభవించి నట్టు 
లున్న వాని నక్రూరుండు సూచెను. 


సాయపు స్నాన శుద్ద తను సారస లోచన నీల పీత వ 
స్తాయత లోభనీయ రుచి రాల్ప విభూషిత చారు వేషులన్‌ 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రాయ విలాస సుస్మిత విరాజిత వక్త విశాల వక్షులన్‌ 
వే యదు పుంగవుం డరసె వీరుల గోపుల రామకృష్ణులన్‌ 


సాయంసమయ స్నానమున శుద్ధ మైన శరీరులను, బద్మాక్షులను, నల్లని పచ్చని వస్త్రముల 
నూనిన వారిని, మిక్కిలి యాకాంక్షనీయులను, యొప్పిదములు నల్పము లగు నాభరణములు 
గల యందమైన వేషముల వారిని, యౌవనముతో విలసిల్లు వారిని, దరహాసముతో వెల్లు 
ముఖముల వారిని, విశాలమైన వక్షముల వారిని, వీరులను రామకృష్ణులను రయమున 
యదుపుంగవుం డక్రూరుండు సూచెను. 


దూరమున దిగి రథమును వారి జేరి 
మ్రొక్క లేపి క్షేమమ్మును జక్క(గ మిత 
గిరల నడిగి యక్రూరుని కరము నంది 
యతని గొనిపోయి తింటికి నన్న; గూడి 


దూరమున రథము నుండి దిగి వారిం జేరి మ్రైక్క(గ దేవా నీవు నక్రూరుని నెత్తి మిత వచనముల 
క్షేమ మడిగి యతని చేతిని నందుకొని యన్నతోః గూడి యింటికి. గొని పోయితివి. 


ఆదరించి సనందము నధికముగను 
విని యదూత్తము మాటలు వివరముగ వ 
చించి కంసు నాజ్ఞలు గోపశేఖరులకు( 


గడపితి వతనితోం బలు కథల నిశను 


అక్రూరుని నంద సహితముగ నీ వాదరించి వాని పల్కులు విని గోపకుల కెల్లరకుం కంసుని యొక్క 
యాజ్ఞలను వివరించితివి. ఆ రాత్రి యక్రూరునితో బలు కథలను వినుచు గడపితివి. 


చంద్రభాగ యింటనొ రాధ చంద్ర మిత్ర 
విందల గృహము లందైన నందజుండు 
తిరిగె నిసి నంచు శంక నతివలు వగచి 
రట్టి దేవ కాపాడుమ యనిల పురప 


11. 


12. 


13. 


అప్పుడు గోపికలు నీవు చంద్రభాగ యింటన్‌ొ, రాధ యింటనో, చంద్ర లేక మిత్రవిందల యిండ్లలోనో 
రాత్రి గడపితి వని శంకించి చింతిల్లిరి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున డెబ్బది రెండవ దశకము. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 73. 
మథురాపుర యాత్రా వర్ణనము. 


వార్త విని మధురా యాత్ర యార్త చిత్త 
లా వ్రజాంగన లిది యేమి యకట యేమి 
యెట్లు జరిగె నిది యనుచు నెల్ల రొకట( 
గూడి రోదించిరి చిగురు బోండులు కడు 


మధురా యాత్ర వార్త విని గోపిక లార్త చిత్త లిది యేమి యీ ప్రయాణ మెట్లు కలిగె నని యెల్ల రొక 
చోట గుమిగూడి కృష్ణుని యెడబాటు నోర్వలేక చింతించిరి. 


దయకు నిధియ నందతనయుం డనన్య ప 
తులను మనల వీడ దలశుం గలిగె 

నెట్లు విధి బలమ్మ యిట్లాయి ననినీప 
యి మది నుంచి వగచి రెల్ల రపుడు 


నందకుమారుండు దయా నిధియే. అనన్య నాథలను మనలను వీడ నెట్లు దలతుం గలిగెను? విధి 
బల మిట్లున్న దని నీ పైనం దమ చిత్తముల నుంచి విలపించిరి. 


సఖు నొకని గోపవశల స 

ముఖం బనున యింపం బంపి ముగియంగ నిశయ 
సఖ బృందమ్మును జనకుడు 

నఖిల జనులు రా దొడంగితి యానమ్మునకున్‌ 


అంత దన సబఖుని నొకని గోపికల ననునయింప( బంపితివి. ఆ రాత్రి ముగియగా జన కాదులు, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సఖులు తోడు రాం బ్రయాణమునకు సిద్ధ పడితివి. 


వత్తు నచిరమ్ము దర్శన మిత్తు సురుచి 
రమ్ము ముంచుదు సంగమ రస పయోధి 
నిశ్చయమ్మిది నమ్ముండు నెలంత లార 
యాశ్వసించి తిట్టెల్లర నంబుజాక్ష 


అచిరకాలమున వత్తును. మిమ్ములను సత్సంగ మామృ తాబ్ధీ ముంచెదను. ఇది నిశ్చయము. 
వనిత లార నన్ను నమ్ముండు. ఇట్లు వారి నెల్లర నాశ్వసించితివి. 


ఆక్రోశించుచు రా దుః 

ఖాక్రాంత లతివలు దూర మరయుచు నిన్నున్‌ 
నీ క్రీ, జూడ్కులం జూచుచు 

నక్రూరు రథమున నేగి తన్న బలునితో 


దుఃఖముతో దపించుచు నా కాంతలు నిన్ను దూరము వకు వచ్చి జూచుచు నుండ వారినిం గ్రీం 
గంట జూచుచు నన్నతోః గలిసి యక్రూరుని రథము నెక్కి యే*గితివి. 


వల్లవీ మనములు నింక వల్ల వాంగ 

నములు వెంట రాగ విషణ్ణ నగము లార్త 
మృగముల నరణ్యము రయమునం గడచి యము 
నా నదీ తటిం జేరితి నలిన నయన 


వల్లవ కాంతల మనములు నింక వల్లవుల వాహనములు తోడు రాంగ దుఃఖించుచున్న తరులను, 
దపించు చున్న మృగములను నరణ్యమును దాటి యమునా నదీ తీరము సేరితివి. 


నియమ మనుసరించి మునిగి నీర మందు 
గాందినేయు(డు జల మందు. గాంచి నిన్ను 
నరద మందు నరసి నిన్ను వరద యేమి 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చిత్ర మరయ నంతట నని చింతసేసె 


అంత నియమానుసార మక్రూరుండు యమున నీటిలో మునిగి యందు నిన్ను గాంచి తిరిగి యా 
రథమున నున్న నిన్నే కని యిది యేమి వింత యంతట నుంటి వని యాలోచించెను. 


తిరిగి పుణ్యశీలి మునింగి దివ్య ఫణి ఫ 
ణమ్మున నలర వీక్షించె నెమ్మి నిన్ను 
శంఖ చక్ర గదాబ్ల హస్త ప్రభా వి 


జు 
లసిత సుర సిద్ద సేవిత లలిత మూర్తి 8. 


ఆ పుణ్యాత్ము( డక్రూరుండు తిరిగి నీటిలో మునిగి లేచి శంఖము, గద చక్రము పద్మములు గల 
చేతులతో బ్రకాశించుచున్న, దేవతలు సిద్ధులు సేవించు చుండ లలితంపు టాకారమున నాదిశేషు 
ఫణమున నున్న నిన్ను జూచెను. 


మునిశగి సచ్చి దానం దాబ్దీ నిను నుతించె 

సగుణ నిర్గుణ విధముల గగురుపాటు 

నంది సమ్మదాబ్ది నదృశ్య మైన గూడ 

నీవు వీడి నీరము+ జేరె నిన్ను నంత 9. 


అంతం జిదానంద సాగరమున మునిగి యతండు నిన్ను సగుణ నిర్గుణ రూపముల నుతించెను. 
నీ వదృశ్యమైనను గూడ గగుర్పాటు నంది యానందమున మునింగెను. అంత నతండు నీటి నుండి 
వెడలి నిన్ను జేరెను. 


పులక లగపడు చుండె శితలమ జల మ 

ని యడుగ నతని మాటలు నిండ హర్ష 

ము మది రాకున్న నూని మౌనమును రథము 

నెక్కె రక్షింపు పవనపు రేశ నన్ను 10. 


దేవా నీ వతని మేనునం బులకలింత లగపడ నీళ్లు చల్లగ నున్నవా యని యడు(గ మదిలో 


హర్షము నిండంగ మాటలు రాక యతడు మౌనముగా రథము నెక్కను. అట్టి గురు వాయూరు 
నాథా నన్ను రక్షింపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున డెబ్బది మూడవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 74. 


మధథురాపుర ప్రవేశ రజక నిగ్రహ వాయక మాలాకార కుట్టానుగ్రహ ధనుర్భంగాది వర్ణనము. 


చం. 


నడి దిన మందు. జేరి వ్రజ నందను. డా మధురా పురమ్మునున్‌ 
విడిసి వనాంతరమ్మునను వేగము యన్నము నారగించి తా 
నడుగిడె రాజమార్గమున నారయ నప్పురమున్‌ సమిత్రముం 
గడింది కుతూహలమ్ము మగ కల్కుల పుణ్య నికాయ మారయన్‌ 


మధ్యాహ్నమున నా నంద నందను(డు మధురా పురము సేరి వనములో విడిసి త్వరగ నన్నము 
దిని పురమును జూచుటకు మిత్రులతోం గూడి రాజమార్గమున మగవారు నాడు వారలు గలట్టి 
పుణ్య సమూహము తన్ను మిక్కిలి కుతూహలముతో. జూచుచుండ బయలుదేరెను. 


చేరిరి కాంచ నీ సమలు చేడెలు వారి సరాగ వక్తముల్‌ 

నీ రుచి రారు ణాంఘ్రి రుచి లీలం జెలంగ లసత్సయోధరల్‌ 
మీరలు సంచలాక్షులును మీ యురముల్‌ మటేీ చేరు సౌరులే 
తీరగు నవ్వు పింఛశిఖ తేటయు భూషలు నీకు వారికిన్‌ 


అంత కాంతలు నీకు సమానలు నిన్ను జేరిరి. వారి ప్రేమతో నెటుపెక్కిన ముఖములు ని యెజ్జని 
పాదముల కాంతితో దూంగు చున్నవి. నీవు ప్రకాశించు మేఘపుం గాంతి గల వాండ వా కాంతలు 
పయోధరములతో వెల్లు చున్నారు. నీవు వారును గదలెడు కన్ను లున్న వారే. మీ యురములు 
హారములతో మనోజ్ఞ మైనవే. తీరైన నవ్వులు, పించము నీకును, స్వచ్చత మజీయు భూషణ 
సంచములు వారికి నందము నిచ్చుచున్నవి. 


ఒస6గంగ వాలు చూపుల మహోల్లస ముద్దృత హర్ష మందు నూ 


చం. 


గు సుజన కోటి నొక్క రజకుం గని వేడంగం గొన్ని వస్తముల్‌ 
విసిగి యతండు రాజతతి పిర్మి ధరించెడు వాని నేరి కే 
నొస(గ ననంగం ద్రుంపం దల నొక్క కరమ్మునం బొందె నాకమున్‌ 


నీవు నీ వాలు చూపులతో నుల్లాసము నీయణా మిక్కిలి హర్షముతో నూ+గు వారిలో చాకలిని 
నకని నీవు గాంచి కొ న్ని బట్టల నిమ్మని కోరగా వాడు రాజులు ధరించు దుస్తులను నే నెవ్వరికి 
నీ, జాలనని విసుగుతో నన౮గా+ గినిసి వానిని నీ చేతితో ద్రుంప నతండు స్వర్గమున కే(గెను. 


సుకృతము లెంచి యిచ్చితివి శుభ్రపు వస్త్రము లీయ నేత కా 
నికి సువిశాల చిత్తునకు నీదు పదమ్మును జీవవేది! మా 
లికునకు భక్తి నీ పయి జరించు వరమ్మును మాల లిచ్చి నీ 
కిక నడుగంగ దాని నిడి కేళి నొసంగితి కల్ము లింపుగన్‌ 


అంత నచ్చట నొక నేతకాండు మంచి వస్త్రముల నీయంా వానికి సుహృదయునకు జీవుల నెల్ల 
జక్కంగ నెజుంగు నీవు నీ ధామమునే యొసగితివి. ఒక మాలల నమ్ము వాండు నీకు మాల 
లీయంగా వానికి వాండు కోరిన నీ పైని భక్తి నిచ్చి యింకను నింపైన సంపదల నిచ్చితివి. 


కూర్మిని నబ్ద్బ లోచనకుం గుబ్దకు నీ కిడ నంగరాగముల్‌ 
పేర్మి నొసంగి వక్రతను లీలంగ నెత్తి కరమ్మునన్‌ మనో 
ధర్మము రీతి నుంచగను దానికి దీసితి కాయ మందు నా 
మర్మము లోక సుందరిగ మానిని జేసెను నీరజోదరా 


ప్రేమతో నొక పద్మలోచన కుబ్జ నీకు నింపైన మైపూతల నొసంగ నామెకుం బ్రేమ నిచ్చి యామె దైన 
గూనెను జేతులతో నామె నెత్తి తీసి యామె మనస్సు వలె చక్కయగా+ జేసితివి.ఆ మర్మ మామెను 


బద్మనాభా! లోక సుందరిగా జేసెను. 


నీ మహిమంబు నేరిన మనీషు లొసంగ(గ నాతిపాపులే 
దామ సువీటి కాదులు ముదమ్మున శక్తి కొలంది గాంచుచున్‌ 
భామయె యంజలించుటకు ఫల్యము లడ్డయి నిల్చి యుండగా 


చం. 


నేమని యందు. దత్సలము నేడ్చె నిటుల్‌ మది నెంచి కుబ్బయే 


దేవా నీ మహిమ నెటి+గిన కొందటు పెద్ద పాపములు చేసిన వారు కాని వారు నీకు ముదముగాః 
దమ శక్తి కొలది పూదండలు తాంబూలములు మున్నగు నవి యొసంగంగాం గాంచి కుబ్జ తన 
చేతిలో బూవు లున్న కారణమున నంజలి కూడ ఘటింప లేకుంటి దాని ఫలము నేమని యందు 
నింక నని మది దలంచి యేడ్చెను. 


విడిచిన దిర్గి వత్తునను వీక్షణ మిచ్చుచు లేప్య దాత్రికిం 
గడు నెడ కేగు నంతకును గా(కను గాంచెడు నామె కింపుగా 
నడు గిడి తీవు గోపురము హర్షము పొంగంగం బొంగె క్షీరమే 
పడంతుక దేవకీ సతికి, బాజె బురమ్మున నీ యశం బనన్‌ 


ఇప్పుడు నిన్ను వీడినను దిరిగు వత్తు నను రీతి దూర మగు వటికు నిన్ను దాపముతో' జూచు 
చున్న కుబ్దను జూచుచు నే(గ మధథురాపుర గోపురము సేరితివి. నీ జనని యైన దేవకీ సతికి హర్ష 
ముప్పొంగ నీ కీర్తి యా పురములోం బాజెనా యనగ బాలు పొంగెను. 


అంతట గార్ము కాలయము నారయ నచ్చటి వారు గౌరవ 
స్వాంతములన్‌ గణింపం గని చందును దేజము లోని కేగి స్ర 
క్కాంతి కరార్చిత త్రిణతం గాంచి జనుల్‌ వల దన్న నెక్కిడన్‌ 
వింతగ భగ్న మయ్యె విలు పెల్లున నీరజ పత్ర లోచనా 


అంత నీవు ధనురాలయము కనిపింప నచ్చటి వారు నిన్ను గౌరవముతో గూడిన మదితో 
నాదరింప(గా దాని యందము తేజమును జుచి లోనికి నేగి పూవుల కాంతి కిరణములచే 
పూజింప బడిన వింటిని? గావలి వారు వల దని వారించు చున్నను నెక్కు పెట్టితివి. అంత నది 
పెల్లున విటి(గినది. 


రేపటి కంస మారణ నిరీక్షిత పర్వ నినాద తుల్యమై 
చాప విపాటన స్వనము చక్రధరా! దివి నిర్జరాళికిం 
జూపెను రోమహర్షమును శుక్కున బీతిలె, గంసు డత్తటిం 


జాపపు శల్కలన్‌ భటుల జంపంగ నార్పులు పెంచెం దద్ధ్వనిన్‌ 


తే.గీ. 


నిరీక్షింపం బడుచున్న మజునాడు జరుగ బోవు కంస వధ యను పండుగ నందుండు ధ్వనులకు 
సమానమైన వింటిని విజువ రేగిన శబ్దములను జక్రధరా దేవతలు దివి నిల్చి చూడ వారికి రోమ 
హర్షము కలిగెను. కంసునకు శోకముతో మిక్కిలి భీతి కల్లెను. విటింగిన వింటి ముక్కలతో రక్షకు 
లెదిరింప( జంప వారి యార్పు లా ధ్వనిని రెట్టింపు చేసెను. 


విదిత శిష్ట దుష్ట జనులు ప్రీతి భీతి 

నీదు మహిమ గాంచిరి రాధ నీటు దలచి 
పురపు శ్రీ గాంచి వీటికి. బోయి తలరి 
రా(గ శ్రీదాము. డనిలపురప యరయుమ 


ప్రసిద్ద శిష్ట జనులు దుష్ట జనులు క్రమమున, బ్రీతిని భీతిని నీ మహిమ గాంచిరి. అంత నీవు రాధ 
మురిపెమును నగర సంపదను జూచుచు శ్రీదాముండు తోడు రాంగ విడిది కేంగితివి. అట్టి యో గురు 
వాయూరు నాథా నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున డెబ్బది నాలుగవ దశకము. 


10. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 75. 
కంసవధ వర్ణనము. 


ఉదయం బందు భయార్త భోజపతి యీ నోజం జెలంగెం బురిన్‌ 
రొద లా మల్ల కటంబ ఘోషములు గూర్చుండంగ క్మాభృత్తులో 
ముద మేపార(గ నందగోపుండును నా భూజాని నీ వన్న తో 
బెదరే లేక మదేభ మా కువలయాపీడంబు రా నాపెనే 


ఉదయముననే భయ పీడితు( డా కంసుం డీయ నాజ్ఞ నంత పురములో రాజ వర్గము, ముదిత 
నందుండు రాజైన కంసుండు కూర్చొని యుండ నుత్సాహముగ మల్లుర వాద్య ఘోషము లొక్క 

త్రుటి చెలంగినవి. అన్నతో గూడి దేవా నీవు రాగం గువలయాపీడ మను మత్తేభము బెదరు లేక 
నిన్ను నాపెను. 


విడు మిడు దారి దుష్ట యన వేగమ మార్కొని మావటీండు దాం 
దడయక రేప గోపమున దంతి గ్రహింపంగ నిన్ను లిలగా 
విడివడి కొట్టి గుబ్బ సరి పెందల పైన గరీంద్రు దాగి నీ 
వడరుచుం కాళ్ల మధ్య జిటు హాసముతో మటి నిర్గమించితే 


ఓ దుష్టుండ మావాటీ(డ దారి విడువు మన వాడు వినక నెదుర్కొని కోపముతో నేనుంగు నుసి 
కొల్ప గజము నిన్ను పట్టుకొనెను. అంత లీలగా దానిని దప్పించుకొని కొండ వంటి దాని పెద్ద 
తలపైం గొ ట్టి దాని కాళ్ల మధ్య దూటి నవ్వుచు బయటకు వెడలితివి. 


కరి కర మందు+ జిక్కినను గ్రక్కున జాజుదు మౌని కోటికిన్‌ 
జరిగెడు నట్లు లీలఃగ గజమ్మును గ్రిందికిః ద్రోసి లేచినం 
గరి ఘన దంతముం బెటుక గట్టిగ మూలము తోడ వెల్వడన్‌ 


తే.గీ. 


సరమగు రాధ కంచు నని సఖ్యున కిచ్చితి వాణిపూసలన్‌ 


మునులకు జిక్కి నట్లుండి జాజు విధమున నేనుంగు పట్టు నుండి గ్రక్కున జాజి దానిం గ్రిందికిం 
ద్రేసిన నది లేవా దాని దంతమును మూలముతోం బెబుకగా మజ్జ నుండి పుట్టిన యట్టి యాణి 
ముత్యములను రాధకు దండ కా(గల దని చెప్పి నీ సఖున కిచ్చితివి. 


దంతము నంస మందు నిడి తాళపతాకుని తోం జనంగ నీ 
వంతట మల్లరంగమున కచ్చెరు వందిరి మంగళాకృతిం 

గంతు నిభమ్ము లోకు లటం గాంచి వచించిరి ధన్యులౌర యా 
కాంతలు నయ్యశోద వ్రజకాంతుండు కాదయ మేమ ధన్యులమ్‌ 


ఆ దంతమును భుజముపై నిడికొని యన్నతో నీవు మల్ల రంగమునకు నేంగంగ నక్కడి వారు 
మన్మథుని బోలి మంగ ళాకారమునం గనిపించు నిన్ను జూచి యాశ్చర్యపడి యిట్లనిరి. నందుండు 
యశోద వల్లవ కాంతలు కాదు కాదు మేమే ధన్యులము. 


ఆ గోపాలుర యందు భాసిల6గ నీవచ్చోట నిస్సీమునిన్‌ 
భోగానంద రసాత్ము బ్రహ్మము సురూపున్‌ సాంద్ర రోచిష్టునిన్‌ 
రాగం గొందటు నిన్గనంగ? దొలుతన్‌ రంజిల్లి లుప్తాఘులై 


రాగం బొప్ప నెజింగి నీ సుకృత కార్యవ్రాతముం దల్సిరే 


ఆ గోపబాలకుల నడుమ వెలుంగు చుండి రాగ మేరలేని వానిని, సాఖ్యానంద రసాత్ముని, బ్రహ్మ 
స్వరూపుని,మిక్కిలి ప్రకాశించు వాండవు నైన నిన్ను మొట్ట మొదట సారిగా గాంచి జూచి నంతనే 
తొలగ నెల్ల పాపములు సంతోష మంది కొందటు ప్రేమ యుప్పొంగ నీ మహత్వ కార్యముల నెల్ల 
నెజింగి వానిని? దలయచుకొనిరి. 


ముష్టికుండు చాణూరు(డు మూరి కంసు 

నాజ బలరాము నిన్ను దర్పాతిశయు లా 
శో 

దిర్ప( బడి లేచి లాగుచు( దిరుగు చొబగ 

మోక్ష బంధనముల+ గనె ముందుగ మృతి 


చం. 


కన్న జాణూర మల్లుండు కన్న! వింత 


కన్నా యంత కంసు నానతి చాణూరుండు ముష్టికుండు నిన్ను బలరాముని దర్పమున నెదిర్చిరి. 
చాణూర మల్లుడు నిన్నెదిర్చి పడి, లేచుచు, లాగుచు, దిరుగుచు, వ్రాలుచుండ మృత్యువునకు 
ముందే వింతగా నీ బంధమును విడుదలను బొందెను. 


అకటా చిన్ని కుమారు లీ లలిత దేహస్వాంతు లీ మల్లు లే 
మొ కఠోరాగ్ర తనూ విభాసితులు దర్పోల్లాసులే చూడ రా 
దింక ఘోరమ్మన, ద్రిప్పి చంపితివి మల్లేభేంద్రు. జాణూరు ము 
ష్టికు నత్యుర్రుని జంప నగ్రజండు తచ్చేషమ్ము వే పాటెనే 


అక్కటా యీ చిన్ని కుమారులు చూడం గోమలమైన శరీరము మనస్సులు కలవారు కాని యీ 
మల్లులు కఠోరమైన మేను గలవారు దర్పము నుత్సాహము మిక్కుటముగా గల వారు నింక ని 
ఘోరమును చూడ లే మని సభ్యు లనుఛుండ నీవు మల్లవీరుని చాణూరునిం ద్రిప్పి చంపితివి. 
ముష్టికుని నత్యుగ్రుని బలరాముడు చంపెను. మిగిలిన వారు పాజిపోయిరి. 


తూర్య రవమ్ము లాప మని తోశుక కంసుండు కాల యుక్తముల్‌ 
కార్యము లాన తీయ జనకక్షయ మావల నిన్ను గెంట దు 
ర్వార్యుండు దుష్ట వాక్యముల రంగపు మంచము పైకి దుమ్మి నీ 
వార్యుండు పక్షి రాజు వలె నాతని, బట్టితి వౌర్రసేనునిన్‌ 


అంత కంసుండు తూర్యనాదముల నాప మని యా కాలమునకు+ దగిన పనులు నేరక నీ తండ్రిని 
జంపు కార్యమున కానతి యుసంగి యావల నిన్ను గెంటుటకును దుర్వార్యుండు చెడ్డ పలుకులు 
పలుక నీవు గరుత్మంతుని వలె రంగపు మంచము పైకి దుమికి యా కంసుని బట్టితివి. 


రయముగ గీళులన్‌ నలిపి రాజును గ్రిందికి( ద్రేసి వాని పై 

న యదు వరేణ్య పడ్డ( గని నాకులు జల్లిరి పూలవాన నీ 
పయి సతతమ్ము భీతి నిను వారక చిత్తము నందు నుంచగా 
నయముగ ముక్తి నిచ్చితివి నర్కి గతాసువు కాలనేమికిన్‌ 


అంత వేగముగం గంసుని కీళ్లు నలిపి క్రిందికి ద్రోసి వాని మీద యదుపుంగవా నీవు పడ్డం గాంచి 
దేవతలు నీ పైనం బూల వాన కురిపించిరి. నిరంతరము భీతితో నిన్నే యాగక తన చిత్తము నందు 
నుంచంగ నజికి కాలనేమి యైన కంసునకు మరణింప ముక్తి నిచ్చితివి. 


మజియును వాని తమ్ము లనమండద్రుర జంపి నమస్కరించియుం 

దజచుగం దల్లిదండ్రులకు దాతను రాజుని జేసి బంధు లం 

దజకు నొసంగి దానములు ధన్యుని యుద్ధవు సఖ్య మందియున్‌ 

వజిలితి పట్టణమ్మునను వాయుపు రాధిప పాపు రోగముల్‌ 10. 


మజియు నెనమండ్రుగురు వాని తమ్ములను జంపితివి. అంత నధికముగా దేవకీవసుదేవులకు నీ 
తల్లిదండ్రులకు నమస్కరించి తాత యుగ్రసేనునకు( బట్టము కట్టి బంధువు లందటీకి దానము 
లొసంగి ధన్యుః డుద్ధవుని స్నేహము నొంది మథురాపట్టణమునం బ్రకాశించితివి. గురువాయూరు 
నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున డెబ్బది యైదవ దశకము. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 76. 
ఉద్దవ దూత్య వర్ణనము. 


చని సాందీపని పర్లశాలకు జతుష్షష్టిద్యుమాత్రమ్ము నం 
(x) ౨౫ 
దునె సర్వజ్ఞ సువిద్యలన్ని బలుతో. దోరమ్ముగా నేర్చి పు 
త్రుని మృత్యుం గతు. దెచ్చి యిచ్చి మునికిం దూర్లమ్ముగం జేరి కా 
లుని వేశ్మ్శంబును బాంచజన్య నిన దాలోలా పురం బేంగితే 


సాందీపని యాశ్రమమునకు నే(గి యజువది నాలుగు దినముల లోనే సర్వజ్ఞుండ వైన నీవు 
విద్యల నెల్ల బలరాముని తోం గూడి నేర్చితివి. మృతుం డైన గురుపుత్రుని యముని యాలయము 
సేరి రయమునం దెచ్చి యిచ్చితివి. అంత పాంచజన్య నాదమునకు విలోలుండ వగుచుం నిజ 
బురము సేరితివి. 


తలంచి తలంచి గోప వశలం దమిం దలంచెడు 
వారి ననిపితి వుద్ధ్దవు మూరం గరుణ 
ప్రియ సఖునకు నరుదగు వారి దగు భక్తి 
దుర్గ్లభముం జూప సుద్దుల తోడ నటకు 


నిన్ను ప్రీతితో దలంబెడు గోపికలను మదిలో: దలంచి తలచి కరుణ యుప్పొంగ నుద్ధవుని నీ కతి 
ప్రియమైన మిత్రుని నీ మాటలుగా వారికి. జెప్ప మని కొన్నిసెప్పి దుర్లభము నరుదు నయిన 
వారి భక్తిని వానికి. గూడ( జూపం దలంచి వారి వద్దకు, బంపితివి. 


చేరి దినాంత మందు యదుశేఖరుం డుద్దవుం డిద్ద గోకుల 


మ్మారయ నీ మహత్త్వమున కద్దము నందునకున్‌ యశోదకున్‌ 


వారని మోద మిచ్చెం దవ వార్తల? బ్రొద్దుట( దేరు గాంచి రా 


చం. 


తే.గీ. 


చం. 


నారులు శంక మిత్రుండ యనం గని కూడిరి వీత కార్యలై 


ఆ యదుపుంగవుం డుద్దవుండు దినము ముగియు వేళకు నీ మహత్తున కద్దము వంటి గోకులము 
చేరి యశోదా నందులను గలుసు కొని చెప్పంగ నీ వార్తలు మిక్కిలి సంతోషము నిచ్చినవి. మటు 
నాటి యుదయమున రథమును గాంచి గోపికలు నీవు వచ్చితి వన్న శంకతో వచ్చి నీ మిత్రునిః 
గని పనులు మానుకొని నంద గృహమున గూడిరి. 


నిను మది నెంచి యెంచి కని నీరజ నేత్రలు మిత్రుం డుద్ధవుం 
గనంబడ వేష భూషల నికాశము నీకును మాట రాక నో 
టను మటి తమ్మునన్యుల నటం గన నేరక గద్గదంబుగన్‌ 
మినుకులు పల్కి రెల్లరును మెల్లగ జేష్టల విస్మరించుచున్‌ 


నిన్ను మదిలో దలంచి తలంచి యా నీరజాక్షులు వేషమున నలంకారముల నీ వలె నున్న నీ 
మిత్రు డుద్ధవునిం గాంచి యచ్చెరువున మాటలు రాక తాము నితరు లను భేదము నెజు/గక 
గద్దదముగ దమ చేష్టలను విస్మరించుచు మెల్లగ నెల్లరు మాట లిట్లు పల్కిరి. 


అయ్య మాతా పితల కంపి నట్టి వాడ 
వీవ నిర్ణయుం డా కాంతు. డెక్క డయ్య 
నగరి మురిసెన యాలింగనములు ముద్దు 
లింక గుసగుసల మటిచు నింతు లెవరు 


అయ్యా నీవు తల్లిదండ్రుల కొటికు( బంప బడిన వాడ(వా? నిర్ణయుః డైన యా కాంతు( డెక్కడ? 
నగరములో మురియుచు నుండెనా? యాతని యాలింగనములు, ముద్దులు, గుసగుసలను 
మటచు భామ లవ్వ రిక్కడ? 


లలితపు రాసలీలం గల రంజన రూపము క్షిప్త ఘర్మ కో 
మలము విలోల కేశ తతి మార సమాన విలాస దేహమున్‌ 
నలినదళాక్ష చూపు మిట నాథుండ కాగిల లోభనీయమున్‌ 
వలపున బల్కి రిట్లు, గడు వల్లవ కాంతలు మన్మ థార్తలై 


తే.గీ. 


చం. 


రాసలీల నాటి లలితము రంజకమైన నీ రూపమును, నిక్షిప్త మైన స్వేదజలమును, జెదరిన 
జుట్టుతో మన్మథ సమాన విలాస దేహము నో నలినాక్షా మాకు జూపుము. లోభనీయమైన కౌగిలి 
నిమ్ము. ఇట్లు గోపకాంతలు కామ తప్తలై వలపు మీఅం బల్కిరి. 


పలు విధము లిట్లు వివశపు( బల్కు లనుచు 
నార్త గోపిక లూఅట నంది రంత 

నీదు సందేశము దెలుప నెమ్మి నుద్ధ 
వుండు కతిపయ దివసము లుండె నతండు 


పలు విధములుగ నిట్లు వివశత్వమున నార్తితో గోపికలు పలుక దేవా నీ సందేశము నుద్ధవుండు 
వారికి. దెలిపిన నూట సెందిరి. అంత నచ్చట యుద్ధవుండు కొన్ని దినములు గడపెను. 


చెలంగ సతమ్ము నెల్లెడల( జేయం బనుల్‌ చెవి నీదు గానముల్‌ 
చెలువపు నీదు వార్తలు విశేషము లొప్పుగ( జెప్పుచుండగం 
బలుకులం జెయ్వు లందు గనం బన్నుగ నీదు విడంబనమ్ములే 
లలనల త్వన్మయంపు టనురాగము విస్మితు( జేసె నుద్ధవున్‌ 


అంతట బనులు సేయుచు. జెవుల నీ గానములు చెలంగ నందమైన నీ వార్తలు విశేషములను 
జెప్పు చుండుచు బలుకు లందు చేష్ట లందు నీ యనుకరణములే గన్పడం దన్మయలై లలనలు 
నీ యంద చూపు ననురాగము నా యుద్ధవుని విస్మయపటబచినది. 


నా సఖి రాధ కిష్ట మిది నా దరి రాధయె పల్కు నివ్విధిన్‌ 

నా సఖ మౌన మేల నయ నా ప్రియ మానిని వోలె నంచు దా 
నో సఖి నీ ప్రియుం డనును యుక్తపు రీతిని నొంటి నుండగా 
బాసల నంచు నుద్ధవుండు పద్మదళాక్షి కొసంగె హర్షమున్‌ 


నా సఖి రాధ కిది యిష్టము, రాధ యివ్విధి పల్కును, నా రాధ వలె నీకు నో సఖా మౌన మేల 
యని మాటలలో మే మొంటిగ నున్నప్పుడు నాతో యుక్తముగ నో రాధాదేవీ నీ ప్రియుండు పల్కు 
చుండు నని చెప్పి యా పద్మదళాకికి సంతోష మొసంగెను. 


తే.గీ. 


అచిరం బే నింక వత్తు నచ్చటకుః గార్యార్థమ్మ జాగయ్యెడిన్‌ 
రుచిర జ్ఞప్తులు నిబ్బర మ్మయిన నాక్రోశమ్ము లెట్లుండు మీ 
రచిరం బింపుగం గాంచు వారలరు బ్రహ్మానంద మందుండుగా 
నుచితంబై విరహమ్ము సంగమము మీ కోర్వంగం దుల్యంబుగన్‌ 
వచన వ్రాతము లిట్లు తెల్పి పరితాపంబెల్లం బోగొట్టెనే 


అచిరము నేను వచ్చెదను. పను లుండుట వలన జాగయ్యెను. చక్కటి జ్ఞాపకములు పెల్లుగ 
నుండగ దుఃఖము లేల యుండును? త్వరలో బ్రహ్మానందమును బడయ మీకు నా విరహము 
సంగమము కూడ సమానములై యుండును. ఇట్లు చక్కటి నీ పల్కులను దెలిపి వారి తాపము 
నుద్దవుండు పోగొట్టెను. 


విశ్వముల నిట్టి భక్తిని వినము కనమె 

యేల శ్రుతులు తపము లని యీ వ్రజాంగ 
నలకు రహి నిన్ను గనె వీడి నంద గృహ మ 
తండు రుజలు మరుత్పుర ధవ యణంపుము 


లోకములో నిట్టి భక్తిని వినము చూడము. వేదములు తపములు నేల యీ గోపికలకు? ఇట్లెంచి 
నందుని గృహము వీడి సంతసమున నుద్ధవుండు నిన్ను జూచెను. గురువాయూరు నాథా నా 


రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున డెబ్బది యాటివ దశకము. 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 77. 
ఉపళ్లోకోత్సత్తి, జరాసంధాది యుద్ధ, ముచుకుందానుగ్రహ వర్ణనము. 


దినదినమ్ము గృహము+ దనరించి శోభల 
భూష లూని చిత్తమున. దలంచు 

చుండు కామ తప్త సుదతి కుబ్బ యిలు సే 
రితివు యుద్ధవుని సహితము దేవ 


ప్రతి దినము తన గృహము నలంకరించి యాభరణముల నూని మనస్సులో నిన్ను దల్చుచు ని 
పైం గోరికతో నున్న వనిత కుబ్ద యింటికి నుద్దవునితోం గూడ నే/ితివి. 


చని సఫలేచ్చను సోద్వే 

గను గృత సమ్మాన( గుట్ట గంప్ర ఘన కుచం 
గని యేకాంతముగా సుఖ 

ము నొసంగితి గట్టువాలు ముద్దియ కెలమిన్‌ 


నిండిన కోరికతో నుద్వేగముగా నున్న నీచే గౌరవింప బడిన కుబ్బను గాంచి యేకాంతముగా నా 


సైరంధ్రికి సుఖము నొసంగితివి. 


వర మడుగు మన విరింబోండి సురత మడిగె 
నకట నిశ లందు నీ యందు నైక్య మింక 
నీదు సామీప్య మైనను నేర దడుగః 

బాప మేమందు దాని దుర్భాగ్య మకట 


అంత నీ వామెను వర మిచ్చెదం గోరుకొను మన రాత్రు లందు నీ పొందునే యామె కోరుకొన్నది. 


తే.గీ. 


పాపము నీ లో నైక్యతను గాని నీ సాన్నిధ్యమును గాని కోర నేరదు. ఆమె దౌర్భాగ్యము నకట యే 
మందుము? 


సుదతి వినోదపజచి సకృ 
ప దినమ్ములు గొన్ని సుతు నుపళ్లోకుని నా 
రద దయ సాత్తత తంత్ర సు 


ఏ 
విదుని( బ్రసాదించి తీవు విశ్వాధీశా 


అంత కొన్ని దినము లా కుబ్దను సంతోష పబిచి యుపళ్లోకు: డను బుత్రు నిచ్చితివి. అతండు 
నారదుని కృపతో సాత్త్విక సిద్దాంతములో నేర్పరి యయ్యెను. 


అంత నక్రూరు నింటికి నన్న యుద్ధ 

వుల సహిత మే(గి ముద మంది పొగడ నిన్న 
తండు వని నుండి మరలిన పాండు సుతుల 
చరితము ధృతరాష్ట్ర పనుల నరయు మంటి 


తదుపరి యన్న యుద్ధవుల తోం గలసి యక్రూరుని యింటికి నేగ నతడు నిన్ను సంతోషముతో 
బొగిడెను. అడవుల నుండి మరలి వచ్చిన పాండవుల విషయమును ధృతరాష్ట్రుని పనులను 
దెలిసికొన మని యక్రూరుని( బంపితివి. 


తన జామాతను జంప నూని యెదం గ్రుద్ధమ్మున్‌ జరాసంధుండే 
యని రోషాంధత ముట్టగా మథురం బెన్నక్షౌహిణీ సేనలం 

గని, తాలాంక యుతమ్ము కొంచెపు టనీకంబుండ వే చంపితే 
నిను జేరన్‌ వెస స్యందనాదులు నభోనీతమ్ము లింపారంగన్‌ 


తన యల్లుండు కంసుని నీవు చంపుట విని కోపము మనస్సు నందుంచి యనే కాక్షౌహిణీ 
సేనలతో మధురను ముట్టడింపంగా స్వర్గము నుండి లబ్దమైన రథములు మున్నగునవి రాగ నా 
కొంచెపు సేనతో బలరాముని గూడి యుద్ధమున నా శత్రు సేనలను వేగమ బరిమార్చితివి. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


బలిమిని మాగధుం దొడరి బంధితు( జేయ బలుండు నమ్మహా 
బలు దమిం దిర్గి రా. దలంప భావి బలమ్మును బ్రోగుచేసి సం 
కుల కలి కంచు ముక్తినిగం గోరి యొనర్చితి వంత మాధవా 

బల తరుం డన్యు. డుండ౦ డని పాత్రుడు సైన్య సుచోదకుం డిలన్‌ 


బలముతో జరాసంధుని మహా బలశ్రేష్టుని నెదిరించి బలరాముడు బంధింపంగా నింకను సేనను 
గూడం గట్టు కొనుటకు సమర్ధుడు గనుక నట్టు సేనతో తిరిగి యుద్దమునకు రాందలంప వలెనని 
యెంచి వానిని విడిపించితివి. ఇతని కంటె బలమైన వాండు యోగ్యుండు, సైన్యమును బ్రేరేపింప 

గల వాండు మణీ యొకండు ధరలో లేడని యట్లు చేసితివి. 


సమర పోడశ మొనరించె సడలిన మది 
నలిగి ప్రేరప నృపులు జరాత్త తనుండు 
పూని ధ్వంసము చేసితి వాని మూడు 
నూర్ల తొంబది యొక్క పెన్మొనను గనలి 


ఓడిన నలిగి యితర రాజులు ప్రోత్సహింప జరాసంధు(డు పదునాటు తడవలు యుద్ధము చేసెను. 


న్‌ వుద్యమించి వాని మున్నూటు తొంబది యొక్క యక్షొహిణుల సేనను ధ్వంసము చేసితివి. 


పదునెనిమిదవ యాజి యవను(డు మూడు 
కోట్ల యవనుల( గూడి రా నట్లు గాంచి 

జలధి మధ్య పురిని ద్వష్ట సత్క్సతమ్ము 
స్వజన గణ ముంచితివి యోగ బలము వలన 


పదునెనిమిదవ మాటు యుద్ధమున యవనుండు కూడ మూడు కోట్ల యవనులను గూడి 
ముట్టడింప( గాంచి సముద్ర మధ్యమున ద్వష్టదే నొక నగరమును నిర్మింప జేసినీ వారి 
నందిని యోగ బలమున నచ్చట నుంచితివి. 


నడచితి మాల నూని త్రసనమ్మున నా నగరమ్ము వీడి దు 
ష్టుడు యవ నేశు పుణ్యగణ శూన్యు వినాశము నెంచి తోడు రా 


తే.గీ. 


తే.గీ. 


వడి ముచుకుంద సుప్త గుహ బన్నుగం దూజంగం దన్న వాండు టీం 
డడరి కనంగ నయ్యి మసి యా నృపు( గాంచితి రమ్యరూపునిన్‌ 


అంత నీవు మెడలో మాల ధరించి భయమున మధురా నగరము వీడి పుణ్యహీనుండు దుష్టుడు 
నైన యవన పతి నాశము గోరి పటు(గిడ వాడు వెంట(బడ ముచుకుందుండు నిద్రించు గుహలో, 
దూజితివి. వాండు వచ్చి నిద్రించుచున్న ముచుకుందునిః దన్న(గ నతడు లేచి త్వరపడి చూచి 
నంతనే యవనుండు మసి యయ్యెను. అంత నీవు సుందరు( డైన ముచుకుందునిం జుచితివి. 


దేవ యైక్వాకు(డను నేను లేవు కోరి 

క లిల నీ ప్రసాదమ్ము తక్క నని ప్రణతు 

లిడంగ ముద మంది మటి ముక్తి నిచ్చి తపము 
నాచరింప మంటివి వాని నఘము లడంగ 
జనుల కిల జూప మార్గమ్ము సత్యముగను 


అంత ముచుకుందుండు దేవా నే నిక్వాకు వంశస్థుండను నీ దయ తక్క నొండేమియుం గోర నని 
నీకు ప్రణామములు సేయ నీవు సంతసించి ముక్తిని బ్రసాదించి పాపము లడంగుటకు దపము 
సేయ మంటివి. ఈ విధముగా జనులకు ముక్తి మార్గమును నిజముగ జూపితివి. 


మథుర కేగి యవన వీర మాన్య సైన్య 
మణంచి మగధపతి కొసంగ నంత నాజి 
నంతిమ జయము బాజితే యబ్రి పురికి 
వాయు పురనాథ నన్ను గాపాడ వయ్య 


అంత మధుర కేగి యవన సైన్యమును నాశనము చేసితివి. జరాసంధు( డడ్డు పడ నతనికిం జివరి 
విజయము నోసంగుటకుం గడలిలో నున్న పురికి బాజిపోయితివి. గురువాయూరు నాథా నన్ను 
గాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున డెబ్బది యేడవ దశకము. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 78. 
రుక్మిణి స్వయంవరము. 


త్రిదివ వరకి నైపుణ తేజ మలర 

ద్రిదశ దత్త విభూతి విరియ కరమ్ము 

తిమి జలాంతర నవ నగరము నలంక 
రించితి వపో రుచులు చిమ్మి యంచితముగ 


విశ్వకర్మ నైపుణ్యపుం గాంతి మెజియ దేవత లిచ్చిన వైభవము మిక్కిలి వికసింప సముద్రములో 
నున్న నూత్న ద్వారకా నగరమును నీ దేహ కాంతులు సిమ్మి యొప్పుగ నలంకరించితివి. 


రేవత భూపతి నిజ సుత 

రేవతి నీయ సతిగ ముసలికి విధ్యాజ్ఞన్‌ 

నీ వడరి యాదవ గణము 

దావహము మహోత్సవమ్ము నడరించితయా 


రేవత రాజు తన కూతురు రేవతిని బలరామునికి విధి యానతిని భార్యగా నీయ సకల యాదవ 
జనులకు సంతోషము నీయ దేవా నీ వతిశయించి యా యుత్సవమును జరిపించితివి. 


సుదతి వైదర్శి రుక్మిణి జొప్పడంగ 

నీ పయిన ప్రణయమ్మువనితకు నగ్ర 
జుండు చైద్యున కొస(గంగ నుండె నడరి 
యవగుణు సఖిత్వ మెంచి దేవా యవిద్య 


విదర్భ రాజకుమారి యైన రుక్కిణికి దేవా నీ పై ననురాగము కలిగినది. అజ్ఞానమున రుక్కిణి 


కం. 


తే.గీ. 


తే.గీ. 


యన్న రుక్మి మిత్రు. డయినందున నవగుణుం డైనను జైద్యుండు శిశుపాలునకుం దన చెల్లెలి 
నీయ దల్చెను. 


చిరకాల రతి, దలకిని 

ర్భర మార విఘాత తప్త భగ్నేప్సిత సా 
దరము నిజ దుఃఖము. దెలుప 

ధరణి సురుని నంపె నీకు దరుణీ మణియే 


చిరకాలపు( బ్రేమకుం జలించి నిర్భరమైన మన్మథ బాధకు గురియై తన కోరిక భగ్నము కానున్న, 
దన దుఃఖమును నీకు దెలుపుటకు సాదరముగా నొక భూసురుని నీ వద్దకు బంపెను. 


ద్విజ సుతుడు చేరి త్వరితము+ 

గుజన దురాసద తవ పురి గొనె నీ వొసంగన్‌ 
నిజ చిత్త మలర గడు జ 

న్మజ దుఃఖ చయాపహారి మాధవ! పూజల్‌ 


ఆ బ్రాహ్మణ కుమారుడు త్వరితముగ దుష్టులకు. జొరారాని నీ నగరమును జేరెను. జన్మ జన్మల 
దుఃఖములను హరించు మాధవా స్వయముగా నీవు చేసిన సన్మానముల నలరి స్వీకరించెను. 


రుక్మిణి సతి ధైర్యవిలోల కుండి 

న నృపకన్య నీ యందు( దనరం గర మను 
రాగము నను ననుప సత్వరమ్ము వచ్చి 
తి నని పలికె నతండు నిన్ను గని నుతించి 


అతండు నిన్ను జూచి నుతించి కుండిన నగర రాజ కుమారి రుక్మిణి నీ యందు బ్రేమ యుప్పొంగ 
ధైర్యము కోల్పోయినది యై నీ వద్దకు నన్ను బంప వచ్చితి నని పల్కెను. 


మునుపె వశ నైతి నీ గుణములను గాంచి 
నీకు నేండు చైద్యుండు నన్ను వీంకం గొన ద 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లంచె నకట కృపాలయ మంచు మంచు 
విశ్వపతి వేండయచున్నది వెలది నిన్ను 


నీ గుణగణముల నెటింగి మున్న నీకు వశ నైతిని. తివిరి యక్కట చైద్యుండు నన్ను గొనం దలంచు 
చున్నవాండు. కృపానిధీ నన్ను కాపాడు మని విశ్వదేవా నిన్ను రుక్కిణి వేండుకొను చున్నది. 


నీవు నన్నుపేక్షించిన నిక్కమ యశ 

రణను విడుతు. బ్రాణమ్ములు రయము నన్న 

సుదతి పల్కులు వినినంత సుజను నోట 

హృదయ మది నీది చలియించె భృశము దేవ 8. 


నీవున న్నలక్ష్యము సేసిన నిక్కముగ శరణు లేక ప్రాణములను విడిచెద నన్న దేవి పలుకులను 
విప్పు నోట విని నీ మనస్సు మిక్కిలి చలించెను. 


అంత నంటివి మిత్రమ యామె కన్న 

మిన్న నాకు? గలిగె బ్రేమ యన్నరపతి 

సన్నిధి నసితేక్షణం దెత్తు కన్నియను ద 

యితను నిశ్చయముగ హరియించి ధృతిని 9. 


అంత దేవా నీ వా విపునితో మిత్రమా నాకు నామె కంటె నధికముగా+ బ్రేమ కలిగినది. ఆ రాజు 
చూచు చుండ నల్లని కన్నులు గల యా కన్యను బ్రేయసిని నిశ్చయముగ నపహరించి తెత్తు నని 
ధైర్యముతో. బల్కితివి. 


హర్ష మలర నతని గూడి యంత రథము 

నందు. గుండిన కేంగితి వట్టనయన 

దయ వహించి మరుత్పుర ధవ యణ(పుమ 

నాదు క్లేశము లన్నిటి నలిననాభ 10. 


పద్మనాభా యంత హర్ష ముప్పొంగ దయతో నా భూసురుని తో(గూడి రథమున గుండిన 


నగరమున కే(గితివి. అట్టి గురువాయూరు నాథా నా బాధల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున డెబ్బది యెనిమిదవ దశకము. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 79. 
రుక్మిణి స్వయంవర వర్ణనము. 


బలుండు సబలమ్ము ననుగమింప నిను జేరః 
బురము భీష్మకు( డంత నాదరమున మిము 
గౌరవించెం దెల్ప భవ దాగమనము ముద 
మంది ద్విజునకు సతి సేసె వందనములు 


సైన్యముతో బలరాముండు ని న్ననుగమింప(గ నీవు కుండిన పురము చేరితివి. అంత భీష్మకుండు 
మిమ్ములను బ్రేమతో గౌరవించెను. నీ రాకను విప్తుండు దెలియం జేయ రుక్మిణి యతనికి 
వందనములు సేసెను. 


జగదేక సుందరు నరసి 
జగతి పతి కుమారు చేష్ట చయము నెటిగియున్‌ 
నగర నివాసులు పల్కుచు 


వగచుచుం గడపి రింక రాత్రి భార హృదయులై 


జగదేక సుందరు(డవైన నిన్ను జూచి పురప్రజలు రాజకుమారుని చేష్టల నెల్ల నెటి(గి వానిని చెప్పు 
కొనుచు చింతించుచు భారముగా రాత్రి గడపిరి. 


చంద్రవదన యా రుక్మిణి 

చంద్ర ధరార్థాంగి పూజ సలుపన్‌ నిజ సౌ 
ధేంద్రము విడె సభట యదు కు 
లేంద్రార్పిత హృది విభూషి తేద్దాంగి వగన్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


భటులతో( గూడిన యా చంద్రవదన రుక్మిణి పార్వతీదేవి పూజ సేయుటకుం దన నివాసమును 
వీడెను. యదు పుంగవుండ వైన నీకు నర్పించిన మనస్సుతో నలంకారములతోను వగపు గూడ 
కలిగి యున్నది యామె. 


చేరి గుడి కులకాంతలతో రమణి ప 
దముల పైంబడి వేండె సాదరముగ మటి 
మటి గిరిసుతను గావలె మగండ వంచు 
నింక గేవల మీవ మహీతలమున 


పుణ్య స్త్రీలతోం గలిసి రమణి గుడి సేరి పార్వతీ దేవి పాదములపై. బడి మన్ననతో నీవ తనకు భర్త 
కా వలెనని మటిల మటిల వే(డుకొన్నది. 


రాజసుతం గాంచ నిల్వ నరపతు లచట 
నీవు నుండ గూఢముగను నిర్గమించె 
నాలయము నుండి రాపట్టి యాశ లల్ల 


వెలుగ నంగ నాంగ రుచులు విరియ భృశము 


రుక్మిణిని జూడం గోరి నరపతు లచ్చట నిలిచి యుండ నీవు రహస్యముగా నుండ రాజకుమారి 
యాలయము నుండి బయటకు వచ్చెను. ఆమె శరీర కాంతులతో దిక్కు లెల్ల ప్రకాశించినవి. 


వివశ మయ్యె రాజ వితతి భువన మోహ 
నంపు రూపు గాంచి నలిన దళ న 

యన కటాక్ష వీక్షణావలి వీక్షించి 

నంత మోహ మడరె సుంత నీకు 


భువన మోహన రూపమున నున్న రుక్కిణినిం జూచి నంత రాజలోకము వివశ మయ్యెను. 
నలినాక్షా నీవు కూడ యామె కడకంటి చూపులను జూచి యించుక మోహ వశుండ వైతివి. 


ఎట కేగెదు చంద్రానన 


కం. 


తే.గీ. 


యిటు లని సతిని గదిసి హరియించి కరమ్ముం 
ద్రుటిం గొని నుంచగ రథమున( 
బటుతర రవములు సెలంగె. బగతుర మధ్యన్‌ 


చంద్రవదనా యెట కేంగెద విటు రమ్మని యా సతినిం జేరి యామె చేతిని గ్రహించి యొక్క ద్రుటిలో 
నీ రథముపై నుంచణా నా పగవారి మధ్య పెద్ద ధ్వనులు చెలరేంగినవి. 


గొల్లం డెటు పోయె నంచని 

యెల్ల రలిగి యాజి సేయ నీసున బలు పె 
న్వెల్లువ వడి నోడించెను 

దల్లడిలవు హరి వలె వృకదంశమ్ములకున్‌ 


అంత నెల్లరు గొల్ల వాండు కృష్ణుం డెటు వోయె నంచుం గోపించి యుద్ధమునకుం దిగగా బలరాముని 
పెద్ద సైన్యము వారి నోడించెను. కుక్కలకు జెదరని సింహము వోలె నీవు కొంచె మైనను జలింప 
లేదు. 


కదియగ నంత రుక్కి తమకమ్మున నాజికి( జంప నెంచ కా 
మద గుణ మత్తు బంధన నిమగ్నుని( జేసి విరూపి( జేయగం 
జెదరంగ గర్వ మగ్రజుండు సెప్ప విముక్తునిం జేసి వాని నీ 

వు దయ వహించి యింక వడిం బోయితి వీటికి? గాంత తోడుతన్‌ 


అంత రుక్మి తమకమున నిన్నెదెర్చి యుద్ధమునకు రా6గ నతనిం జంప నిష్టము లేక మదముతో 
మత్తెక్కిన వానిని బంధించి వాని గర్వము చెదరు నట్లు విరూపిని జేసితివి (జుట్టు మీసములు 
గొజిగి). అన్నమాటపై నతనిని దయతో విడిచి పెట్టితివి. అంత కాంతతో రయమున నింటికి 
వెడలితివి. 


(రు 


త పెండ్లి కుమార్తె సిగ్గు లొలుకంగ. 


ణయ హర్ష విజృంభిత పరమ కాంక్ష 


€ 


నతివ నలరించితి విభు రహస్యముగను 


10. 


ఆ.వె. 


తే.గీ. 


రమ్య దరహాస వికసిత రాజి తాస్య 


దేవా యందమైన చిరునవ్వుతో. బ్రకాశించు వదనము కల రుక్కిణినిం గ్రొత్త పెండ్లి కూతురు సిగ్గు 
లొలుకుచుండం బ్రణయముతో మూరు కోరిక గల నామెను రహస్య ప్రదేశముల నలరించితివి. 


అలరు నర్మ గిరల నతివ యహరహము 
చెల(గి ముదము కలుగ జేయ దేవ 

పరగ నొక్క నాండు వక్రభాషలు తీవ్ర 

కలత మునుగు సరళ కాంత యకట 11. 


నీవు నర్మపు భాషణములతో దినదినము సంతోష పెట్టుచుండ రుక్మిణి యలరు చుండును. నీవు 
వక్రపు మాటలాడ న్‌క్కక్క నాండు సరళ భావపు కాంత తీవ్ర కలంతలో మునుంగును. 


అంత నప్పుడు లాలింతు వధికముగను 

మునుపు కన్న నెక్కుడు సుఖము నొసగుచు ము 

కుంద కీర్తింతు నీ లీల లందముగను 

నాదు రోగము లణశుమ నలిననేత్ర 12. 


అంత నీ వామెను మునుపటి కన్న మిక్కిలి సుఖము నొసంగుచు లాలింతువు. ముకుందా నీ లీల 
నందముగాం గీర్తింతును. నలినాక్షా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున డెబ్బది తొమ్మిదవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 80. 
స్యమంతకోపాఖ్యానము. 


తగునే లుబ్బుని భంగి నీ వడుగ సత్రాజిత్తు బూషుండిడన్‌ 
నగ దివ్యంపు స్యమంతకమ్ము( దమి నన్యాయంటె తత్కారణ 
మ్మగు బెక్కుల్‌ దనరంగ వంకలు వివాహంబాడ౦ జిత్తమ్మునం 
దగ నూహించుట నెంతు వాని సుతః ద్వద్రక్తాత్మ సాత్రాజితిన్‌ 


సత్రాజిత్తునకు సూర్యు డీయ దివ్య మైన స్యమంతక మను నగ నాసక్తితో దానిని నీ వడుగుట 
తగునే? యన్యాయమా! కాదు. దానికి నెపములు పెక్కులుండ నీ యందు గడు ననురాగము 
వహించిన సత్యభామను సత్రాజిత్తు పుత్రికను బెండ్లాడం దలంచుట కారణ మని నే నూహింతును. 


ఒసంగక యున్న లోభి యయి యుత్తమ రత్నము నీకు నత్తజి 
న్మసల6గం గంఠమం దిడి యనంతరజుండు ప్రసేను6 డమ్మణిన్‌ 

వెస వని మాంశ ఖండమని ప్రీతి, గొనన్‌ సమయించి సింహమే 
కసి హరి జంపి రత్నమును గాదిలి సూనున కిచ్చె నచ్చమే 


ఆ యుత్తమ రత్నమును లోభియై నీ కీయక యున్న నంత నాతని తమ్ముండు ప్రసేనుడు మణిని 
మెడలో ధరించి మసలు చుండ వనమున మాంస ఖండమని యెంచి యొక సింహము వానిని 
వధించి మణి గైకొ ని చనుచుండ నా సింహమును జంపి యొక యెలుగుబంటి యా రత్నమును 


గ్రహించి తన ప్రియ మైన కుమారునకు నొసంగెను. 


తనరన్‌ శంకలు పౌర కోటి కింక సత్రాజిత్తు వాక్యమ్ములం 
గన నయ్యెన్‌ మణి దొంగ వీ వనంగ నే కాసంత దోషమ్ము గాం 
చినం బీయూషమ బంధు యుక్తము బరీక్షింపంగ సర్వజ్ఞ వే 


తే.గీ. 


తే.గీ. 


చని వీక్షించి హరిప్రసేనులను బుక్షస్వాంతముం జేరితే 


మణి దొంగవు నీ వని సత్రాజిత్తు పలుకుచుండం బౌర సమూహమునకు సందేహములు కలుగు 
చుండ నీ యందు గొంచెము దోష మున్నను జనులకు నమృతము వంటిదే. దేవా సర్వజ్ఞుడ 
వైనను నీవు బంధు సమేతముగా వెదకుటకు వేగమ యేంగి సింహ ప్రసేనులం గాంచి భల్లూకపు 
గుహ సేరితివి. 


నేరక నిన్ను వృద్ధతను నిల్పంగ నన్నిట విష్ణు రక్షితుం 
జేరిన వీరు! డెవ్వం డని చింతిలి మిక్కిలి ప్రేలుచుండి రా 
మా రఘువీర నీకు విజయమ్మగు నంచును జాంబవంతుండే 
వారని పూజ చేసె వర భక్తశిరోమణి స్వీయ ముష్టులన్‌ 


ముసలిదనము వలన నిన్ను నేరక యన్నిట విష్ణువుని నిల్పి నట్టి యీ రక్షితుని జేర వచ్చిన 
వీరు. డెవ్వ డని చింతించుచు రామా రఘు వీరా నీకు జయ మగు గాక యని మిక్కిలి ప్రేలుచు 
భక్త శిరోమణి జాంబవంతుండు తన ముష్టి ఘాతములచే దేవా నీకు వారని పూజ సేసెను. 


నిన్నెజిగి తుది నత డీయ నన్నుమణుల 
జాంబవంతుడు కరుణించి చక్క(గ నత 
నిని గ్రహించి రయమ్మున నెలవు సేరి 

నగ నొసం గితి సత్రాజిత్తునకు ముకుంద 


తుదకు ని న్నెటింగి జాంబవంతు( డీయ మానినీ మణులను గ్రహించి నతనిని కరుణించి వేగమ 
యిల్లు సేరి సత్రాజిత్తునకు ముకుందా మణి నిచ్చితివి. 


సిగ్గుం జెంది సత్రాజిత్తు శీఘ్ర మొసంగె 

లోల లోచన మాట బరున కొసంగి 

నట్టి సుతను సరత్నము నబలను గొని 
మణి నొసంగితి గుంభన మతి మామ కలర 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


అంత సత్రాజిత్తు సిగ్గు సెంది ము న్నితరునికి నీయ మాట యిచ్చినను దన సుతను రత్నముతో ( 
గూడ శీఘ్రమ నీకు నొసంగెను. అబలను గ్రహించి లోతగు తలంపున మణిని మామకు, దిరిగి దేవా 


సత్యభామ లజ్జావతి నిత్యము నల 

రింప( బాండవ దహనమ్ము నెజి/గి యరుగ 
నీవు చంపి సత్రాజిత్తు నిర్ణయ శత 
ధనుండు రత్న మపహరించె, దన్ను నుత్స 
హింప నక్రూర కృతవర్మ లించుక నట 


సత్యభామ సిగ్గు సింగారము కాగ నిత్యము ని న్నలరించు చుండెను. అంత పాండవులు లక్క 
యింట దహన మైరి యని వినగ నీ వేశితివి. అక్కడ శతధనుండు తన్ను నక్రూర కృత వర్మ 
లించుక ప్రోత్సహింప సత్రాజిత్తును జంపి రత్నము నపహరించెను. 


వగపున వధువు రాం గురు నగరము వధి 
యించి శతధను ముదిత. గావించి తీవు 
మిధిల కేగి మణి నరయ మీటీ బలుండు 
ధార్తరాష్ట్రు నొనర్చె గదా కుశలుని 


బాధతో సత్యభామ కురు నగరమునకు రాగ నెణి(గి నీవు మణి వెదక మిధిలకు నే(గి శతధనుని 
జంపి యామెకు మోద మొసంగితివి. అచట బలరాముడు దుర్యోధనుని గదా కుశలునిగం దీర్చి 
దిదెను. 

నో 


నీ యనుమతి గాందినీ తనయుండు నిమ్న 
జు కుజను వధ కయ్యి, జూడ గతము 
మణిని గొనవు తిరిగి మాధవ యొసగ వి 
భూతి యతని కంచు బొసంగు మాట 


దేవా నీ యనుమతితోన యక్రూరుండు నిమ్నుని పుత్రుం డైన సత్రాజిత్తుని కుచరిత్రుని వధకు 
కారకు డయ్యెను. మాధవా యతండు మణి నిచ్చిన నతని మంచి కొజికు నీవు గ్రహింపక 


తే.గీ. 


తే.గీ. 


యతనికే తిరిగి యిచ్చితి వన్న మాట యొప్పును. 


క్రూరమతి యేల గల్లు నక్రూరునకు స్థి 

రతర భక్తుండు నీకు గర్వ మొదవంగం 

దాను విజ్ఞాన ఘనుండు దాంత మతి యంచు 

దాని నణతుంగ నీదు చేత యగుం గాక 10. 


నీకు సుస్థిర భక్తుం డక్రూరునకుం గ్రూర బుద్ధి యేల కల్లును? తాను విజ్ఞానము నోర్పుగల వాండ 
నను గర్వము పొడచూప నణథ నెంచి నీవు చేసిన పనీయే యది. 


కూడి కృతవర్మ బాబి నక్రూరు+ బిలిచి 

దాంచిన మణి వెలికిం దీసి దాని నతని 

కిచ్చి సుజను దృప్తి పఅచి తచ్చముగను 

బవన పురనాథ సత్యేశ ప్రాపు నిమ్ము 11. 


కృతవర్మతోం గలసి పాజుచుండ నక్రూరునిః బిలిచి దాచిన మణిని బయటకుం దీసి యతనికే 
యిచ్చి యా సజ్జనుని స్వచ్చముగం దృష్తి పబిచితివి. అట్టి గురువాయూరు నాథా రక్షణ 
మొసంగుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నెనుబదవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 81. 


సుభద్రా హరణ కాళింద్యాది వివాహ నరకాసుర వధ వర్ణనములు 3 


నిరతము ముద్దు సేయుచును స్నిగ్ధను ముగ్గను సత్యభామనుం 
దరుణను గూడి యే(గితివి ద్రౌపది పెండ్లికి. బాండవేయులన్‌ 
సురుచిర మింపు గొల్పం గని సుందర హస్తిపురమ్ము కూర్చియుం 
బురవర మింద్రు ప్రస్థమును మూరి దినమ్ములు కొన్ని వచ్చితే 


నిత్యము కాంతివతి చక్కనిది సత్యభామను ముద్దు సేయు చుంటివి. ఆమెతోం గూడి ద్రౌపదీ 
వివాహమునకు బాండు తనయులను సంతోషపఅప నేంగితివి. సుందర మైన హస్తినాపురమును 
జూచితివి. ఇంద్రప్రస్థ పురిని నిర్మాణము చేయించి కొన్ని దినము లుండి తిరిగి వచ్చితివి. 


అనుగుం జెల్లి సుభద్ర గౌరవ సుతా ద్యాకాంక్షితం బంపు మే 
ర నికారంపు మునీంద్రు వేషమున నింద్రప్రోద్భవుం డాహరిం 
చిన రోషాగ్రజు నూజడించి నరునిం జెల్లిన్‌ వడిం గూడి స 
త్యను నీతో గొని మిత్రహర్షముగ నింద్రప్రస్థముం జేరితే 


నీ ప్రియమైన చెల్లెలిని సుభద్రను ధృతరాష్ట్రుని పుత్రులలో నాద్యు డైన దుర్యోధనునిచేం గాక్షింపః 
బడిన యామెను నీ యాజ్ఞ మేర వంచనపు మునివేషమున నింద్రసుతు( డర్దును డపహరింపంగం 
గోప మూనిన యగ్రజుండు బలరాముని నూఅడించి నరుని జెల్లెలినిం ద్వరితముగం గూడి సత్య 
భామతోం గలిసి మిత్రులు సంతసింప నింద్రప్రస్థము సేరితివి. 


అంద చరింప నాడుచును నయ్యమునా తటి యందు. గాంచి కా 
భిందిని( బెండ్లి యాడి నెటి లేమను వచ్చితి వీటి కింక వే 
నందితుః జేసి తగ్ని నట నారి సహోదర బీత గోర నిన్‌ 


చం. 


సుందరి మేనయత్త సుత జూచి హరించితి మిత్రవిందనున్‌ 


అందు నాడుచు చరించు చుండ యమునా నదీ తటమున నందమైన భామ కాళిందీ కన్యను జూచి 
పెండ్లియాడి యింటికి వచ్చితివి. మజియు నగ్ని దేవుని సంతోషపబచితివి. సోదర భీతితో నున్న 
నారి సుందరి నీదు మేన యత్త కూతురు మిత్రవింద నిన్నుగోరం గాంచి యపహరించి తెచ్చితివి. 


అల సత్యా సతి నగ్న జిత్తనయ నీ వా యెద్దులం బట్టితే 
యల యడింటిని నేడు రూపముల బెండ్లాడంగ సంతర్ద నా 
దులు భద్రాగ్రజు లిచ్చి రా సహజ సంతోషమ్ముగా నీకు నా 
లలనా రత్నము మేనయత్త సుతయే రాజీవ లోలాక్షియున్‌ 


అంత నగ్నజిత్తు తనయ సత్యా సతిని నుంకువగ సప్త వృషభములను నీవ సప్త రూపము లూని 
నిరోధించి పెండ్లి యాడితివి. దేవి భద్రకు నన్నలు సంతర్జ నాదులు తమ సోదరిని నీకు ముదమున 
నొసంగిరి. ఆ లలనా రత్నము రాజీవాక్షి కూడ నీ మేనత్త కూతురే. 


ఉదకము నంద కాన నగు నుచ్చల మత్స్యము సవ్యసాచి గా 
మొద లగు పార్ధివేంద్రులకు మూర నశక్యము+ గొట్టి నైపుణిన్‌ 
సుదతినిం బెండ్లి యాడితి సచోద్యము లక్ష్మణ మద్రకన్య నె 
న్మిదవ కళత్రమే దెలిపె నీకు దివస్పతి భౌము చేష్టలన్‌ 


పైన నుండి క్రింద నుదకమునం గాన నగు మత్స్యమును సవ్యసాచి మొదలుగా. గల రాజ వరు 
లెవ్వరకు సాధ్యము కాని దానిని నైపుణ్యముతోం జోద్యముగ గొట్టి మద్రకన్య లక్షణను (లక్షణను) 
బెండ్లి యాడ నెనిమిదవ భార్య యయ్యెను. అంత నింద్రుండు నీకు నా నరకాసురుని చేష్టలను 
దెలిపెను. 


తలంపన్‌ వచ్చెడు పక్షిరాట్టు పయి సత్రాజిత్సుతం నిల్పి నీ 
లలితాంకమ్మున నేంగి శత్రు నిలు లీలాకేళిం గ్రీడావన 

మ్ములు దర్శించు విధమ్ము దుర్గముల నున్మూలించి తున్మాడ వీ 
రుల బ్రాగ్టోతిష మంత శోణిత ర సోల్లో లావృతం బాయెనే 


చం. 


చం. 


నీవు తలంప(గనే వచ్చు గరుత్మంతునిపై సత్యభామను నీ యంకమున నుంచి లీలగా. గ్రీడా 
వనములు దర్శించు నట్లు శత్రువు నింటి కే(గి దుర్గములను నిర్మూలించి వీరులను దున్మాడగాం 
బ్రార్జ్యోతిష పురము రక్తజల కల్లోలములతోం గూడికున్న దైనది. 


మురు( డను రాక్షసుండు శిరముల్‌ గన నైదు చెలంగ వీడి యా 
శరనిధి సన్నిభాటవిని జంప నెదిర్చిన( ద్రుంచి తత్తజిన్‌ 
శిరములు చక్రఘాతమున శిఘ్రుమ మార్కొన నుడ్డ దంతపుం 
గరి దళ భర్త యా నరక కాంతుని జేసితి తీర్ణ నారకున్‌ 


మురాసురుడు పంచ శిరములతోం జెలంగి యర్ణవము వంటి నరణ్యమును వీడి నిన్ను జంప 
నెదిర్చిన నంత చక్రాయుధముతో వాని యైదు తలలను నఖికితివి. అంత నరకాసురు(డు నాల్లు 
దంతములు గల గజ సమూహమున కధిపతి యెదిరింప వాని నుత్తీర్ణమైన నరకము గల వానిగా. 
జేసితివి. 


తడయక భూమి వేడ భగదత్తున కిచ్చితి రాజ్య మంతయుం 
గొడుకున కొక్క యేనుగును గుంజర కోటిని శేషముల్‌ తగం 
బడయుచు దైత్య బంధితలు భామలు వేలు పదాటు మంది ని 
న్నెడ నిడ నీ పురమ్మునకు నింపుగం బంపితి విత్త రాశితో 


భూదేవి వేడగా నాలస్యము సేయక నరకుని పుత్రుండు భగదత్తునకు రాజ్యము నొక్క యేనుగు 
నొసంగి మిగిలిన యేనుగులను గ్రహించి నరకునిచే బంధింప బడిన పదాటు వేల భామలను నీ పై 
ననురాగ మున్న వారిని ధనరాశులతో( గూడ నీ పురమునకు. బంపితివి. 


అదితికి నిచ్చి వేగ నర కాపహృతమ్ములు కుండలమ్ములం 
ద్రిదివపు స్త్రీల కీల లిడు తీరున వెన్క్‌న సత్యభామయే 
యదితి సుతాదులే పొగడ నచ్చటం గైకొనం గల్పవృక్షమే 


యెదిరిన గెల్చి శక్రు వెలయింప ధనాత్త మదమ్ము. దిర్గితే 


ఆదిత్యులు పొగడ నరకుండు సంగ్రహించిన కుండలముల నదితికి నిచ్చి దేవతా వనితలకు మంట 
నొసంగు తీరున సత్యభామ నీ వెంట రాంగ నచ్చటి కల్పవృక్షమును గైకొనంగ కోపించి యింద్రుండు 
సంపద మదము సూపుచు నెదిరింప గెల్చి వెనుదిరిగితివి. 


అగమము సత్య భామ భవ నావని నాటి సహస్ర పోడ శే 
భ గమనలన్‌ వరించి తగ వారి నలర్ప నొోకండ యందటై 
తగ దిలకించె నారదుండు దారల కిచ్చితి బంతి బిడ్డలన్‌ 
మగువల కల్ల స్వంతముగ మారుత పట్టణ నాథ కావుమా 10. 


ఆ కల్పవృక్షమును సత్యభామ యింటి ప్రదేశమున నాటితివి. పదాటు వేల మదగజ గమనలను 
బెండ్లాడితివి. వారిని వివిధ రీతుల నలరించితివి. ఆ వింత లీలను నారదుడు గాంచెను. భార్యల 
కొ క్కొక్కరికి స్వంతముగాం బది మంది బిడ్డల నొసంగితివి. అట్టి గురు వాయూరు నాథా నన్ను 
గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నెనుబది యొకటవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 82. 
బాణయుద్ద నృగమోక్ష వర్ణనములు. 


ఉరుపా బాలుడు రౌక్మిణేయు(డును బ్రద్యుమ్నుండు తద్దెత్యు శం 
బరు( జంపెన్‌ హరియింపం దన్ను దవ రూపస్తీర్వి యేతెంచె నం 
త రతీ యుక్తము రుక్మి కన్య వర హస్తమ్ముం గొనెన్‌ రుక్మి న 

ప్త రహిన్‌ రోచన రౌక్మిణేయ సుతు డుద్వాహమ్ము నాడంగ న 


త్తరుణం బందు బలుండు సంపె( గసి జూదం బందు నారుక్కినిన్‌ 


గొప్పబాలుండు రుక్కిణీ తనయుండు ప్రద్యుమ్నుడు శంబరాసురుని తన్ను నెత్తికొని పోయిన 
వానిని జంపెను. దేవా నీ రూపమున నున్న నాతడు రతీ సహితము తిరిగి వచ్చెను. రుక్కి 
కూతురుని బెండ్లియాడెను. రుక్కి మనుమరాలు రోచనను రుక్మిణి మనుమడు (అనిరుద్ధుడు) 
పెండ్లి యాడెను. ఆ సమయమున బలరాముడు జూదము నందలి కసితో రుక్కినిం జంపెను. 


బాణు(డు సహస్ర బాహువు బలి సుతుడు శి 
వార్చకు( డుష వాని తనయ యరయంగ గల 
నీదు మనుమని ననిరుద్ధు నేరదు మును 
పయిన వలచి విరహ తప్త యయ్యె దేవ 


సహస్ర బాహువుల గల బాణుడు బలి చక్రవర్తి కొడుకు శివ భక్తుడు. ఆతని పుత్రిక యుష కలలో 
దేవా నీ మనుమః డైన యనిరుద్ధునిః గాంచి యింతకు ము న్నాతని( జూడకున్నను వలచి విరహ 


తప్త యయ్యెను. 


చిత్రలేఖ యోగిని సఖి చిత్రలేఖ 
నమ్మునం గుశల గీయ(యగ నరవరుల ము 


కం. 


ఖమ్ము లనిరుద్దు నం దుష గాంచ యోగ 
మహిమ మీయింటి నుండి యమ్మగువ దెచ్చె 


యోగిని యైన చిత్రలేఖ యుషా దేవికు సఖి. చిత్రలేఖనమున నిపుణురాలు. ఆమె నృపు లందజి 
చిత్రములు గీయ నందు ననిరుద్ధుని యుష గాంచం జిత్రలేఖ తన యోగ మహిమచే ననిరుద్ధుని 
మీ యింటి నుండి తెచ్చినది. 


తేల సుఖమ్ములం బ్రియ సఖి 

తో లలితమ్ముగం జెటి నిడె ధ్రువ భక్తుండే 
వ్రాలితి శోణిత పురమున 

నాలమ్మునకే స యాదవాలి ముని యనన్‌ 


అనిరుద్దుండు ప్రియసఖి యుషతో సుఖములలోం దేలియాడెను. అంత శివ భక్తుం డైన బాణు 
డతనినిం జెజిసాల నుంచెను. నారద ముని చెప్పగా దేవా నీవు యాదవ సైన్యముతో యుద్ధము 
సేయ బాణుని శోణిత పురమున వ్రాలితివి. 


అయొ తాకెం బురపాలకుండు గిరి జాత్మాధీశుండే ధీరుం డా 

ప యదుశ్రేణి స భూత కోటి వడి నా బాణుండు పోరాడె నా 
యుయుధా నాఖ్యునితో గుహుం డడరెం బ్రద్యుమ్నార్యుతో నీవు నా 
లయ సంధాత పురత్రయ క్షయునితో రౌద్రాంతరంగంబుతో 


అకట యా పురమును రక్షించు ధీరుండు పార్వతీపతియే యదుసైన్యము నాప భూత గణములతో 
గూడి తాకెను. బాణుండు శీఘ్రమ సాత్యకితోం బోరెను. కుమారస్వామి ప్రద్యుమ్నునితో బోర నీవు 
లయ కారకుండు త్రిపురారి శివునితో రౌద్ర చిత్తమున బోరితివి. 


జిత సర్వాస్త్ర! తవాస్త్ర ఘాతమున నా శ్రీకంఠుండే మూర్చిలెన్‌ 

ధృతి హీనంబుగ సర్వ భూతములు భీతిం బాజి శైవార్చకుల్‌ 

మృతు లై రచ్చటః బిండి సేయ గుహునిన్‌ మీజెన్‌ సుమాస్త్రమ్ములన్‌ 
రతినాథుండు బలుండు మంత్రివరుం జీల్పన్‌ వేగ కుంభాండునిన్‌ 


తే.గీ. 


జయించిన సకలాస్త్రములు గల నీవు ప్రయోగించిన సమ్మోహనాస్త్రముచే శ్రీకంఠుండు మూర్చిల్లెను. 
ధైర్యము గోల్పోయి భూతగణము లన్నియు, బాజెను. శివసేవకులు మృతులైరి. కుమారస్వామి 
బ్రద్యుమ్నుండు సుమాస్తములచే మీజెను. బలరాముడు బాణుని మంత్రి కుంభాండుని జీల్చెను. 


ధనువుల నైదు వందలను ధారణ సేసి యెదిర్ప బాణుండే 
తునియగ నయ్యె వ్యర్థములు తూర్ణము శంభు వరజ్వరమ్ము రాన్‌ 
ముని(గె హరిజ్వరమ్మునను బోరు నెజింగి నుతించి వీడి తాం 

జనె విడి నీదు భక్తులను జ్ఞానులె తామసు లైరి రుద్రులే 


ఐదు వందల విల్లులను ధరించి బాణుండు పోరాడ నవి నీచే శీఘ్రమ విజుంగంగ వ్యర్థము లైనవి. 
అంత శివజ్వరము విజృంభింప నది హరిజ్వరములో మునింగినది. అది నిన్ను గుర్తించి పోరు వీడి 
నీదు భక్తులను విడిచి నిన్ను నుతించి వెడలి పోయెను. రుద్రులు గూడ జ్ఞాను లైనను జిత్రముగం 
దామసాత్ము లైరి. 


ఛిన్నము సేయ దర్పమును శీఘ్రుమ బాణుండు నాయుధమ్ములన్‌ 
నిన్నెదిరింప బాహువుల, నిన్ను భవుండు నుతించి వేండయగాం 
బన్నుగ నుంచి బాహు లిరు వైపుల జంటలు వాండొసంగ న 
క్కన్నియ సానిరుద్ధ సహకన్యక యేంితి వీటి కింపుగన్‌ 


ఆయుధములతో బాణుడు ని న్నెదిరింప బాహువులను దర్పమును చిన్నము సేసితివి. అంత 
శివుండు నుతించి ప్రార్ధింప నిరు వైపులను జత బాహువుల మాత్రము నుంచితివి. అంత బాణు(డు 
తన పుత్రిక నీయ కన్యా సహితము ననిరిద్ధునితో నింటి కేంగితివి. 


ఇంద్రుం బలుమాటు గెల్చితి వీ వరుణుం బి 

తృ హరణమున గురు సుతుని దెచ్చి యముని 
వత్సల హరింప నజు గెల్చి వహ్ని మ్రింగి 

శివు నిట గెలువ మిన్న యీ యవతరణము 


తే.గీ. 


పలుమారు లింద్రుని నోడించితివి. జనకు హరింప వరుణుని నోడించితివి. యముని గెలిచి గురు 
సుతులను దెచ్చితివి. అగ్ని మ్రింగితివి. వత్సలను హరింప బ్రహ్మను గెలిచితివి. ఇప్పుడు శివుని 
గెలిచితివి. నీ యీ యవతార మన్నిటి కన్న మిన్నయై యుండెను. 


ద్విజ వరుని శాప మూసరవెల్లి జేయ 

నృగునిం గరుణించి మోక్షము నెమ్మి నొసంగి 

ద్విజ విభూతిని వివరించితి నిజ జనుల 

కట్టి పవన పురేశ మమ్మరయు మయ్య 10. 


విపుని శాపమున నృగు(డు చక్రవర్తి యూసరవెల్లి కాంగం గరుణించి నతనికి నెమ్మి మోక్షము 
నిచ్చితివి. భూసురుల మహిమను జనులకు. దెలిపితివి. అట్టి గురువాయూరు నాథా మమ్ము 
కాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నెనుబది రెండవ దశకము. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 83. 
పౌండ్రక వధ కాశీపురి దాహ ద్వివిద వధ లక్ష్మణా స్వయంవర వర్ణనములు. 


గోకుల మేంి గోపికలం గూడి చరించుచు మద్య మత్తుండై 
యాగకం బిల్వ రాని యెడ నయ్యమునా గతి మార్చిరాముండే 
రేగుచు నుండ నంత నిట రివ్వునం బౌండ్రక వాసుదేవుండే 
వీ/గ6/గం జేయ సేవకులు వీ(గుచు నీ దరి కంపె దూతనున్‌ 


బలరాముండు గోకులము వచ్చి గోపికలతో మద్యపు మత్తునం జరించుచు నుండి యమునా నదిని 
తన వద్దకు రమ్మని పలుమార్లు పిలువ రాకున్న నది కోపించి యా నది గతిని మార్చి చెలంగు 
చుండెను. ఇట బౌండ్రక వాసుదేవుండు తన సేవకులు తన్ను విజృంభింపం జేయ దేవా నీ వద్దకు 
విజ్ఞ వీ(గుచు దూతను బంపెను. 


నేన నారాయణు(డ భువి నెగడు చుంటి 
నీవు నవ్విధిః జరియింతె వే విడిచి మ 
మాంకములు వే(డు శరణు నా ననగ దూత 
నవ్వి రెల్లరు సభయందు నంద తనయ 


దూత తన విభుని మాటలుగా నేనే భువిలో నారాయణుండను, నీవు నా వలె జరించెదవా నా 
యాభరణములు గుర్తులను వీడి నన్ను శరణు వేడు మని పలుకగా నో నందాత్మజా సభలోని 
వారెల్లరు నవ్విరి. 


చన దూత యాద వానీ 
కిని, గూడి చని యట గంటి కృత కౌస్తుభ చి 
హ్నుని మకర కుండలునిం బి 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


త నివసనునిం బౌండ్ర కాఖ్యు( దామర సాక్షా 


అంత దూత యేగయగా యాదవ సైన్యము గూడి యచటకు జని కౌస్తుభము నూనిన వాని, మకర 
కుండలముల వాని, పీత వస్తము ధరించిన వాని పౌండ్రక నాముని తామర సాక్షా చూచితివి. 


విసర నినుప చక్ర మతండు వెస దునిమితి 
దాని నీ సుదర్శనమునం దలను ద్రుంచి 
వాని సైన్యము జంపి వే వాని మిత్రు 

కాశి ధవు తల తునిమితి కాశి కంప 


ఆ పౌండ్రకుండు నీ పై నినుప చక్రమును విసర నీవు నీ సుదర్శన చక్రమున దానిం ద్రుంచి యతని 
తలను వేగముగం ద్రుంచితివి. వాని సైన్యము నెల్ల జంపితివి. వాని మిత్రు డైన కాశి రాజు తలను 
ద్రుంచితివి. దానిని కాశికి. బంప మంటివి. 


మూర నిరతమ్ము పూనంగ వాసు దే 
వాఖ్య నమ్మి మదిని నరసె సాంగ 
మమ్ము నాతడు సుకృతమ్ము లరిని నెట్టి 
గతుల కంపు నేరు కలరు నేర 


మూర్టత్వమున నిత్యము వాసుదేవు పేరు వెట్టుకొని తానె వాసుదేవు( డని నమ్మి యతడు నీ 
సంగమము నరసెను. సుకృతము లెవ్వరిని నెట్టి గతులకుం బంపునో యువ్వరి కటుక? 


కాశి రాపట్టి కొల్చి శంకరు సుదక్షి 

ణుండు మంత్రించి తాం గృత్యను విడిచె నన 
లాభ నదియు బాణ రణ భయార్త భూత 
ముల గలుపుక్‌ొనె వేడబముగం జెలంగి 


సుదక్షిణుండు కాశి రాజుని కొడుకు శివునిం గొలిచి మంత్రించి కృత్యను నగ్ని సన్నిభను విడిచెను. 
అది బాణుని సమరములో భయపడి పాజిన భూతములను దనతో మాయగం గలుపు కొనెను. 


తే.గీ. 


చం. 


చం. 


తాళవృక్ష నిభాంఘ్రులం దనరి కాల్చు 

చు నఖిలమ్మును జెలంగు కృత్య నటం గాంచి 
భీతి, దెలుపం బౌరులు నీవు ద్యూత నిరతిం 
జెలంగి యచలిత మంపితి శిఘ్రమ యరి 


తాటి చెట్టు వంటి కాళ్లతో సకలమును గాల్చుచు విజృంభించు నా కృత్యను గాంచి జనులు భీతిల్లి 
నీకు( దెలియం జేయ జూదములో మగ్నుండ వైన నీవు చలింపక శీఘ్రమ నీ చక్రమును దాని పైకిం 


బంపితివి. 


కాంతుల నీనుచుం గదియంగా శిత చక్రము కృత్య భీతితో 
గెంతుచు. బర్వు లెత్తి వడి కీటడగించె సుదక్షిణున్‌ రుషా 
స్వాంతతం గాల్చి సత్వరము చక్రము గూడ పురమ్ము కాశినిన్‌ 
సాంతము సేసె నర్పణము నగ్నికి నింపుగ6 జూచు చుండ(గన్‌ 


ఆ తీక్ష చక్రము కాంతు లీనుచు( జేరగాం గృత్య భీతిల్లి గెంతుచుం బరుగు లెత్తి యా సుదక్షిణునే 
కోపముతోః గాల్పి చంపెను. చక్రము గూడ గాశి పురమును బూర్తిగాం గాల్బెను. 


ద్వివిదుండు మున్ను సేయ కపి వీరుండు సాయము రాక్ష సాంక మం 
దు వరము వొంద నీ వలన దూలగ నిచ్చట దుష్ట చిత్తుండై 

యవని కుమారు మిత్రు. డయి యప్పురి ద్వారక కీయ క్లేశముల్‌ 
వివిధము లంత జంపె యదు వీరుండు రాముడు చేతి వ్రేటునన్‌ 


మున్ను! త్రేతా యుగమున) ద్వివిదుండు కపి వీరుండు రావణ యుద్ధమున సాయము సేయ ని 
చేతిలో మరణమును వరముగా నీ వీయ నిచట నరకునికి మిత్రుండై దుష్ట చిత్తమున ద్వారకాపురి 
నివాసులకు వివిధము లైన కష్టముల నొసంగ బలరాముడు చేతి దెబ్బతో నతనినిం జంపెను. 


కురు విభు పుత్రి లక్షణను గోమలి సాంబుండు సంగ్రహింప వే 
సరి చెల నుంచ సాత్వతుండు శాంతత వేడంగ రోష వాక్యముల్‌ 


కురియంగ హస్తినాపురముం గూల్ప(గ నెత్తియు నాగెందల్ప నీ 
వరు లట. బాలు బాండవుల కంచు మరుత్పుర నాథ కావుమా 


దుర్యోధనుని కూతురు లక్ష్మణను సాంబు(డు హరింప నతనిని జెజిలో నుంచ శాంతముగ 
బలరాముడు కౌరవులను వేడ(గ వారు రోష వాక్యములు వలుక నలిగి హస్తినాపురము కూల్ప(గ 
నెత్తి తిరిగి శాంతించి విడిచెను. ఆ శత్రువులను బాండవులే వధింప వలెనని నీవు తలంప నట్లు 
జరిగెను. అట్టి గురువాయూరు నాథా నన్ను గావుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నెనుబది మూడవ దశకము. 


కం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 84. 


సూర్య గ్రహణ యాత్రా వర్ణనము. 


ఒక సూర్యగ్రహణ దివస 

ము కూర్చి కృతవర్మ కామమూర్తిజులం బురిన్‌ 
సకల జనుల. గూడి సమం 

తక పంచక మరిగి తీవు తరుణుల తోడన్‌ 


దేవా యొక సూర్య గ్రహణము నాండు కృతవర్మను బ్రద్యుమ్నుని కొడు కనిరుద్ధునిం బురమున 
నుంచి తరుణులం గూడి సకల జనులతో సమంతకపంచక తీర్థమున కేంగితివి. 


బహుజన హితార్ధ మతివై 

సహచర సంహితము మున్లి జలముల, బ్రీతిన్‌ 
బహుధన రాశి ద్విజుల కిడి 

రహి( గురు పాండవ ముఖుల నరసి తచ్చోటన్‌ 


జను లందజి హితమును గోరి సహచరులతోం గూడి జలముల మునింగి ప్రీతితో ధన రాశులను 
విప్రుల కొసంగి యక్కడ సంతోషముగాం గౌరవ పాండ వాదులను జుచితివి. 


కృష్ణ, తవభక్తి పూర్ణాత్మ, గిరలు వినంగ 

నీ ప్రియ సతీమణుల నోట నెమ్మి నొందె 
నీవు వారి గొన్న గతులు నెలంతు లితరు 
లల్లరు ముద మందిరి విని యుల్లములను 


నీ భక్తితో నిండిన చిత్తము కల ద్రౌపది నీ ప్రియ సఖీమణుల నోట నీవు వారిని గైకొన్న విధము 


కం. 


తే.గీ. 


తే.గీ. 


లెల్లను దెలుపు వచనములు విని సంతోషము నొందినది. యితర స్తీ లెల్లరు కూడ వారి మనము 
లందు ముద మందిరి. 


కని యచ్చట గోపకులన్‌ 

ఘన హర్షంబొదవ వారిం గదిసి వినమ్రం 
బున మ్రొక్కితి చిర విర హాం 

గనల వ్రజాంగనల నెలమిం గాంచి కదిసితే 


అక్కడ గోపకులను గాంచి మిక్కిలి హర్షము నొంది వారిని జేరి వినమ్రముగా మ్రొక్కితివి. చిరకాల 
విరహ తప్త లైన గోపికలను జూచి సమీపించితివి. 


హర్షాతిరేకమున నా 
మర్షమ్మును వీడి రంత మానిను లెల్లం 
గర్జిత చోలమ్ముల నా 
oa 
కర్షితుం డైతి తమి సుచిర కాలపు టెజుకన్‌ 


ఆ కాంతలు హర్షాతిరేకమున( గోపమ్మును వీడిరి. ఆనందమున నుబుక వీడిన అవికలతోం దనరు 
వారి గని చిరకాలము నెజింగి యున్న కారణమున నాసక్తితో నాకర్ణితు( డైతివి. 


రాక కాలస్య మయ్య, బర జన కలహ 
కారణమ్మున( బలుమార్లు కాంత యనుచు 
నీవు కౌ(గిలింప రయమ్ము నీకు వివశ 
యయ్యె రాధిక మది లీన మయ్యె నంత 


పలుమార్లు శత్రువులతో (గలహ కారణమున నాలస్య మైనది రాధా నా రాక కని చెప్పి రయమున( 
గౌంగిలింపంగా నీవు నీకు వివశ యైనది. ఆమె మనస్సు నీ యంద లీన మైనది. 


తీర విరహమ్ము ముదముగ నారులకును 


దనరి మటు(గున బోధించి తత 


చ మపుడు 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


పరము చిన్మయబ్రహ్మమె యరయ నేన 
యంచు నుందు ననితి వారి యాత్మ లందు 


అంత నారులకు విరహము తీరగ వారికి? బరమ తత్త్వమును రహస్యముగా బోధించి నీవ యే 


పరబ్రహ్మ మని తెలిపి వారి మనస్సుల లోన నుందు నని పల్కితివి. 


ముద్విరహ తాపములు కల్గె మున్ను నుద్ధ 
వు నుపదేశమున నిపుడు తనరె( బరమ 
సుఖపు టానంద మమృతమ్ము చోద్యముగను 
దలంచి నంత మాత్రమ్మున( దరుణులకును 


ఉద్దవుని యుపదేశమున మునుపు గోపికలకు హర్షము విరహ తాపములు కలిగినవి. ఇప్పుడు 
నిన్ను దలంచి నంత మాత్రమ్మున( దరుణులకు వింతగ మహదానంద మను నమృతము 
లభించినది. 


పాప శాంతి కొబికు నోపు జన్నమ్ముల. 
దెల్పు. డంచును వసుదేవుం డడుగ 
ముని వరులను నీవు తనర నేల యన న 
వ్వి యురు తరముగ జరిపించి రంత 


వసుదేవుండు పాపములు వోవుటకు( జేయ దగు జన్నములను దెల్పు( డని మునివరుల నడుగ 
వారుదేవానీ వుండంగ వేటు యాగము లందు కను నట్టు నవ్వి యట్టివి గొప్పగ జరిపించిరి. 


అలరి యజియించి ముదముగ నాదరింప 
మిత్రుల సగోప నిచయమ్ము మీటి యాద 
వులు త్రిమాసమ్ములు గడపి పూర్వ రీతి 
నీదు సంగమ సుఖము గనిరి సచివులు 


మూడు నెలలు యజ్ఞమును సంతసముగ జేసి యాదవులు గోపకులను మిత్రులను గౌరవింపంగాం 


10. 


తే.గీ. 


గడపి నీ మిత్రులు నీ సామీప్య సుఖమును పూర్వపు దీరునం బడసిరి. 


రాధను గదిసి దృఢ పరిరంభణమ్ము 

సేసి పోగొట్టి దుఃఖము చిత్తము నల 

రించి వెడలు తజి మరలి తంచితముగ 
రోగముల బాపు మయ్య మరుత్పుర ధవ 


నీవు వెడలు సమయమున రాధను గాఢముగం గౌగిలించికొని మనం బలరగ దుఃఖమును బాపి 
యేంగితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నెనుబది నాల్లవ దశకము. 


11. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 85. 


జరాసంధ వధ రాజసూయ వర్ణనములు. 


మగధ విభుండు కార నిడ మాన్య మహీపతులన్‌ జయించి తాం 
దగవున దచ్చి వంద లయుతమ్ములు రెం డగు సంఖ్య లల్లరన్‌ 
వగచి యనాథ నాధు(డవు పార్ధులు పంపిరి నిన్ను వేడగా 
దగిన నరోత్తమున్‌ మగధు( దత్‌క్షణ మంతము సేయ నుక్కునన్‌ 


యుద్దమున జయించి మగధ రాజు జరాసంధుడు గౌరవనీయులైన రాజులను రెం డయుతముల 
యెనిమిది వందల సంఘ్యులరను (20800) జెజిలో నుంచెను. వారు బాధతో ననాథ శరణ్యుండవు 
నీ వద్దకు నొక మంచి పురుషుని జరాసంధుని వధించు మని వేండుటకు పంపిరి. 


తలపడ నెంచ మాగధుని ధర్మజు నధ్వర మశ్వమేధపుం 
దలసును దెల్ప నారదుండు తద్దయు సంశయ మైన నుద్దవుం 
డల వివరించి శత్రువధ నారయు జన్నము గాన నేగణగా 
వలయు ననంగ నే(గితి సబంధు గణమ్ము ద్వికార్య సిద్దికిన్‌ 


మాగధుని నెదిరింప నెంచ నంత నారదుండు వచ్చి ధర్మరాజు రాజసూయ యాగమును జేయ 
దలంచు చున్నటులు దెల్పంగా సంశయమున( బడితివి. అంత నుద్ధవుండు శత్రు వధను జన్నము 
జూచును గావున నచ్చట కేగ వలయు నని పల్కశా బంధువులతో గూడి రెండు కార్యములు 
సమకూరు నని యేశితివి. 


సర్వ సతీ యుతమ్ము చన సన్నుతి సేయుచు నిచ్చి యర్చనల్‌ 
సర్వ మహేశులన్‌ గెలువ శక్యము సేయ భవత్కృపేక్షణల్‌ 
పర్వగ సోద రోర్టములు పంప యుధిస్టిరు. డంత నిన్ను నా 


తే.గీ. 


తే.గీ. 


గర్వ మదాంధు మాగధుని కర్ణము గాంచ సభీమ పార్టుతో 


భార్య లందజితో గూడి యేంగంగ ధర్మరాజు నీ కాదర పూర్వక పూజలు సేసెను. నీ కృపా దృక్కులే 
దమ్ముల బలము లలర సకల రాజన్యులను గెలువ శక్యము సేసెను. అంత యుధిస్టిరుండు నిన్ను 
భీమార్జునులతో జరాసంధుని జయింప( బంపెను. 


అరిగి మీరు గిరివ్రజ పురము ముగ్గు 

రంత( గపటపు ద్విజు లయి యడిగి యుద్ద 
ము సుకృత విహీను మగధు భీముని నెదిర్పం 
జేసి నిల్చి తర్జునినితోం జేరి కనుచు 


అంత మీరు ముగ్గురు కపటపు విప్తుల వేషమున గిరివ్రజపుర మరిగి యుద్ధము నడిగి మాగధుని 
భీముని నెదిరింప జేసి యర్హునినితోం జేరి చూచుచు నిల్చితివి. 


భీకర యుద్ధ మందు నట భీమున కిచ్చి శిఖావిదార శై 

కైక సు సంజ్ఞ మాగధు నహీన పరాక్రముం జంప జేసి యా 
యాకులి తావనీ పతుల నందటి ముక్తులం జేసియుం గృపా 
శ్రీకర భక్తి నిచ్చి ధరః జేకొనం బంపితి ముక్త సంగులన్‌ 


ఆ భయంకర మైన యుద్ధమున భీమునకుం గొమ్మను జీల్చి యట్లు సేయ నేకైక సంజ్ఞ నిచ్చి 
మహా పరాక్రము,డు జరాసంధుని జంపించితివి. ఆర్తు లా రాజులను జెజ నుండి విడిపించి ముక్త 


సంగులు వారికి నీ పై భక్తి నొసంగి రాజ్యము నేలుకొనం బంపితివి. 


రాజసూయము సేయ ధర్మజుడు రాజు 
లల్లరును భృత్య తుల్యు లై రెలమి మీజి 

దేవ విశ్వప యేమి యుధిష్టిరు మహి 

మము ద్విజ పదములు కడుగ మహిని నీవు 


ధర్మరాజు రాజసూయ యాగము సేయ రాజు లెల్లరు సంతోషము మీట నీకు భృత్య సమాను లైరి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ ధర్మజుని మహిమ మేమని పొగడం గలము? ఆ యాగమున దేవా విశ్వరక్షకా నీవు బ్రాహ్మ 
ణోత్తముల పాదములను గడుగ నుద్యమించితివి. 


సవనమున నగ్రపూజకు( జాలు వాని 
దలశు సహదేవు భాషణముల ముదమున 
నీకు ధర్మాత్మజుండు సభ నిర్వహింప 
మురిసె స నర సుర జగతి కరము నంత 


యాగమున నగ్రపూజకు సహదేవుడు దేవా నిన్ను నర్హునిగాం బేర్కొనంగ నా మాటల నాదరించి 
ధర్మజుండు సభలో నిర్వహింప నర సురలతో నెల్ల జగతి మిక్కిలి సంతసించెను. 


అంతం గినిసి చేది నృపుండు వింత నింద 

జు మునులు నృపులుండ(గ నెల్లర మజచి పశు 
పాలకుడు దుష్టునకు నహో పాడి యగునె 
యని యుదిర్ప' బాండవులు సయ్యన నెదిరిరి 


అంతం. గోపించి చేదిరాజు శిశుపాలుండు వింత నిందజు మునులు రాజులు నుండ మజచి యొక 


పశువుల పాలకునకు దుష్టున కహో తగునే యని యెదిరింప( బాండవులు కూడ వాని నెదిర్చిరి. 


ఆపి తన వారిని నిజ చక్రాయుధమున( 
జంప శిశుపాలు నట మూడు జన్మ లతండు 
వైరమున నిన్న స్మరియింప( బడసె పదము 
యోగి దుర్లభము శుచియై యున్న తమ్ము 


దేవా యంత వారి నాపి నీ చక్రమున నా శిశుపాలుని( జంపితివి. మూడు జన్మ లందు నతడు 
వైరముతో నిన్ను నిత్యము తల్చు చుండుటచే నీ చేత జచ్చి శుచియై యోగీంద్రులకును దుర్లభ 
మైన నీ పదమును బడసెను. 


విజయము కల్లు ధర్మసుత విశ్వుల కం చని రాజులేగిరా 


10. 


తే.గీ. 


యజము సమాప్త మైన ఖలు డంత సుయోధన చక్రవర్తి విం 
తం జలము విస్తరిల్ల మది దాయల సంపదః. గాంచి దైత్య శి 
ల్పి జనిత మా సభం గదిసి పీథ త లాంతర మోహు౦ డయ్యెనే 


దేవా నీకు ధర్మరాజునకు విజయము కల్లు గాక యని దీవించి రాజులెల్లరు యజ్ఞము పూర్తి కాగ 
నేంగిరి. ఖలుండు దుర్యోధనుండు దాయల సంపద జూచి యసూయ సెందెను. దైత్య శిల్పి మయుని 
చే నిర్మింప బడిన సభలో జలము తలముల భేద మెటుంగ లేక మోహితు( డయ్యెను. 


నవ్వులు సెలంగె భీమ కృష్ణ లకు కడ క 

నుల నరయ నీవు వసుధా భర లయమునకు 
బిజములు వడి వేసితి వో జనార్ద 

న రుజ లాపు మరుత్సుర నాథ మాకు 


నీవు క్రీ(గనుల( జూడ నంత భీముని ద్రౌపదుల నవ్వులు చెలరేగెను. అప్పుడే జనార్దనా భూ భార 
మణంగుటకు బీజములను వేసితివి. గురువాయూరు నాథా మా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నెనుబది యైదవ దశకము. 


11. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 86. 
సాల్వాది వధ భారత యుద్ధ వర్ణనములు. 


సౌభక మీయ నీశ్వరుండు సాల్వుండు యాదవ నిర్దితుండు కా 
వైభవ రుక్కిణిం గొనెడు పట్టున హస్తిని నుండ నీ వహో 

లోభి పురమ్ము ముట్టికొన రుక్కిణి పుత్రుండు సంహరించె పి 
త్రాభుండు సప్తవింశతి దినాళి ససేన ద్యుమంతు మంత్రినిన్‌ 


రుక్మిణిని నీవు గ్రహించు వేళ నోడశగా సాల్వుండు సౌభక విమానము నీశ్వరుః డీయంగ బగతో నీ 
పురమును లోభియై ముట్టడించెను. అప్పుడు నీవు హస్తినా పురమున నుంటివి. అప్పుడు నీకు 
సమానుండు రౌక్కిణీయుండు ప్రద్యుమ్ను+ డిరువది యేడు దినముల యుద్ధములో యాదవ 
సేనతో గూడి సాల్వుని మంత్రి ద్యుమంతుని( జంపెను. 


అల బలభద్రుం గూడి వడి నచొ పటు సేరి వధింప శత్రు సే 

నల నెదిరించి నీవు పరనాథు(డు సాల్వుండు కొట్టియున్‌ గదన్‌ 
విలయ విహార శార్థమును బేడిజ మేర్పడ( దండ్రి. జంపి న 
ట్టుల. జన నమ్మి తంచు( బ్రజ టూకి ననంగ ననండు వ్యాసుడే 


అంత బలభద్రునితో గూడి వేగమ యచటకు వచ్చి శత్రు సేనలను వధించితివి. శత్రువు 
సాల్వుండు గదతో విలయ విహారము సేయు నీ ధనుస్సును గొట్టి నీ తండ్రిని? జంపి నట్లు మాయ 
యేర్పడంగం జేయ నీవు నమ్మితి వని జనులు సంగ్రహముగ ననగ వ్యాస మహర్షి మాత్ర మట్టు 
లనండు. 


రయమునఈ బిండి సేసియు'. గరమ్ము గదాహుతి సౌభకమ్ము ముం 
చి యుదధి సాల్వు మూర్దమును శీఘ్రమ త్రుంచితి చక్ర మంపి లే 


చం. 


చం. 


చి యెదుర దంతవక్తు నటం జెండ(గ నీ గద తోడం జేరె ని 
న్న యతడు చైద్యు భంగి సుకృతాకరు డందుకె యెత్తి తీవయా 


అంత వేగముగ సౌభకమును గదతో మిక్కిలిగ ముక్కలు సేసి సముద్రమున ముంచితివి. 
సాల్వుని తలను జక్రముచేం ద్రుంచితివి. అంత నట దంతవక్తుండు లేచి యెదిరింప నీవు నీ గదతో 
ఖండింప నతండు శిశుపాలుని వలె నిన్నే చేరెను. అందుకే నీ వవతారము నెత్తితివి. 


చన నట నీవు హస్తిపురి- జాగ జూదమ యార్తి, బిల్వంగా 
నిను ద్రుప దాత్మ జార్ధము ననేకపుం జీర లొసంగితే దయన్‌ 
ముని శివు నంశజుం డశన పూర్తిని రాం దలంప ద్రౌపదీ 
మన మలరంగ శేష కణ మాత్రము కుడ్వంగం దృష్తు లై రటన్‌ 


నీవు చనంగ ద్వారకకు నిట హస్తినా పురమున జూదము జెలంగంగ నార్తితో నిన్ను ద్రౌపది పిల్వంగా 
(వస్తాపహరణ సమయమున) నశేషమైన చీరలను ద్రౌపది కొజకు దయతో నొసంగితివి. 
శివాంశుండు దుర్వాస ముని అన్నము పూర్తి యైన తరుణమున రా(గ నప్పుడు ద్రౌపది నిన్ను 
దలంపంగ వచ్చి మిగిలిన యన్నపు మెతుకును నీవు దిన నా మునియు శిష్యులు కడుపులు 
నిండ(గ( దృప్తు లైరి. 


తనరంగ యుద్ధ తంత్రములు దత్తము సైన్యము కౌరవాలికిన్‌ 
నిను నని గోరె నర్జునుండు నీ వన దూతగ ద్రోణ భీష్ములే 
మినుకుల గౌరవింప(గ నమిత్ర సుయోధను(డెంచ గీడు నీ 
తనరిన విశ్వరూపమునః దాపస సన్నిధి వీడు తూలెనే 


యుద్ధ సన్నాహములు చెలరేంగెను. నీ సైన్యము కౌరవులకు. జెంద నర్జునుండు నిన్ను మాత్రము 
గోరుకొనెను. దూతగ నీవు పల్కిన పల్కులను భీష్మ ద్రోణులు గౌరవించిరి. కాని దుర్యోధనుడు 
వినక నీకు గీడు నెంచగా నీవు మునుల సముఖమున విశ్వరూపమును జూపితివి. అప్పుడు 


హస్తినాపుర మెల్ల కంపించెను. 


అని నరు డాత్మ బంధువుల హత్యకు నొచ్చి తపింప గృష్ట యం 
చును గని యేమి టయ్య సఖ చూడుము యాత్మ సతమ్ము సుమ్మ యు 


తే.గీ. 


తే.గీ. 


వ్వని సమయించు నెవ్వ డని వ్రాలు నెవండు త్యజించి హత్య భీ 
తి నని నొనర్పు మర్పిత మదిన్‌ ధృతి నంటివి విశ్వరూపివై 


యుద్ధ సమయమున నర్జునుండు బంధువుల హత్యకు బాధతో గృష్టా యని దపింప సఖా యేమి 
టిది, చూడు మాత్మ నిత్య మెవ్వం డెవ్వని వధించు నాజి నెవ్వండు చచ్చును, జంపు భీతిని వీడి 
ధైర్యముతో నర్పిత మతి యుద్ధము సేయు మని విశ్వరూపము సూపి పల్కితివి. 


ఉత్తమ భక్తు భీష్ము నెప మూని దినం బయుతంపు సేన నీ 
విత్తగ వందు నాశనము నేర్పడః జేసి కిరీటి డయ్యణగా 
నత్తటి విస్మరించి మది నాడిన మాటను జక్ర మూని రా 
దత్తర నంజలింప నత తచ్చిరునిం గని భీష్ము మెచ్చితే 


ఉత్తమ మైన భక్తుడు భీష్ము నెపమున+ బ్రతి దినము బదివేల సైన్యము ని యుద్ధము నందు 
వినాశ మగు నట్లు సేసితివి. అంత నర్జును డలసిన తటి నీ వాడిన మాటను వీడి చక్రము ధరించి 
భీష్ము దెసకు( ద్వరితముగ రాగ నతండు తలవంచి నమస్కరింప భీష్ముని మెచ్చితివి. 


ఆపి భగదత్తు నారాయ ణాస్త్ర మెదను 
గురుని యని సూర్యు గప్పినీ యరిని సైంధ 
వు నడంగించి కర్ణాగాస్త్రము నట వమ్ము 
సేసి పాండుసుతుల నరసితి కరమ్ము 


ద్రణ యుద్ధమున భగదత్తుని నారాయణాస్త్రమును నీ వక్షమున నాపి చక్రముచే నా సూర్యుని 
మూసి సైంధవుని మరణింపం జేసి కర్ణుని నాగాస్తమును వమ్ము చేసి పాండుసుతులను మిక్కిలిగం 
గాపాడితివి. 


బలుండు సమ రాది నైమిశ వనము చని కి 
నిసి వధించి సూతు( బదవిని సుతున కిడి 
ఖరుండు వల్కలు వధియించి తిరిగి భీమ 
కురుపతుల పోరు గని నిజ పురము సనియె 


తే.గీ. 


బలరాముడు యుద్ధ ప్రారంభమున నైమి శారణ్యము సని యచట సూతుని (తన్నరసి యతండు 
లేవ లేదని) కోపించి చంపి యతని పుత్రుని నతని పదవి యందు నిల్పి వల్కలాసురుని వధించి 
తిరిగి వచ్చి భీమ దుర్యోధనుల పోరు గాంచి తన పురమునకు వెడలెను. 


నిదురం దేలెడు ద్రాపదేయులను దా నిర్జీషులం జంప ద్రౌ 

ణి దయన్‌ వీడి నరుండు నీ పనుపునన్‌ నిర్వీర్యముం జేసి ద్రా 
ణిది బ్రహ్మాస్తము రత్నముం గొనియె వే నీ వుంటి వైరాటి దౌ 
యుదరం బందు సచక్ర మల్ప మయి బ్రహ్మోగ్రాస్తముం బాపంగన్‌ 


నిద్రలో నున్న యుపపాండవులను నిర్దోషుల నశ్వత్ఞామ దయలేక చంపెను. ఇంకను దేవా ని 
యాజ్ఞ నర్జునుండు ద్రౌణి వేసిన బ్రహ్మాస్తము నుపసంహరించి యతని శిరో రత్నమును గ్రహించెను. 
మటియు నీ వశ్వత్ఞామ వేసిన బ్రహ్మాస్త్రము నణచుటకు నుత్తర గర్భమున సూక్ష్మరూపము నూని 
చక్రముతోం గూడి చేరితివి. 


భీష్ము( డిచ్చామృతి కనెం జెప్పి తగ నీతు 
లా పృథాత్మజునకు నీ దయ నజు పదము 
సేయ మూడశ్వమేధము లా యమజుం డ 
రసి చనితి రుజ లణపు తరస్వి పురప 


స్వేచ్చా మరణము గల భీష్ము(డు ధర్మజునకు ధర్మములను జెప్పి నీ దయతో బ్రహ్మపదమును 
బడసెను. యుధిస్టిరుండు మూ డశ్వ మేధ యాగములు సేయం గాంచి నీ పురమున కే(గితివి. అట్టి 
గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నెనుబది యాజవ దశకము. 


10. 


11. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 87. 
కుచేలోపాఖ్యానము 


ద్విజ వరుండు కుచేలాఖ్య సుజనుం డుభయు 
లరయ సాందీపనికి మీరు పరమ శిష్యు 
లతండు నీయంద నిడి భక్తి నాశ విడిచి 
విత్తమున గృహస్థుం డయి భువిని వెలింగె 


దేవా కుచేలుండు సజ్జనుండు విప్తుండు మీ రిరువురు సాందీపని మునికి శిష్యులు. కుచేలుండు నీ 
పై భక్తి నుంచి ధనాశను వీడి గృహస్థ ధర్మమున ధరలోం బ్రకాశించు చుండెను. 


ద్విజ సతి సమానశీలయు నిజ మనమ్ము 
నాప లేక యొక్క దినమునం దనెం బతి 
తోడ సఖు రమాసతి పతిం జూడ వేల 

భుక్తి నీయ నంచు గదిసి పుణ్యశిల 


ఆ ద్విజుని భార్య యాతనికి సమాన మైన గుణములు కలది పుణ్యవతి. ఒక దినమున మనో బాధ 
నాప లేక తన పతితో నార్యా మీ మిత్రుడు లక్ష్మీ పతిని భుక్తి కొకు నేల జూడ దలంప రని 
యడిగినది. 


అన గృష్ట దర్శన రతిని 
ధనేర్ష యున్నను క్షుధార్త దార పలుకులన్‌ 
విని కొన్నియటుకు లుంచి వ 


సనమున బహుమతిగ ద్విజుడు సనెను సఖుం గనన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆకలి బాధతో ననిన భార్య మాటలు విని కృష్ణుని జూచు నిచ్చతో ధనము పై నాశ లేకున్నను 
బహుమతిగ గొన్ని యటుకులను బట్టలో మూట కట్టికొని మిత్రుని జూడ నేంగెను. 


చని కనె నాశ్చర్య మయము 

ఘన పుర మా ద్వారక గృహ కాయమ్ముల శై 
బ్య నిలయ మరుగ వికుంఠం 

బన శాంతము నీదు గౌరవ మహో లవమే 


చని యాశ్చర్యమయ మైన ద్వారకా నగర మచట గృహ పంక్తిలో నున్న మిత్రవింద గృహమునకు 
నే(గశగా వైకుంఠ మేంగి నట్టి శాతము నచట నీవు చూపిన గౌరవము కూడ మహో న్నతములు. 


ఆదరింప నీవు చమర మాలు విసర 

గరము నూని పల్కితి వంతం గాననమున 
గురుసతి యనుపః దడియు వివరము లపు డ 
కాల వర్షమున మునుపు కట్టెలు గొన 


అంత దేవా నీ వాతని నాదరించి చమరమును భార్య విసరుచుండ(గ మిత్రుని చేతిని, బట్టికొ ని 
మునుపు గురు సతి కట్టెలకై మిమ్ము పంపంగా నడవిలో నకాల వర్షమున మీరు తడిసిన సంగతి 
గుర్తు చేసితివి. 


సంశయింప నీయ జయ్యన, గైకొని 
యటుకు లొక పిడికెడు గుటుకు మనితి 
నంగ జాలు చాలు నాథ యంచు. గమల 


కరము పట్టి యాపె( గదిసి వేగ 


కుచేలుం డటుకుల నీయ సందేహించుచుండ దేవా నీవు చయ్యన నొక పిడికెడు నటుకులను గైకొని 
గుటుక్కు మని మ్రింగి యింకను దిన నెంచం జాలు చాలు నాథా యని రమా దేవివేగంజేరిని 


న్నాపెను. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


భక్తులకు భక్తుండవు నీవు యుక్తముగం గు 
చేలు గౌరవింప వసియించి యొక రాత్రి 

నీ దరి రహిని మజునాండు నెమ్మి వెడలె 
విత్త రహితమ్ము నీ దయ వింత సుమ్ము 


నీవు భక్తులకు భక్తుండవు. నీ వా కుచేలిని నట్లు గౌరవింప నొక రాత్రి సంతోషముతో నీ సన్నిధిని 
వసించి మజునాండు ధనమును బొంద కుండకయే మటిలెను. నీ దయ వింత సుమా! 


అడిగిన నొసంగు విత్తము నచ్యుతుండు 
దార కేమందు నే జని యౌర యనుచు 
దలచి నీ హాస భాషలు తద్దయు మది 
జని చని యరసె మణిదీప్త సద్మ మెదుర 


అంత కుచేలుడు తన్న డిగిన నచ్యుతుండు ధనము నిచ్చెడివాండే, యింటి కేంగి భార్యకు నేమని 
చెప్పు వాండ నౌరా యని దేవా నీ హాస భాషణములను దలంచుచుం జని చని యెదుట నొక మణి 
మయంబైన సౌధవరమును గాంచెను. 


దారి తప్పె నంచు. దా భ్రమపడి యొక్క 
క్షణము చేరి గృహము గాంచి యచట 
సతిని సఖుల తోడ( జారు తర మణిభూ 
షను నెణీంగె నీదు సదమల దయ 


దారి తప్పితి నేమో యని యించి యొక్క క్షణ మా గృహమును జేరి యచట తన భార్యను జెలి 
కత్తియలతో రత్న భూషణముల నలంకృతయై యుండ గాంచెను. అప్పుడు దేవానీ దయా 
గుణము నత డెజింగెను. 


రత్న మయపు టిళ్లుల నున్న రక్తి భక్తు 
లుంచి నీ పయి మోక్షము నంచితముగ 


10. 


బడసె6 బూరించెదవు భక్త వాంఛితములు 


రుజల వారింపు మయ్య మరుత్స్పు రేశ 


కుచేలుండు రత్నఖచితపు సౌధము లున్నను నీ పై రక్తిని భక్తిని నుంచి తుదకు మోక్షమును 
బడసెను. దేవా నీవు భక్తుల వాంఛితములను బూరించెదవు. అట్టి గురువాయూరు నాథా నాదు 
రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నెనుబది యేడవ దశకము. 


చం. 


కం. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము రికి. 
సంతాన గోపాలోపాఖ్యానము. 


మును గురు సూను దెచ్చి యిడు ముచ్చట, దా విని తల్లి కోరగా 
దనయుల నార్వురం గనంగం దత్‌క్షణ మా సుతలంబు+ జేరి యా 
ఘను బలిచే స్తుతింపంబడి కంస విఘాతుల( జూపి పంపితే 


తనుజులు పైడితిండికిని ధారణ శప్త మరీచి సూనులే 


గురుపుత్రుని మున్ను తెచ్చి యిచ్చితి వని యెజింగి తల్లి దేవకి కోరంగా6 గంసునిచే జంప బడిన 
యాటుగురు పుత్రులను జూప మని దేవా నీవు సుతలమున కే(గి బలి చక్రవర్తిచే- బూజ లంది 
వారిని తెచ్చి చూపి తిరిగి యథాస్థానము పంపితివి. వారు పూర్వము బ్రహ్మదేవునిచే శపింపం 
బడిన మరీచి పుత్రులు హిరణ్యకశిపునకు పుత్రులై పుట్టి పిదప దేవకికిం బుట్టిన వారు. 


ద్విజ పుంగవుండగు శ్రుతదే 

వు జనకు బహులాశ్వ నృపుని( బుణ్యాత్ములనున్‌ 
నిజ భక్తుల దయం గాంచం 

గం జనితి తాపసులతో నగరము మిథిలకున్‌ 


అంత మిథిలా నగరమునకు మునులతోం గలిసి నీ భక్తులు పుణ్యాత్ము లైన భూసుర పుంగవుండు 
శ్రుతదేవుని, జనక రాజు బహులాశ్వుని జూచుట కంగితివి. 


ఏంగ మూర్తిద్వయమ్మున నెలమి నేక 

వేళ నొక్క(డు బూజింప విభవ యుతము 
నన్యు( డా దినపు భృతిని నన్న ఫలము 
లొసంగం దృష్తి నిచ్చితి ముక్తి నుభయులకును 


చం. 


చం. 


ఒక్క తటినే రెండు రూపముల నూని ప్రీతితో నేగగ నొకడు వైభవముగా. బూజింప రెండవవా( డా 
దినమున దొరికిన భిక్ష యన్నము ఫలముల నర్చించెను. ఇద్దటికిం దృప్తితో సమానముగా ముక్తి 
నిచ్చితివి. 


ద్వారక నొక్క బ్రాహ్మణుండు పంచత నొందుచు నుండం బుత్రులే 
యేరును లేరె దేవతలు నీ క్షయ మాపఃగ నంచు నేడ్వ(గా 
నేరిన విశ్వ భర్త వయొ నేర్పున రక్షణ నీయ వా నరుం 
డారయ నిన్ను మర్త్యునిగ నాతని విజ్ఞుని, జేయ నెంచియో 


ద్వారకలో నొక బ్రాహ్మణుండు తన పుత్రులు మరణించుచుండ దానిని నాపుట కెవ్వరు లేరా యని 


యేడ్చు చుండ నెజింగియు, నర్జునుండు నిన్ను కేవల మర్త్యుండ వని తలంచు చుండ నాతనికి నీ 


యెజుక నీ దలచిన యందుల కేమో యన, విశ్వ రక్షకుండవు నీవు రక్షింప రావు. 


మరణము సెంద నష్టమ కుమారుండు నూజిక యుండ నీవహో 
నరు డట స్నేహ పూర్వకమునం బురి రా నవ మాత్మజుక్షయం 
పు రవమునం బ్రతిజ్ఞం గొనెం బుత్రు నసంగ దదన్య మగ్ని దూ 
క రయము నిశ్చయమ్ముగ జగమ్ము వినంగ సవిప్ర మవ్విధిన్‌ 


ఎనిమిదవ కుమారుండు మరణించి నపుడును నీ వూజిక యుంటివి. అంత మిత్రత్వమున( జూడ 
నర్జునుం డచటికి రాగ దొమ్మిదవ పుత్రుండు కూడా మరణింప నేడ్పులు విని పుత్రుని బ్రదికించి 
యిత్తు నని ప్రతిజ్ఞ చేసెను. లేనిచో నగ్ని దూకుదు ననియు విప్తునితో సహా జనులు విను చుండ 
బల్కెను. 


అడుగక నిన్ను దర్పమున నరునుం డా ద్విజు వేశ్మ మే(గితా 
జు 

బెడిదపు టస్త బాణములు పేర్పంగం గానుపు టింటి నష్ట క 

గొడుకు బలారి ధర్మ ముఖ కోటిసు రావసధమ్ము లే(గం గాం 

చండు నరు డగ్ని దూకం జన సస్మిత మాపి తసిద్ద యత్నునిన్‌ 


తే.గీ. 


గర్వముతో ని న్నడుగకయె విప్తు గృహమున కేగి పురుటింటిలో మహాస్త జాలములు కప్పెను. 
అయినను పదవ పుత్రుండు మాయ మయ్యెను. అంత నర్జునుండు యమాది దేవతల యిండ్ల కేగి 
వెదకి బిడ్డను గాంచక నగ్ని దూకుటకు యత్నింప నా విఫలయత్నుని దేవా నవ్వుచు నాపితివి. 


పడమటి దిక్కు వైపు నతి వాజపుం దేరున( జక్రవాళముం 

గడచి చెలంగు చీకటిని గ్రక్కునం దీరిచి చక్ర కాంతినిన్‌ 

జడియ నరుండు కాంతి కట జక్షులు నొవ్వంగం జూడు మంచువే 
జడములు దాటి నీ పదము. జక్క(గ6 జూపితి నిస్తమస్కమున్‌ 


అతి వేగవంత మైన రథమున( బడమటి దిక్కు చక్రవాళమును (లోకాలోక పర్వతము) దాటి 
యచటి చీకటిని నీ సుదర్శన చక్ర కాంతిచే వెలిగించి యా కాంతిని భరింప లేని యర్జునునిం జూచి 
చూడు మంచు జలములను దాటి నీ ధామమును దామసము లేని దానిని జూపితివి. 


అచ్చట నాది శేషు శయ మందు ప రాభర ణాయుధమ్ములన్‌ 
నిచ్చలు లక్ష్మి యుండ దరి నీల ఘనాంగక పీత చేలుండా 

యచ్చపు మూడు మూర్తుల వరాంగు(డు వేద మయుండు నుండ నీ 
విచ్చ సమిత్ర మంత నతు లిచ్చితి నీకును నీవ వింతగా 


అచట యాదిశేషుని తల్పమున దివ్యమైన భూషణములు నాయుధములతోం బ్రక్కన నిత్యము 
లక్ష్మీ దేవి యుండ నీల మేఘ వర్ణ శరీరముతో: బచ్చని వస్త్రముతో ముమ్మూర్తుల యాకారమున 
వేద మయు డైన వానిం గాంచి ప్రీతిని మిత్రు డర్జునునితోం గూడి నీకు నీవ నమస్కరించితివి. 


తల(ప(గ వివృ తాంతర్హితముల విభిన్ను 
లుభయు లిల మీరు నేనును నొక్క టౌదు 
మరయ మిమ్ము. దెచ్చితి బాలు నందు కొనుం డ 
నగ గ్రహించి ద్విజున కిడ నరుండు మ్రొక్కె 


నే నొకరి యందు వివృతము నింకొకని యందు నంతర్హితము నగుట వలన మీరిరువురు భిన్నులు 
గా కనిపింతురు. కాని మీరు నేను నొక్కటే. మిమ్ము. జూచు కాంక్షతో బాలుని దెచ్చితిని. వీనినిం 
గైకొనుః డని యాయ గ్రహించి దేవా నీవు విప్తునకు నీయ నర్జునుండు నీకు మ్రొక్కెను. 


తే.గీ. 


ఇవ్విధి పెక్కు లీలల నహీన ముదమ్ము నొసంగి ధాత్రికిన్‌ 
నివ్వటిలంగ నీ కులము నిచ్చలు వృష్ణికులమ్ము. జేసి నీ 
వివ్వసుధం గ్రతువ్రజము లింపుగం జేసి యలర్చి భార్యలం 
జివ్వున ముక్తి నిచ్చితివి శ్రేష్టుల కెల్లను భూభరఘ్నుతన్‌ 


ఈ విధముగా ననేక లీలలతో మిక్కిలి సంతోషమును ధాత్రికి నొసంగి నీ వృష్ణి కులము వృద్ధి సెందం 
జేసి క్రతువు లనేకము చేసి భార్యలను సంతోష పబచి యుత్తముల కెల్ల ముక్తి నిచ్చి భూభారము 
నెల్ల దగ్గించితివి. 


వర ముని నారదుండు పురి ద్వారక నిల్వ సతమ్ము నీదు భ 

క్తి రతి నెటీంగె నాతని నుతించి సుకృత్యు(డు నీదు తండ్రి య 
ప్పరమపుః దత్త్వ బోధమును భక్తుడు నుద్ధవు( డంత నేర్చె నీ 
గిరలను బోధ సారమును గీర్తితుం డబ్బదరిం గలం డి(కన్‌ 


నారదమునీంద్రుండు ద్వారకలో సతము నీ పై భక్తితో నుండెను. ఆతని నుండి భక్తులలో శ్రేష్టుడు 


పుణ్య కర్ముండు నైన నీ తండ్రి పరమ తత్త్వ జ్ఞానమును బడసెను. ఉద్ధవుండు నీ వచనముల జ్ఞాన 


సారమును నేర్చెను. కీర్తిమంతు+ డింకను బదరిలో: గలడు. 


అలఘు వియ్యవతారము తలప గృష్ణ 
ముక్తు లౌదురు స్నేహము భక్తి భీతి 
పగయు+ బ్రీత్యాదులను జయమగును నీకు 
యార్తి హర! భక్తి మాకు నిమ్మనిల పురప 


ఈ నీ యవతారము కృష్ణా చాలా గొప్పది. స్నేహమున, భక్తిని, భీతిని, ద్వేషమున, ప్రేమతో నైన 
నిన్ను దలంప ముక్తు లౌదురు. నీకు జయమగుం గాక! బాధల నెల్ల హరించు గురు వాయూరు 
నాథా మాకు నీ పై భక్తి నిమ్ము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున నెనుబది యెనిమిదవ దశకము. 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 89. 


వృకాసుర వధ వర్ణనము. 


నే నెబుగుదు రమాధవ నీదు పరమ 
భక్తులకు నీవు సంపద త్వరితముగం బ్ర 
శాంత పజచి యిడుదు వేగ శాంతులకును 
లేదు నీ భక్తులకుః జ్యుతి లేశ మైన 


రమానాథా నీ పరమ భక్తులకు సంపదను ద్వరితముగా నీయ వని నే నెజుంగుదును. ఆశలను 
శాంతింప జేసి యిత్తువు. శాంతులకు వేగముగనే యిత్తువు. నీ భక్తులకు నాశము లేదు. 


కొందటు భజింత్రు తమ కనుగుణముగ నజ 
శంకరాదుల వేగ ప్రసాద రుషితు 
లం బిదప నగుదురు చ్యుతులు లపిత మీ వృ 


కాసురు కథ. గాంచంగ, దార్కాణ మగును 


వేగముగా ననుగ్రహము కోపమును జూపు బ్రహ్మ రుద్రాదులను దమ స్వభావముల ననుసరించి 
కొందటు పూజింతురు. పిమ్మట నశించుదురు. చెప్పం బడిన వృకాసురుని కథ దీనికిం దార్కాణ 
మగును. 


వృకుం డడిగిన శుక సూనుం 

డొక నాం డా నారదు వడి నుప్పొంగెడు వాం 
దొక దేవు దెలుపు మని వా 

నికి నిను వీడి తెలిపె శివునిని గలుషారీ 


తే.గీ. 


చం. 


పాపములను నాశము చేయు వాండా శుకుని కుమారుండు వృకుం డను వా! డొకనాండు త్వరిత 
గతి సంతోషపడు దేవుని చెప్పు డని నారదుని నడిగిన వానికి నారదుడు నిన్ను వదలి శివుని 
పేరు తెలిపెను. 


ఘోర తప మొనరించి వృకుండు కోప 
మంది సప్తమ దినమున నడర నజక 

నిజ శిరము శివు( గని యెవని తల నుంచ 
కరము వాం డణగ గొనియ వరము నంత 


అంత ఘోర మైన తపము శివుని గూర్చి చేసి యేడవ దినమున దర్శన మీని కారణమున నలిగి 
తన తలను నజిక నుద్యమింప శివుడు ప్రత్యక్ష మయ్యెను. శివుని గాంచి తా నెవ్వరి తలపై. దన 
చేతి నుంచిన వా(డు నశించు నట్లు వర మడిగి పొందెను. 


పరువులు ఎట్టి దిక్కులకు భర్గుండు దైత్యుండు ఎంట బర్వయగాం 
గరము భయమ్ముతో వెనుక గాంచుచు నెల్లరు మిన్న కుండయగా 
నురువగునీ పదమ్మరుగు చుండగ గాంచి త్రినేత్రు దూర మం 
దు రయము బ్రహ్మచారి వయి ధూర్జటి ముందట నిల్చి వేచితే 


అంత దైత్యుండు తన వెంటపడగా (వరము పరీక్షింప) శంకరుండు దిక్కులకు బరువులు దీసెను. 
అందటు మిన్నకుండణగా వెనుకకు. జూచుచు గొ ప్ప దైన నీ ధామము సేరుచుండ దూరము నుండి 
నీ వాతనిం జూచి బ్రహ్మచారి వేషమున శివుని ముందట నిల్చి ప్రతీక్షించుచుంటివి. 


చనవున శాకునేయుండ పిశాచపు మాటలు నమ్మి తౌరనా 
మినుకులు నమ్మవేని నింక మీటి శిరమ్మున నీ కరమ్ము నుం 
చినను నెజుంగ నోపు దన శీఘ్రమ యట్లొనరింప వాడు నా 
శన మట నయ్యె నన్య సుర శంసుల కట్లగు శంభుం గాచితే 


కోరికతో నో శుక కుమారా యీ పిశాచ నాథుని మాటలు నమ్మితి వక్కట. నా మాటలు నమ్మవేని 
నింక నీ తలపై. జేతి నుంచిన నీకే తెలియు నని నీ వన నతం డట్లే చేయణా నక్కడ తత్‌క్షణమ్ము 
మరణించెను. పర దేవతలును బూజించిన నట్లగును. నీ వట్లు శివునిం గాచితివి. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మునులు సరస్వతీ తటిని ముగ్గురు దేవత లందు సాత్వతన్‌ 
ఘను డెవ రంచు నా భృగుని, గన్గనం బంప(గ నేగి బ్రహ్మ దే 
వునిని ననాదరింప రుష( బొమ్మ యడంప వృషధ్వజుండు దాం 
దనర(గ( జంప నాప నుమ తాపసి వచ్చెను నీదు చెంతకున్‌ 


సరస్వతీ తీరమున మునులు త్రిమూర్తు లందు సత్త్వ గుణ మందు నెవ్వరు మిన్నలో కనుగొన 


మని భృగు మహర్షిని బంపిరి . అతండు బ్రహ్మదేవుని వద్దకు నేగి యాదరింపక నిల్చిన గోపము 
రాంగ ధాత యాప్పుకొనెను. శివుని వద్ద కేగి యట్లుండ కోపముతో జంపం బూనిన బార్వతీ దేవి 
యాపెను. అంత భృగువు దేవా నీ చెంతకు వచ్చెను. 


రమ యొడి శయనింపంగం గమలదళ నేత్ర 
తన్న విప్తుండు లేచి ముదమ్మున ముని 
వర క్షమింపు మంటివి నీదు పాద చిహ్న 
ముండు భూషణముగ నని వెండి యంటి 


కమలాక్షా నీవు కమల యొడిలో శయనించు చుండ నా విప్తుండు నీ వక్షమునం దన్నెను. అంత 
నీవు లేచి ముదమున మునీంద్రా నన్ను క్షమించు మని యంటివి. తిరిగి నీదు పాద చిహ్నము 
నాకు భూషణమే యని పల్కితివి. 


వర సరస్వతీ తటి రమించు మును లెల్ల 
నిన్న సాత్వికుండ వని మదిం గొల్చి 

ముక్తి వడసి రంత భక్తితో నచ్యుత 
సత్వతముం గొలుతుము సతము మేము 


అంత సరస్వతీ నదీ తీర మునులు నీవయే సత్వతముండ వని మది గొలిచి ముక్తి వడసిరి. భక్తితో 
నచ్యుతా నిన్ను నిత్యము మేము కొలిచెదము. 


శ్రుతులు సన్నుతించు భువి మంత్రుల విధమ్ము 


నిన్ను సృష్ట్యాది నుండియు నిత్యమును బ 
రాత్మ సచ్చిదానంద వ్రజాంగ నైక 
రూప రుజలను మాపు మరుత్పుర ధవ 


రాజును మంత్రులు నుతించు నట్లు దేవా నిన్ను వేదములు సృష్టి ప్రారంభ మైన యప్పటి నుండి 
నిత్యము నుతించును. సచ్చిదానందా పరమాత్మా గోపికా వనితల కేక రూప మైన వాండా గురు 
వాయూరు నాథా మా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నెనుబది తొమ్మిదవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
దశమ స్కంధ పరిచ్చేదము 
దశకము 90. 
ఆగమముల( బరమ తాత్పర్య నిరూపణము. 


అంబరీషుని మోహిని యభ్భృగు వృకు 
చరితముల నీదు మహిమమ్ము కరము తెలిసె 
శంక రాది సర్వులకు నిశ్శంక మిన్న 

నిష్కల సక లాకృతులను నెగడు దీవు 


అంబరీషుని, మోహినీ సతి, భృగు మహర్షి, వృకుని చరిత్రల దేవా నీ గొప్పదనము విశద మైనది. 
శంకరాది దేవతలకు నీవు మిన్న యైన వా(డవు. అవిభాజ్యముగను విభాజ్యముగను నుండి నీవు 
(నిష్కల, సకల) ప్రకాశింతువు. 


ఈశ్వర సదాశివత్రిమూ ర్హ్యేక రూప 


ము శివ పంచక మన నీవు మూడు మూర్తు 
లొకటిగ సదాశివుం డనంగ నుందు వట వి 
కుంఠమున మూడు వంతుల గురు పరాత్మ 


ఈశ్వరుండు, సదాశివుండు, త్రిమూర్తుల రూపములు శివపంచక మని చెప్ప బడును. అందు నీవు 
ముమ్మూర్తు లొకటిగ నున్న సదాశివు(డవు. పరమాత్మా నీవు వైకుంఠమున మూడురూపముల 
మూడు భాగముల యందు నుందువు. 


అచట సాత్త్వి కాంగుండు విష్ణు వనంబడంగ 


విరళ సత్త్వ రజః పూర్ణతర విరించి 


సత్త్వ ఘనుండు చేష్టల దామసమ్ము సుమ్ము 


శంకరుని రూపు! గొందువు చక్క నీవ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిత్య సాత్త్విక గుణమున విష్ణు రూపమున, నించుక సత్త్వగుణము పూర్ణ రజోగుణములతో బ్రహ్మ 
రూపమునను, సత్త్వ 
నీవే వైకుఠమున నుందువు. 


గుణమున ఘనుండు చేష్ట లందు తామసము జూపు శంకరుని రూపమున 


మూర్తులను ముగ్గురను మించి మూరు దీవు 
శంక రాత్మత నింకయు సర్వమయత 

వెల్ల నుడివి యుపాసనా విధము లెల్ల 

రు నుతియింత్రు నిన్గలవు నిరూపణములు 


దేవా నీవు ముగ్గురు మూర్తులను మించి యతిశయింతువు. శంకరాత్మతను సర్వ మయునిగ 
నిన్ను వివిధీపాసనములను నుడివి యెల్లరు నుతింత్రు. దీనికి తార్కాణములు గలవు. 


శంకరాచార్యుడు నల నిష్పక్షపాతి 

యన్ని రూపుల నీరూపు నంద నిష్ట 

నుంచి వేయి పరులకు బహుళపు టర 

ము లిడి నిను నుతించి వడసె ముక్తి తుదను 


జగద్గురువు లాది శంకరాచార్యులు నిష్పక్షపాతముగ సకలరూపములను నీ రూపము నుంచి 
నిష్టతో సహస్ర నామములకు నర్ధములను వివరించి నిన్ను నుతించి చివరకు మోక్షము వడసెను. 


మంత్రసారపు టాదిని మౌని తెలిపె 
నిన్న యా త్రిమూర్తుల కన్న మిన్న వంచు 
నీలి మేని నోంకారము నిల్పి ధ్యాన 
మునకు నన్యుని, గాక నిన్ను నుడివె నట 


ఆ ముని తన మంత్రసారమున మొదట నిన్ను త్రిమూర్తులకు మిన్న వని తెలిపెను. నిన్ను నీల 
మేఘశ్యామునిగ సకలముగను నోంకారమున నిష్కలముగను నిల్పి ధ్యానమునకు నన్యుని 
గాక నిన్నే చెప్పెను. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


సకల పురాణ విషయములు 

ప్రకటించును నీదు మహిమ బ్రహ్మ పదమునం 
ది మూడు భాగములపై 

వికసించును నీ పదమ్ము భృగువుది కాదే 


సమస్త పురాణములు నీ మహిమను బ్రకటించినవి. సత్యపదమున మూడు భాగములకును బైన 
శంకరునిది కాక నీ పదము (వికుంఠము ) విరాజిల్లును. 


బ్రహ్మ కల్ప మందుం గనంబడితి వీవ 
భాగవతపు ద్వితీయ విభాగ మందు 
కలదు శివ భక్త మధ్వుఃడు పలికె నిన్న 
హరి శివ యని పురాణసా రాంతరమున 


బ్రహ్మ కల్ప మందును నీవ కనంబడితివి. భాగవతపు ద్వితీయ భాగము నందును జెప్పంబడెను. 
శివ భక్తుడు మధ్వాచార్యులును హరి శివ యని పురాణసారము నందు. బలికెను. 


నిజ మతి కనుగుణపు నేర్పున గిరిశుని 

వేండ భక్తి దృఢత వీరి కొనరు 

ఫల మని ముని వ్యాసు పలుకులు స్కాందము 
లు తవ హాని గిరలు నుతు లగు నవి 


తమతమ స్వభావముల కనుగుణముగా గిరీశుని దృఢమైన భక్తితో వేడిన వారికి ఫలములు గల్లు 
నని వేద వ్యాసుడు స్కాంద పురాణాదులం బలికిన పలుకులు నీకు హాని కరముగాం దోంచినను 
నవి నీకు కీర్తనలే యగును. 


అతిశయోక్తులు ననువాద మతి విరుద్ద 
వాదములు మూడు విధములు వాదములు వి 
రుద్దము లవి స్కాందముల వెలుంగు నీదు 


తే.గీ. 


తామసత్వమును బరబోధనము లడరి 


అతిశయము, యనుభవ సహితము ననుభవ వ్యతిరిక్తత యను మూడు విధముల వాదములు 
గలవు. స్కాందపురాణము మొదలగు వానిలో నీ తామస గుణము, నీ కితరుల బోధనములును 
గలవు. అవి పైన నుదహరించిన మూడవ తరగతి వాదము లగును. 


అల్పుండ నవివేకిని యిటం జల్పి నట్టి 
నుడులు మంత్ర శాస్త్రంపు వ్యాసుం డని నట్టి 
భాగవతపు నుడులె చుమ్ము పరమ పురుష 
భక్తి నింపి మరుత్పురప రుజ లాపు 


అల్పుండ నవివేకి నయి యిచ్చట పల్కిన పల్కులు మంత్రశాస్తము నందు నున్న వ్యాస 
మునీంద్రుడు భాగవతము నందుపల్కిన మాటలే చుమ్ము. పరమ పురుషా గురు వాయూరు 
నాథానాలో భక్తి నింపి రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున+ దొంబదవ దశకము. 
దశమ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


11. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 91. 
భక్తి స్వరూప వర్ణనము. 


నీ పద సేవ కృష్ణ భయ నిర్వృతి సేయు నసత్య భావ వా 
దాపహృ తాంతరంగులకు నార్త జనాలికి నంచు నమ్మెదన్‌ 

నీ పలుకుల్‌ వినంగ దమి నిత్యము నిన్ను నుతుంచు రీతులా 
యాపద లందు, జిక్క రెవ రైనను జాబిరు పాటి మోహులై 


కృష్ణా మిథ్యా వాదములచే. జిక్కిన వారికి, నార్తులకు నీ పద సేవ భయములను దొలంగించు నని 
నేను నమ్మెదను. నిన్ను నుతించు రీతులా నీ పలుకులు (భగవద్గీతలో చెప్పినవి) నిత్యము 
తమకముతో వినిన నెవ్వరైన నాపద లందు జిక్కరు. మోహమునం దిరిగిన నధోగతికి జారు. 


పలుకుల దేహ చిత్తముల బన్నుగ జేసిన నీదు ప్రేరణం 
దలకొని కర్మ సంచయము దప్పక యర్పణ మిత్తు నీక భూ 
తలమున హీనజాతుండును దార్జ్య మనో వచ నేంద్రియార్థముల్‌ 
నిలిపిన నీ పయిన్‌ భువి. బునీతము సేయును నేర డన్యుండున్‌ 


దేవా నీ ప్రేరణముతో వాక్కుల,దేహము మనస్సులచే( జక్క(గ జేసిన పనుల నెల్లను దప్పక నీక 
యర్పింతును. భూమిపై హీన జాతు. డైనను బలము, మనస్సు, వాక్కులు, మటీయు నింద్రియ 
విషయములు నీ పై నిలిపిన బుడమిని బునీతము చేయును. అన్యు డెవ్వరైన నట్లు చేయ 
నేరండు. 


భయ మనః జిత్త మందు నొక భావము గల్లు ద్వితీయ చేతనన్‌ 
స్వయము మనమ్ము చేత నది సంభవ మందును దాని నాపు దే 
న యడరు బుద్ది నేకతపు టభ్యసనమ్మున శక్తి మాయ చే 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లయ మయి యింక బుద్దియ విరాజిల కున్న నుతింతు గెల్వంగన్‌ 


మనస్సులో భయ మను భావము (తాను గాక) రెండవ చేతనమున( గల్లును. ఆ రెండవ చేతన 
మది స్వయముగా మనస్సు చేతనే పుట్టును. ఏకత్వము నభ్యసించి బుద్ధిచే దానిని శక్తితో నేన 
యాపుదును. ఒక వేళ మాయ చే నా బుద్ధి రాణింప కున్న గెల్చుటకునై నిన్నే నుతింతును. 


పుణ్యజన సంగమమ్మునం బుట్టు భక్తి 
వృద్ది సెందు శ్రీమంతుల విత్త మబ్బి 

థి ఐవి 
నట్లు నీదు సంకీర్తన మలరం జేయు 
నఘ వినాశక భక్తి దార్థ్యమును భృశము 


పుణ్యజనుల కలయిక వలన భక్తి పుట్టును శ్రిమంతులను జేరిన ధనము కల్లు నట్లు వృద్ధి 
జెందును. నీదు సంకీర్తనము పాపములను హరించు భక్తి బలము నతిశయింప( జేయును. 


పరము మోక్షగతుల కెల్ల భక్తి పథము 

జన్మ కర్మ శుభద నామ సంచయ స్మ 
రణమున మునుగు చుందు నలరుచు( బాడు 
చాడు చేడ్చుచు నున్మాది యట్ల యుందు 


మోక్ష గతుల కెల్ల భక్తి మార్గము శ్రేష్టము. నీ జన్మముల గర్మముల శుభ కరము లగు నీనామ 
స్మరణముల మునుశగుచు, నలరుచు, నాడుచు, బాడుచు నేడ్చుచు నున్మాది వల నుందును. 


భూతమయ భూత సంచయములు విహంగ 
మీన మర్త్య మిత్ర రిపుల మేను లీవ 
నియత బుద్ది నీ సేవల నిరత ముండ 


భక్తి వైరాగ్య తత్త్వ భావములు నేర్తు 


పంచ భూతాత్మక మైన జీవ సంచయము పక్షులు, మీనములు, మానవులు, మిత్రులు, 
శత్రువులు వీరి యెల్ల మేనులు నీవయే. నియమిత మైన బుద్ధితో నీ సేవ లందు నిత్యము నుండ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భక్తి వైరాగ్య తత్త్యమలును నేర్చెదను. 


వదలి యాంకలి దప్పుల: బథ మతిక్ర 
మింపకయు ధ్యాన ముంచుచు నెడంద సతము 
సముండ నగుదు నిష్టా నిష్ట సమ్మద వ్య 
సనము లందు మాయ నెటి(గి చరణ రతిని 


ఆంకలి దప్పుల బాధ దలంపక నీ పథము నతిక్రమింపక నిత్యము మనస్సులో ధ్యానము నుంచి 
యిష్టా నిష్టము లందు సుఖదుఃఖము లందు సమానముగా నుండి మాయ నెటింగి నీ చరణము 
లందాసక్తితో నుందును. 


ఎటు+గ కున్న భూ తైక్యత నిపుడు నీదు 
నేను ప్రేమ నీ పయి మైత్రి నీదు సఖుల 
ప్రేమ జడుల రిపువుల నుపేక్షతం బ్రతి 
మా సుసేవా నిరతిం గందు మంచి గతుల 


భూతముల యేకత్వ మెటుంగ కున్నను నిపుడు నేను నీ పై( బ్రేమతో నీ సఖు లందు మైత్రితో 
జడులందు( బ్రేమతో శత్రువు లందు విముఖతతో నీ ప్రతిమల పూజా నిరతితో మంచి గతులను 
బడయుదును. 


భూ జలాగ్ని ముబఖులు దాపు మురరిపు తవ 
రూపము మును(గ నరులు కర్మాపములను 
మాయ ముంచకు నన్ను రమా సతీశ 
భక్తియ గతి యనె ప్రబుద్ధ పరమ యోగి 


భూమి, నీరు, యగ్ని మొదలగునవి నీ రూపమును దాంచినవి. జనులు కర్మముల వలని దుఃఖ 
జలము లందు మునుగు చున్నారు. రమాపతీ నన్ను నీ మాయ లో ముంచకుము. నీ పై భక్తి 
యొక్కటే దిక్కని పరమ యోగి ప్రబుద్ధుడు చెప్పెను. 


తే.గీ. 


తెలివి వడసి ప్రాణుల దుఃఖముల నెజింగి 
గురు ముఖమున నీ వర తత్త చరిత గుణము 
లరసి దాటి మాయను నీ పదాబ్దముల ము 


రియుదు రుజ లాపు మయ్య గాలి పురి దేవ 


జీవుల దుఃఖములను జూచి తెలివి నొంది గురువులు చెప్పగా నీ తత్త్వము, చరిత్రము, గుణ 
గణముల నెటింగి, నీ మాయను దాటి, నీ పాదాబ్ద మూలముల సంతోషమును బడయుదును. 


గురు వాయూరు నాథా నా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున. దొంబది యొకటవ దశకము. 


10. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 92. 
కర్మ మిశ్ర భక్తి స్వరూప వర్ణనము. 


శ్రుతుల గలట్టి కార్యములు సూడ ఫలమ్ముల. గోర నట్టివే 
నత సుర దేవ యర్పణ మనంగ నొనర్చెద నీకు వానినిం 
బతనము కాను గర్మముల వాక్కుల, జేష్టల యందు వేద వ 
రితముల జేయ నొల్ల మదిం జేసిన నిత్తును నీక మాధవా 


వేదము లందు జెప్ప( బడిన కర్మములు ఫలములను గోరని వని యెజింగి వినమ్రు లైన దేవతలు 
గల దేవా నీకే యర్పితమని వానిని జేసెదను. పతనము గాను. వాక్కుల చేష్టల మనమ్మునను 
వేదములు వలదన్నవి చేయ నొల్లను. తప్పక చేసినను వానిని నీకే యిత్తును. 


తనరంగం గర్మ యోగ మని తాల్సి మనమ్మున నీదు రూపమున్‌ 
మను కలు విగ్రహమ్ముల సమంచిత భక్తిని నిన్ను సత్త్వ రూ 
పునిం దమి గంధ పుష్పములు పూర్ణ నివేద్యము లిచ్చి శక్తి మే 
ర నతు లొసంగి కొల్చెదను రమ్యపు నీ దయం బొంద నిత్యమున్‌ 


కర్మయోగ మనంగ నీ రూపమును మనస్సులో దాల్చి మట్టి ప్రతిమలు కాని రాతి విగ్రహములు 
గాని యుంచి తగిన భక్తితో సత్త్వ రూపుండ వైన నిన్ను గంధము, పుష్పములు, నైవేద్యములతో 
శక్తి మేరం గొల్బెదను. నీదయ+ బొందుటకు నిత్యము నమస్కరించెదను. 


వినుటకు నోచ రక్కట పవిత్రపు గాథలు నీవి శూద్రులున్‌ 
వనితలు చెంత నుండియును బాబులు యాజకు లార భుక్తికై 
వినకయు నీదు బోధలను విద్యల జాతి మదమ్ము తోడ శాం 
తిని విడి దుష్ట కృత్యములం దృప్తులు చేయ కటుల్‌ విభూ ననున్‌ 


చం. 


శూద్రులు , వనితలు నీ పవిత్ర మైన గాథలను వినుటకు నోచుకొనరు. నీ చెంత నుండియు కూడ 
బ్రాహ్మణులు భుక్తికి మాత్రమే యాజకులు నీ బోధలను వినకయే విద్య వంశముల గర్వముతో 


శాంతిని వీడి చెడ్డ పనులు సేయుచు దృప్తు లౌదురు. దేవా న న్నట్లు చేయకుము. 


చనుచున్‌ నిత్యము స్వీయ దుశ్చరితం గృష్ణా రామ రావమ్ములం 
గన రాకుండ(గ నంచు దుష్ట జన సంఘాతమ్ము హాస్యమ్మునన్‌ 
ఘన భక్తాలిని జూచు నక్కతనం బల్కన్నేర నీ గాథలం 

గనం బెక్కింటిని దేవ సేయకుమ శ్రీకాంతుండ నన్నవ్విధిన్‌ 


నిత్యము తమ తమ దుష్ట కార్యముల నుండుచు, దెలియ కుండుటకునై కృష్ణా రామా యన్న 
రావములు పల్కుదు రని నిజమైన గొప్ప భక్తులను దుష్టులు హాస్యము సేయు చుండుటచే వారి 
పెక్కైన యిట్టి మాటలను నేను పల్క నేరను. దేవా శ్రీకాంతా న న్నట్లు చేయకుము. 


తెల్లని మౌనిపుంగవుని దేహిని గొల్లు కృతమ్మునన్‌ మునుల్‌ 
జల్ల6గ సుక్కు నా స్రువపు సంజ్ఞలం దామ్రు శరీరు( ద్రేతనున్‌ 
నల్లని వాని ద్వాపరమునన్‌ స గదారిని6 దంత్రరీతులన్‌ 
నల్లని రూపు నిక్కలిని నామ సహస్రములన్‌ నరుల్‌ ప్రభూ 


ప్రభూ తెల్లని దేహము గల మౌని పుంగవుని గృతయుగమున మునులు గొల్లురు. సంతసముగ 
స్రుక్కు స్రువముల గుర్తుల నెట్టని శరీరుని త్రేతా యుగమున, గొల్తురు. ద్వాపర యుగమున నల్లని 
శరీరుని గదయు+ జక్రము గల వానిని తంత్రములతోం గొల్తురు. ఈ కలి యుగమున నల్లని రూపు 
వానిని సహస్ర నామములతో నరులు గొల్తురు. 


కలియుగ మం దగున్‌ జయము కైటభ వైరి! తలంప నెచ్చటన్‌ 
లలితపు నామ కీర్తనములం జిటు యత్నత మేలు లెల్ల వే 
కలుగు గృతాది కాలములం గల్గిన వారు కలిన్‌ జనింపంగాం 


దలంతురు పుట్ట మేము కలి దప్పుల నెంచకు మీకు మోసమున్‌ 


తే.గీ. 


ఎచ్చట లలితము లైన నీ నామ కీర్తనముల చేతను నించుక యత్నముతో మేళు లెల్ల వేగముగ 
గలుగునో యట్టి యీ కలి యుగమున కైట భారీ నిన్ను తలంచి నంతనే విజయములు కల్లును. 
కృతాది మూడు యుగముల వారు కలి యుగములో జనింపం గోరెదరు. అట్టి యీ కలి యుగము 
నందు+ బుట్టితిమి. మా తప్పుల నెంచకుము మటియు మోస తలంపుల నీకుము. 


పుట్టితి భార తావనినిం బుణ్యులు భక్తులు పెక్కు రిచ్చటన్‌ 
దట్టపు శుద్ధ పుష్కర నదమ్ములు పాటు+ బ్రతీచి కిద్దరన్‌ 


ల 


గట్టిగ నమ్మి నిన్నెదను గానక యుంటిని బంధముక్తి న 


ల 


న్నెట్టుల నైన నీ పయిన నింపగు భక్తిని నిచ్చి కావుమా 


ఈ భరత భూమిని జనించితిని. పుణ్యాత్ములు భక్తు లిచ్చట పెక్కు మంది గలరు. దట్టమైన 
విమలుము లైన తీర్ధ నదులు పశ్చిమమునకు నిచ్చట పాజును. నిన్ను గట్టిగ మది నమ్మితిని. 
బంధమోచనము గానక యుంటిని. ఎట్టు లైనను నాకు నీ పై నింపగు భక్తి నొసంగి దేవా నన్ను 
గావుము. 


కలి వీరుం గని ఖడ్గ మెత్తియును దుష్కర్ముం బరీక్షిత్తు ము 
న్పల కూల్పండు గుణమ్ములం గనియు సత్యజ్ఞానునిన్‌ నీదు సే 
వలు సద్యః ఫలదమ్ములాం జెడు పనుల్‌ వ్యర్థమ్ములా నీదు భ 
క్షుల భీతిన్‌ రుజ లిచ్చి మాపు కలినిం దోరమ్ము శికింపుమా 


కలిని వీరుని జెడ్డపనుల వానిని. బరీక్షిన్మహారాజు కత్తి యెత్తి కూడ సత్యము నెజింగిన యతని 
గుణముల గాంచి చంపక వదలను. నీ సేవలు తత్‌క్షణ ఫలము లొసంగును. చెడ్డ పను లట్లు గా 
నేరవు. నీ భక్తులకు భీతిలి వారికి రోగముల నిచ్చి నాశము చేయు కలిపురుషుని దేవా 
యధికముగ శిక్షింపుము. 


గంగయును గీత గాయత్రి మంగళ తుల 

సి తవ నామస్మరణ గంధ మవల పదునొ 
కటి వ్రతమ్ము సాలగ్రామ ఘనపు బూజ 
లొసంగు శీఘ్ర ఫలము లవి పొసంగ గూర్పు 


గంగా నది స్నానము, భగవద్గిత పఠనము, గాయత్రి, మంగళకర మగు తులసి మొక్క పూజ, ని 
నామ స్మరణము, చందనము, నేకాదశి వ్రతము, సాలగ్రామ పూజ లీ యెనిమిది శీఘ్రముగా 
ఫలముల నొసగును. దేవా యవి నాకు కలుగు నట్టు లనుగ్రహింపుము. 


పితరుల దేవ సంయముల పేర బుణమ్ములు దీరునింకని 

న్నతి రతి వేడ రక్షణము నచ్యుత వారికిం గారు సేవకుల్‌ 

సతతము వీడ కర్మములు సంచిత పాపము నాశ మౌనునీ 

స్థితపుం గతమ్ము భక్తి నిడి తీర్పు మరుత్సుర నాథ తాపమున్‌ 10. 


నిన్ను బ్రీతితో రక్షణమునకై వేడిన నచ్యుత పితరుల సురల మునుల బుణములు దీరును. వారికి 
సేవకులు కాకుండ నుందురు. వీడం గర్మములు మును గల్లిన పాపములు మదిలో నీ వున్న 
కారణమున దొలంగును. గురు వాయూరు నాథా మాకు భక్తి నిచ్చి తాపములను బోంగొట్టుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నా రాయణీయమున+ దొంబది రెండవ దశకము. 


చం. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 9౨. 
గురుశికా వర్ణనము. 


సకల జగత్తు మాయ యని సత్య మెటింగి భవద్దయా నిధిన్‌ 
వికలము కా(గ బంధు రతి వీడి సమస్తము నుండగా వలెన్‌ 
బ్రకటము భ్రాంత చిత్తులకు వర్ణన సంగ్రహ కార్య సంచయ 
మ్ము కలుగునే య వెల్లయును మూరిన భక్తి విబేధ హీనతన్‌ 


దేవా నీ దయ యను నిధి వలన జగ మంతయు మాయ యన్న సత్యము నెటి(గి బంధు ప్రీతి 
నశింప నన్నిటిపై నాశ వీడి యుండ వలెను. బ్రాంత చిత్తులకు విడువం దగిన చెడ్డ పనులు, చేయ, 
దగిన మంచి పనులును విశదములే. కాని యవి యెల్లయు భేదము లెజుంగని వారికి నీ పై భక్తి 
మూరిన వారికి గలుగునే? 


అల యింక, దీర్ప నెంచు నవి యా(కలి దప్పుల జంతువుల్‌ మను 
ష్యులు తెలివిన్‌ వహించి మది నుండ వరిష్టులు దుర్లభుల్‌ ధరం 
దల(ప నరుండునుం దనకు దానె సఖుండు విరోధి యెంచి నిం 
దలశు నుపాయముల్‌ సఖుండు తాప మడంప( బరుండు శత్రువే 


జంతువులు తమ యాంకలి దప్పులను దీర్చుకొనుటకే తలంచును. తెలివి గూడి మనుష్యులు 
శ్రేష్టులు, ధరలో దుర్లభులును. ఆలోచింప(గా నరుండు తనకు. దానే మిత్రుడు మణీయు శత్రువు 
నగును.నిన్ను గణించి తన తాపము లణంచుటకు నుపాయములను దలచిన వాండు మిత్రుడు. 
ఇతరుండు శత్రువు. 


నీ దయ యుండ విస్తృతము నేర్పుదు రిద్దర నంద జొజ్జలై 
మీద వహించి సర్వమును మేదిని నేర్పు క్షమా గుణమ్మునీ 


చం. 


చం. 


యీఃద స్పృశించి యన్నిటిని నింతయు మాయక వీత రక్తినే 


యీ దివి వ్యాప్తమై దిశల నీ హృది కింపగు నిర్వికారమున్‌ 


నీ దయ విస్తారముగా నుండ నందటు గురువులై నేర్పెదరు. తన మీద నెల్లరను మోయు చుండి 
భూమి క్షమా గుణమును నేర్పును. ఈ గాలి యన్నింటినిం దాంకుచును గొంచె మైనను మాయక 
వైరాగ్యమును నేర్పును. ఆకాశము దిక్కుల నెల్ల వ్యాపించి యీ మనస్సున కాహ్లాదము నొసంగు 
నిర్వికారమును బోధించును. 


ఉదకము వంటి స్వచ్చతను నుండ. గటంకట మారగించియుం 
బదిలము వహ్నివృక్షముల భంగిని నన్నిట నుందు నంచు నా 

కుం దెలిసె. జంద్రు( బోలె పెరుగుల్‌ తరుగుల్‌ మెయి కుండ నాత్మ నే 
రదని జలమ్ములన్‌ దినకరస్థితి సర్వుల నేక భావమున్‌ 


నీటి వలె స్వచ్చముగా నుండుట, యగ్ని వలె నేది భక్షించినను క్షేమముగా నుండుట, 
వృక్షములలో నగ్ని వలా యన్నిట నుందు ననుచు జంద్రుని వలం బెరుగుట తజుగుట 
దేహమునకే కాని యాత్మకుం గా దనియు నీటిలోం గనిపించు సూర్య బింబము వలె సకలమున 
నేకత్వమును దెలిసెను. 


చేయకుమా సపుత్రకము జీర్ణ కపోతపు భంగి నన్నిలం 
జేయుము నన్ను నాంకలినిం జెన్ను( జెలంగెడు కొండ పాముగాం 
జేయుమ సింధు ధీరు నలి చెన్ను ధనగ్రహు నాపి దాచటం 
జేయకు మగ్నిలో మిడుత సేరు విధమ్ముగ స్త్రీ విలోలునిన్‌ 


పిల్లలతో నశించిన పావురము వలె నన్ను జేయకు, మాకలినిం గొండచిలువ వలం జేయుము 
కడలి వలె ధీరునిం జేయుము తుమ్మెద వలె ధనమును గ్రహించు నట్ల కాని దాయ కుండు నట్లు 
జేయు మగ్నిలో దూకు మిడుత వలె నన్ను స్త్రీ లోలుని జేయకుము. 


తరుణుల' జిక్క నీయకుమ దంతి విధమ్ము ధనార్జనమ్మునం 
బరుగిడ నీకు చౌర్యమగుం బాటల ముంచకు లేడి భంగి భో 
జ్య రతి యుషంపు భంగి నెర నాశను జేయకు కోతి భంగి ని 


చం. 


చం. 


ద్దుర నిడు మయ్య నిర్భయము తూల్పకు పెన్నడపుల్లు రీతినిన్‌ 


ఏనుంగు రీతి నాడువారి యందు. జిక్క నీకుము, చోరుల పా లగు డబ్బు సంపాదనకై పరువెట్ట 
నీకుము, లేడివలె పాటల మత్తులో పడ నీకుము చేపకు నెరపై వలె నన్ను తిండిపై నాశ నుంచ 
నీకుము, కోతి వలె నిర్భయమైన నిద్ర నిమ్ము, కురరము వల నన్ను తూల్పకుము. 


తిరుగుదు బాలు బోలెను రతిన్‌ యుగళమ్ముల నెల్ల వీడి నేం 
దరుణుల గాజు భంగిని ముదమ్ముగ నంటరి నౌదు టేని రా 
కరయని బాణకారు వలె ధ్యాసను నీపయి నుంచి యుందు నే, 
బరుల గృహమ్ములో నెలుక వాసమునం దురగమ్ము రీతినిన్‌ 


సుఖ దుఃఖాది ద్వంద్వములను వీడి బాలుని వలె ప్రీతితో దిరుగుదును. వనితల గాజు భంగి నేను 
రహిని నొంటరిగా నుందును. రాజు రాక నెబుంగని బాణములు సేయు వాని వలె ధ్యాస నంతయు 
నీ పై నుంచి యుందును. ఎలుక కన్నములో' బాము వసించు నట్లు నే నితరుల గృహము లందు 
నుందును. 


లూతను గాంచి నేర్చితిని లోలత నీవ సృజించి విశ్వముం 
జూతువు దాని క్షీణమును జూడ దృఢమ్మగుం బేడ పుర్వునున్‌ 
బ్రీతి నినున్‌ స్మరింపః గడు వెల్లుదు రెల్లరు నీదు భంగి మై 
రోంతగు విట్టు బూదుల గురుం డయి వెల్లు విరక్తి విత్తులన్‌ 


దేవా నీవే విశ్వమును సృజించి నాశము సేయుదు వని సాలె పురుగు వలన నేర్చితిని. పేడ 
పురుగును జూచిన నిన్ను స్మరింప నీ వలెనే యెల్ల రగుదురని దృఢ మగును. శరీరము రోత లగు 
పురీషాదుల భస్మముల వలన గురు వయి విరక్తిని వివేకములను వెల్లును. 


తలంపరు నిన్నునక్కట స్వదార గృహార్ధ పరాత్ము లౌచు మే 

నుల పయి మోహ మార్పు తుద నుగ్గయి కుక్కల పాలు మండు నా 
వల నివలన్‌ నిజేంద్రియ విభావము త్రోయు( బరమ్ము నీ బద 
మ్ములకును లేరు చేర్ప(గను ముచ్చట నొక్కరు వాని చెంతకున్‌ 


[విభావము = ఆకర్షణము] 


తే.గీ. 


తమ భార్యలపై గృహములపై మమకారముతో నిన్ను దలంపరు. దేవా మా మేనులపై మోహము 
నార్పుము. తుద కవి కుక్కల పాలు లేక మంటల పాలు. మా యింద్రియములే మమ్ము నావల 
కీవలకు నీ పాదములకు దూరముగా! ద్రోయును. వాని చెంతకు మమ్ము తిరిగి చేర్చ నొక్కండును 
లేడు. 


దేహ మోహము విడనాడ దేవ తరమె 
భక్తి నిలు దృఢమ్ముగం బాపి రుజలు 
వివిధ జన్మముల, గలిగె విప్ర జనువు 
వలదు సుఖములు కాపాడు వాయుపురప 10. 


దేవా దేహముపై మోహమును వీడ దరమే? అనేక జన్మముల పిదప బ్రాహ్మణ జన్మము 
కలిగినది. మా కే సుఖములు వలదు. మా రోగముల నాపి దృఢ మైన భక్తి నిమ్ము. గురు 
వాయూరు నాథా మమ్ము కాపాడుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున+ దొంబది మూడవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 94. 


తత్త జ్ఞానోత్పత్తి ప్రకార, బంధ మోక్ష స్వరూప భక్తి ప్రార్లనా వర్ల్షనములు. 
వన్లో = అధి ణి 


పరిశుద్దాత్ములు సద్గురోక్తులను సంభావించి నిష్కామ ధ 
ర్మ రతిన్‌ నేర్తురు నీ స్వరూపమును నైర్మల్యంపు దేహేంద్రి యా 
ది రవాతీతము సర్వదర్శితమునా దిట్టమ్ము నల్పంబునుం 
ల 
బరగన్‌ ముగ్గుణముల్‌ భుజిప్రతి మహత్వ స్వల్ప శాంతాంశులన్‌ 


నిష్కాములు పరిశుద్ధులు నైన భక్తులు గురుబోధనమున నీ స్వరూపమును దెలిసికొందురు. అది 
నిర్మలము, దేహమునకు నింద్రియ రావములకు నతీతము, నంతట+ గనిపించునది, స్తూలము, 


సూక్ష్మము, సత్త్వరజస్తమో గుణములు మూడింటను దనరును. అది మిక్కుటమగు, నల్పమగు, 


శాంతించిన కాంతి గల యగ్ని వంటిది. 


గురువు శిష్యు లరణు లన గూర్ప జ్ఞాన 
మనెడు నగ్ని కాల్చు గత జన్మాది కృతము 
లనెడు వని గాలం బూరము నది లయ మగు 
నైక్య మనగ నీలోన జ్ఞానాగ్ని దేవ 


గురు శిష్యు లగ్ని పుట్టించు కట్టె లనుకొనిన వారి వలన జ్ఞాన మనెడు నగ్ని పుట్టి గత జన్మముల 
జేసిన కర్మము లనెడు నడవినిం బూర్తిగ గాల్పిన పిదప నీలోన నైక్య మనంగ జ్ఞానాగ్ని లయ 
మగును. 


కలుగ నీయవు కర్మయోగమ్ము లాజు 
కృషియు మందు లన(గ నాటు క్లేశ లయము 
ద్వల్లయమ మిన్న శ్రుతిగతి వ్యథల మయము 


చం. 


చం. 


చం. 


మటబచి మదమున( జెడుదురు తఅచు వెతల 


కృషి మందులు మొదలగు నాటు గుణములు, షడంగ కర్మయోగములు బాధలను దొలంగింప 
లేవు. వేద కర్మములు కష్టతరములు గర్వము నీయ నిన్ను మటచి జనులు తఅచు వెతల బారి 
పడుదురు. అన్నింటి కన్న నీ లోన లయ మగుటయే మిన్న. 


కనుదుమె నీదు లోకమును కైటభ మర్దన మించు లోకముల్‌ 
కన బరమేష్టి భీతిలు యుగంపు ముగింపున నిన్ను సేపు రూ 
పున వజిలంగ మానవులం బొంద నధర్మగతుల్‌ వచింప నే 

ల నింకం గృపా రసార్గవ వరప్రద త్రెంచుమ నాదు బంధముల్‌ 


కైటభారీ నీ వైకుంఠమును మించు లోకములను గాంచం గలమా? బ్రహ్మ కూడా తన వయస్సులో 
రెండవ సగ మయిన యుగాంతమునం గాల రూపుండ వైన నిన్ను జూచి భయపడును. ఇంక 
నధర్మ చరితులు మానవులను జెప్ప నేల? ఓ కృపా నిధీ వరదాతా నా బంధములను ద్రెంచుము. 


నిజ మిది నీ పరమ్మయిన నే నిల నేరను బంధ మోక్షముల్‌ 
నిజ సృజనమ్ము దేవ కన నిద్రయు మెల్కువ మాయ విద్యలే 
బ్రజలను బంధ ముక్తులను వర్మ మహీజపు( బండ్ల నారగిం 


ప జనును బూర్వు. డన్య గుణవంతుడు దా నగు నిర్యథాత్ముండే 


దేవా నీకు వశ మైన నాకు బంధ మోక్షములు లేవు. నిద్రయు మెలుకవ మాయ విద్యలే. నీ చేత 
సృజింప బడినవియే. బంధముల గూడిన ప్రజలను, ముక్తులైన ప్రజలను జూడ(గా మొదటి 
వాడు దేహ మను చెట్టు పండ్ల నారగించును. రెండవ వాండు పురుష శ్రేష్టుడు బాధలు లేని వా 
డగును. 


ఇటు లగు నంచు వాక్తతుల నిబ్బవ ముక్తి వచింపగా ఫల 
మ్మట కలదే యశుద్ధ మతి కక్కట చిక్కునె భక్తిం దక్క న 
క్కట లఘు శోధన మ్మరుదు గావున ని మ్మది నిన్నెజింగి నేం 
ద్రుటి నరయంగ నైక్యము గురువ్రజ బోధల నాలకించెదన్‌ 


తే.గీ. 


చం. 


జీవన్ముక్తి యీ విధ మగు నని వాక్కలు పల్కిన జెడ్డ మతికి ఫల మేమిటి? కొంచెమైన శుద్ధి 
కాదు. భక్తిని గాక యన్యమున( జిక్కునా? కనుక యా భక్తిని నా కిమ్ము. నిన్ను నెటింగి నీ లో 
నైక్య మగుటకు గురువుల బోధల నాలకించెదను. 


గొడ్డగు గోవు( గోరు విధిం గొందటు నిన్నన నట్టి వేదముల్‌ 

దొడ్డం బరింత్రు వారి శ్రమ తోరము వ్యర్థము వేనిం గాంచనో 

చెడ్డ హరించు, రూపములు చెల్వము దాల్బెడు, సత్తు చిత్తులన్‌ 
దొడ్డ నినుం దవ స్తుతులం దుష్టము లా శ్రుతులం బరింప( జూ 


గొడ్డావును గోరు విధము కొందటు నిన్ను గీర్తింపని వేదములను మిక్కిలి పరింతురు. వారి శ్రమ 
వ్యర్థమే. వేనిలో దురితములను హరించు నట్టి, చెలువంపు టవతారములు దాల్చునట్టి, సత్తు 
చిత్తులలో దొడ్డ వైన యట్టి నిన్ను నీ స్తుతులను గాంచనో యట్టి వేదములను నేను పఠింపను 
జుమీ. 


ఇది యదియు నివ్విధియు నీవు నెవ్విధియొ యె 
బుంగ దేవ భజింప నెజుంగుదు. గన 

నిమ్ము నీ ప్రతిమలు చూపు లింక స్పృశము 

భక్త పదములం గొను నతి వర నుతులను 


దేవా నీ విది యది లేక నివ్విధి యెవ్విధియో నే నెజుంగను. నిన్ను భక్తి బూజించుట మాత్రము 
నెజుంగుదును నీ ప్రతిమలను జూడ నిమ్ము, నీ భక్తుల పాదముల దర్శనము స్పర్శను గన 
నిమ్ము. నా నమస్కారమును నుతులను స్వీకరించుము. 


దొరికిన దెల్ల నీ కిడుదుం దుడ్చెద నీదు గృహమ్ము బంటునై 
పర(గుదు లేక మాయయె లవమ్మును భూసుర సూర్య వహ్నులన్‌ 
వర పురు షాత్మలన్‌ వెలయు బాహు చతుష్క సురూప మ్రైక్కుదుం 
బరమపు భక్తి యోగమున మగ్నత నిమ్ము కృపారసమ్మునన్‌ 


చం. 


దేవా నాకు లభించిన దెల్ల నీ కర్పింతును. బంటునిగా నీ యాలయముల నూడ్చెదను. ఇంతయు 
నైన మాయ లేక యుందును, విప్రుల యందు, సూర్య వహ్ను లందు, నుత్తమ పురుషు లందు 
వెలసెడు చతుర్చాహులతో (జక్కని రూపము గలవాండా నీకు మ్రైుక్కదను. నా పై గృపారసము 
నొలికించి భక్తియోగములో నన్ను మునుగ నిమ్ము. 


పరఃగదు దాన హోమ సుతపమ్ముల సువ్రత రాశి సాంఖ్య యో 

గ రతములం ద వైక్యము సుఖమ్ముగ నీదు సుసంగమమ్మునం 

బరమ సుఖమ్ము గోపికలు భక్తుల కన్నను మిన్న. బొందిరే 

వర మిడు భక్తినే రుజలం బాపుమ గృష్ట్ణ! మరుత్సురేశ్వరా! 10. 


దానహోమ తపముల వ్రతముల సాంఖ్యయోగము నందాసక్తుల వలన ని య్రైక్యము లభ్యము 
కాదు. నీ సంగమమున గోపికలు పరమ సౌఖ్యమును భక్తుల కన్న మిన్నణాం బొందిరి. కృష్ణా 
నాకు భక్తినే వరముగా నిమ్ము. గురు వాయూరు నాథా నా రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున+ దొంబది నాలుగవ దశకము. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 95. 


కైవల్య సిద్ది ప్రకార వర్ణనము. 


ఆది హిరణ్యగర్భు(డ వనంత శరీరుల గూడి మాయచే 
మేదిని ముగ్గుణమ్ములను మేనులు పుట్టంగ విశ్వయోనివే 
బూదిగ నయ్యె రెండు గుణముల్‌ గని సత్త్వము, పుట్ట భక్తియే 


నీదరి సత్త్వ మాటి నింక నిర్గుణ మూర్తివి నీవ యౌదునే 


ముందుగా ననంతమైన జీవులతో గూడి యుండ నీవు హిరణ్య గర్భుండ వైతివి. పిదప మాయ 
మజియు ద్రిగుణము లుదృవింప జీవులు ధరలో పుట్టగా విశ్వ యోని వైతివి. సత్త్వ గుణము 
వలనను నీ పై భక్తి పుట్టుట వలనను రజోగుణము తమో గుణములు రెండు నాశన మైనవి. 


సత్త్వగుణము కూడ నశింప నేను నిర్గుణ మూర్తివి యైన నీవే యౌదును. 


సత్త్వ గుణము విషయపు దోషమ్ము లెటి(గి 
నను దమస్సు రాజసములు తనరు దేవ 
మనసు గూడి యవారిత మనంగ నాప 


దిక్కగు( దురీయ మందు భక్తి యని తీవ 


సత్త్వగుణ మింద్రియ భోగముల దోషము లౌటు(గినను, రాజస తామస గుణములు మనస్సుతో 
ననివార్యముగం గలిసి చెలరే(గును. వాని నాపుటకు నాల్లవది యైన సన్నా్యాసాశ్రమమున భక్తియే 
దిక్కని దేవా నీవు బోధించితివి. 


తనరు బెక్కు కుద్రానందదములు గతులు 
జనుల కనుగుణముగ గృష్ణ సఖున కీవు 
చెప్పిన మహదానందద శివద భక్తి 


చం. 


చం. 


గతికి సమములానె గణింప(గ నలినాక్ష 


కుద్రమైన యానందము నిచ్చు మార్గములు జనుల కనుకూల మైనవి పెక్కులు గలవు. కృష్ణా ని 
సఖి డైన యుద్ధవునకుః జెప్పిన పరమానందము నిచ్చు శుభముల నొసంగు భక్తి మార్గమున 


కవి సమానము కాం గలవా? 


జలచర జీవ రాశి కట సర్వము తోయ మయంపు రీతి నీ 
వలని చెలంగు భక్తి కిలం బన్నుగ దృప్తి వహింప నెల్ల ది 
క్కులును సుఖమ్ములై తనరం గోరరు శక్ర విధాతృ లోకముల్‌ 
వలవరు యోగ సిద్దుల నవాంఛిత సంగత మోక్షసౌఖ్యముల్‌ 


నీటిలో నుండు జీవులకు సర్వము నీటి మయమై నట్టులు నీ పై( జెలగిన భక్తికి దృష్తి సెందంగ 
దిశ లన్నియు సుఖ మయములై తనరగ నీ భక్తు లింద్ర లోకమును గాని బ్రహ్మ లోకమును గాని 
కోరరు. యోగ సిద్ధులను, గోరకయె వచ్చిన మోక్ష సౌఖ్యముల నిష్ట పడరు. 


నియతి వహింప కింద్రియపు నిగ్గును భక్తుడు దుఃఖ మందినన్‌ 
రయమున భక్తి సాంద్రత బరాజితముల్‌ సక లేంద్రియమ్ములే 
స్వయముగా గాల్చు( బాపముల భక్తియ కట్టల వహ్ని భంగి నిం 


ద్రియముల దుర్మ దాంధముల దిట్టతనం బింకం జెప్ప నేలయా 


ఇంద్రియముల మెటుంగు నరికట్టక భక్తుడు దుఃఖము నందినను వేగముగ భక్తి దృఢత్వమున 
నింద్రియము లన్నియు బరాజితము లగును. కట్టెలను నిప్పు కాల్చు నట్లు స్వయముగా భక్తియే 
పాపములను గాల్చును. దుర్మదాంధములైన యింద్రియముల దిట్ట తనము నింక. జెప్ప నేల? 


కన్నుల హర్ష భాష్పములు గల్లునె మేనున రో మహర్షముం 
జెన్నుగ6 జిత్త మార్దతను జెందక నిష్టలు విద్య లేలయా 
సన్నము కాగ భక్తి మదిం జక్షులు నంజన మంది చూచు న 


ట్లున్నత గాథలం జదువ నూరును దత్త్వమె యేల తర్కముల్‌ 


తే.గీ. 


మంచిగ మనస్సు తడియకున్న కన్నులలో నానందపు గన్నీరు, నొంటిలో పులకరింతలు కలుగ 
నగునా? మదిని భక్తి సన్నగిల్లిన నిష్టలు, చదువు లేల? కన్నులలో. గాటుక నుంచిన శుద్ధి 
యయి కన్నులు చూచి నట్టు లున్నతమైన నీ గాథలను జదివిన మనస్సు శుద్ధి యయి నీ 
తత్త్వము తప్పక తెలియును. తర్క శాస్త్రము లెందులకు? 
నిట మెయి సుఖసితి. దల్చి నిన్ను నిజన 

లట థి 
సాగ్రము గనుచు(' బూరకమం దణంచి 
గాలి చిత్త పద్మమ్మున మేలుగ రవి 
శశి శిఖులపై నిను దలంతు శ్యామలాంగ 


పొడవైన మేనున సుఖముగం గూరొ ఎని నిన్ను స్మరించి నా ముక్కు చివరి భాగమును జూచుచు. 
బూరకమున గాలి నాపి హృదయ పద్మమున రవి శశి వహ్నులపై భాగమున మేఘశ్యామా నిన్ను 
ధ్యానింతును. 


వర నీలాంచిత కేశు సన్మకర సౌవర్ణేద్ద సత్కుండలున్‌ 

దర హాసార్ద ముఖారవిందు విలసద్దామప్రభా కౌస్తుభున్‌ 
వరలక్ష్మీ కుతే వక్షు రమ్య తను శ్రీవత్సాంకు బాహోరు సుం 
దరు సౌమ్యోదరు స్వర్ణ చేలు మృదు పాదద్వంద్వు నేం దల్బెదన్‌ 


గొప్ప వైన నీలి కేశముల వాని, ప్రకాశించు స్వర్ణ మకర కుండలముల వాని, దరహాసముతోం 
గూడిన ముఖ పద్మము వాని, దామముతో వెలుంగు కౌస్తుభము వాని, లక్ష్మీదేవితో నున్న 
వక్షము వాని, నంద మైన దేహము వాని, శ్రీవత్సమతో వెలుంగు వాని నందమైన బాహువులు, 
నూరువుల వాని, సౌమ్య మైన యుదరము వాని, బసుపు పచ్చని వలువ వాని, మృదువైన 
పాదపద్మముల వానిని నేను దలంచెదను. 


ఉంచెద నన్ని యంగముల నుత్సుకతం గడు నంత చిత్తమం 
దుంచెద నీదు ధ్యాన మిక నుంతు ముఖమ్మున మందహాసమం 
దంచిత దృష్టి నొక్కిట ననంత సుఖప్రద చేతనమ్ముతో 

నెంచక యన్య మెద్ది మది నెంచుదు నేకత నుందు యోగిగా 


దేవా నీ యంగముల నన్నిటిపై మిక్కిలి యాసక్తి నుంచెదను. నా మనస్సు నందు నీ ధ్యానమునే 
యుంచెదను. నీ ముఖములోని మందహాస మందు నా యొప్పిద మైన దృష్టి నుంచెదను. ఒక్క 
చోట ననంత మైన యానంద మొసంగు జేతనముతో నన్య మెద్దియు నెంచక నిన్నే స్మరించెదను. 
ఏకాంతముగా యోగిగా నుందును. 


ఆరయ నిన్మ్మరింప నణి మాదులు లబ్దము లష్ట సిద్ధులున్‌ 
దూరపు విన్కియున్‌ వలదు దూరము సేయు న వెల్ల ముక్తినిం 
గోరుదు నిన్ను మాత్ర మిల కోటి సుఖమ్ముల కాలవాలమున్‌ 
మారుత పట్టణేశ దయ మాపుము రోగము లెల్ల నా కింకన్‌ 


చూడా నిన్ను స్మరించిన నణి మాదిగ నష్ట సిద్ధులు లభ్య మగును. దూర శ్రవణము కూడ 
లభించును. కాని యవి యెల్ల ముక్తిని దూరము సేయును గాన వలదు. కోటి సుఖములకు 
నాలవాల మైన నిన్ను మాత్రము గోరుదును. గురు వాయూరు నాథా దయతో నా రోగములను 
మాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమునం దొంబది యైదవ దశకము. 


10. 


చం. 


తే.గీ. 


ల్‌ 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 96. 
భగవద్విభూతి వర్ణన, కర్మ జ్ఞాన మార్గాధికారి నిరూపణ, చిత్తోపశమన ప్రార్థనములు. 


స్వయముగ నీవ బ్రహ్మవు యశశ్చరితుండ వ కార మక్ష రో 
దయముల నోమ్మనంగ నగు దథ్యము మంత్రము లందు రాజులం 
దయ మనువౌదు వింపుగ మహర్షుల నారదుండున్‌ భృగూత్తముం 
డయితివి కామధేనువవె యారయ జంతువు లందు నున్నతిన్‌ 


యశస్వి యైన దేవా నీవు స్వయముగ బ్రహ్మవె, యున్నతమైన యక్షరములందు న కారమవు 
మంత్రము లందు నోం కారమవు, రాజు లందు మనువవు, మహర్షు లందు నారదుండు మజియు 
భృగుండవు, బాన్నత్యమున( బశువులందు( గామధేనువవు. 


అరయ బ్రహ్లాదుండ వసురు లందు వైన 
తేయు(డవు విహగమ్ముల దివ్య నదివి 
నదుల ఫణుల ననంతు(డవు దలహపగ న 
నశ్వరు డనంతుండవు నీవ విశ్వమూర్తి 


దైత్యు లందు బ్రహ్లాదుండవు, పకు లందు వైనతేయుండవు, నదు లందు గంగా నదివి, సర్పము లందు 
ననంతు(డవు విశ్వమూర్తీ నీ వశ్వరుండవు ననంతు(డవును. 


బలి చక్రవర్తివి బ్రహ్మణ్యులందు( గ్రతువు లందు జపయోగ మవుదు వీవు 

వర వీర జనులందు. బార్జుండ వీవు సదుత్తమ భక్తుల నుద్ధవుండవు 

బలవంతు లందలి బల మీవ యురుతర తేజస్వు లందలి తేజ మీవ 

యంత ముండదు నీ మహత్వమునకు విశ్వమందు నన్నియును నీయంద యుండు 


భాసమానమై కన్పట్టు వస్తు జాల 


చం. 


మెల్ల నీవ జీవు(డ వీవ యెంచ( బ్రకృతి 
వీవు లేనిది వెతకంగ నిందు నందు 
గాంచము ప్రపంచ మందు నే కొంచె మైన 


పవిత్రు లందు బలి చక్రవర్తివి, క్రతువు లందు జప యజ్ఞమవు, వీరప్రవరుల నర్జునుండవు, భక్తు లందు 


నుద్ధవు(డవు, బలవంతుల లోని బలము నీవు, తేజస్వుల లోని తేజము నీవు, నీ మహత్త్వమున 


కంతము లేదు, విశ్వములో నన్నియు నీ యందే యుండును. ప్రకాశవంతమై కన్పడు వస్తువు 
లెల్లయు నీవ, జీవుండు ప్రకృతు లీవ, యిందు నందు నెందు బ్రపంచ మందు నీవు లేనిది యేదియు, 
గొంచె మైనను లేదు. 


వర నిజ ధర్మ వర్ణ సువిభాగ విధుల్‌ శ్రుతు లందు నుక్తముల్‌ 
పరఃగ(గ జేయ నీ పయిన భక్తి వహింప విరాగ వృద్ధి గా 
సొరిదిని సత్త సంతసము స్ఫూర్తియునాౌ నిను దమ్ముగాం దలం 
తు రెటి(గి మూల కారణము తో(ప జగత్తున కెల్ల నీ వనన్‌ 


వేదములలో జెప్ప బడిన స్వీయ ధర్మములు కుల ధర్మములు పాటించి నీ పైన భక్తి నుంచగ 
వైరాగ్యము వృద్ధి కాగ క్రమముగా నునికి, యానందము, చేతనత్వము నయిన నిన్ను తాముగా 
దలంచెదరు. జగత్తున కెల్ల నీవ మూల కారణముగం దో,;యంా నెజింగి యట్టు లద్వైతమును దలంచెదరు. 


చను ద్రివిధమ్ము లంద నిను జ్ఞానము కర్మము భక్తి మార్గముల్‌ 
మనమున వీడ నాశలను మానవ కోటికి జ్ఞాన మార్గమే 

కన నింక రక్తి కరముల, గర్మ పథమ్ము, నొసంగ నీక వా 

ని నడుమ నున్న వారి కిక నిత్యము మేలగు భక్తి మార్గమే 


నిన్ను బొందుటకు జ్ఞాన, కర్మ భక్తి మార్గము లని మూడు విధము లుండును. మనస్సులలో నాశ 
లన్నింటిని వీడిన వారికి జ్ఞాన మార్గము మే లగును. కర్మము లందు రక్తి కలిగి కర్మములను నీకే 
యొసగిన గర్మ యోగము మే లగును. ఈ రెంటికి మధ్య నున్న వారికి నిత్యము భక్తి మార్గమే మే 
లగును. 


చేరును సత్క్సతమ్ములను శీఘ్రుమ జ్ఞానమొ భక్తియో భువిన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కోరుదు రుద్భవింప నిట కూర్మి దివౌకస నారకుల్‌ సిరిన్‌ 
మూరె భవమ్మ యొజ్జ నడపుం దరి గాలివి నీవ దాంటుదున్‌ 
మూరి భవాంబుధిం గొలిచి నూజు విధమ్ముల నిన్ను భక్తితో 


ఈ భువిలో మంచి పనుల వలన జ్ఞానము కాని నీ పై భక్తి గాని కల్లును. అందులకే స్వర్గ వాసులు 
నరక వాసులు నిక్కడ పుట్టుటను గోరుకొందురు. భాగ్య వశమున నా కిక్కడ పుట్టుక కల్గెను. గురువు 
నావికుండు కా(గ నీవు గాలి కాగ ని న్ననేక విధముల భక్తితోం గొలిచి యూ సంసార మనెడు 
సాగరమును దాంటుదును. 


వెదకి యవ్యక్తు జ్ఞానులు వే భవముల 
సిదు లగుదురు కష్టము సిది కర్మ 

ధ్‌ జ్‌ ధ్‌ 
యోగులకును సత్వర ఫల మొసగు భక్తి 
నీదు సన్నిధి దానిని నెమ్మి నిమ్ము 


జ్ఞాను లనేక జన్మల పిదప నవ్యక్తుండ వైన నిన్ను శోధించి సిద్ధిని? బొందుదురు. కర్మ యోగులకు సిద్ధి 
వడయుట కష్టతరము. భక్తి మాత్రము సత్వర ఫలము, న్స్‌ సన్నిధి, నొసంగును. దేవా యా భక్తి నాకు 
నిమ్ము. 


బ్రహ్మ తత్త్వ మెటు(గ గోరి వ్యాసుం డడరె 
మిగుల గాఢపుం బద భక్తి మించ ముక్తి 
కరమున నిలుచు. జిత్తము కదల గష్ట 
మగును భక్తి శికయు నీ దయ గలుగ నగు 


బ్రహ్మతత్త్వ జ్ఞానము నెటుంగ వ్యాస మహర్షి చాలా కష్ట పడెను. గాఢ మైన భక్తి యున్న ముక్తి కర 
తలామలకము. మనస్సు చంచల మైన భక్తి కష్ట మగును. అభ్యాసము, నీదయ యున్న నది 
కలుగును. 


కష్ట కర్మ పథము వీడి కథలు వినిన 
శ్రద్దను వహింప నలవియె సంగమ చ్యు 


తే.గీ. 


తే.గీ. 


తి కలుష మెజీగి నుతుల హృది నిలువంగ 
నీవు వీత సంగు నగుదు నేను భక్తి 


కష్ట మైన కర్మమార్గమును వీడి శ్రద్ధ వహించి నీ కథలను వినినను గోరికలను జయింప శక్యము కాదు. 
దోషములను గుర్తించి భక్తితో నిన్ను నుతింప(గ నా హృదయ మందు నీవు నిలిచిన నేను సర్వసంగ 
పరిత్యాగి నౌదును. 


విప్పు డ్‌ డార్జితం బైన విత్త మణంగ 
జనులు బాధింప6 గాలము జనులు కావు 
గ్రహములు మనస్సుమాత్రము కత మని పడ 
సెను బ్రశాంతి నా కది కల్ల జేయు మయ్య 


ఒక విపుని తాను సంపాదించిన విత్త మెల్ల నశింప జనులు బాధించు నప్పుడు నతండు జనులు, 
కాలము, గ్రహచారము లీ దుఃఖమునకు కారణము కావు. మనస్సు మాత్రమే కారణ మని మది 
నెజింగి ప్రశాంతిని బొందెను. దేవా నా కా శాంతిని ప్రసాదించుము. 


ఐలు డూర్వశి వివశు(డై యనవరతము 
సుఖములు వడసి పిమ్మట కుద్ర మని త 
లంచి ముక్తుం డయ్యె నిను భజించి యట్ల 
యణ.చి రక్తి రుజల నాపు మనిల పురప 


ఇలా తనయు( డైన పురూరవు( డూర్వశికి నిత్యము వశుడై సుఖము లనుభవించి చివరకు నది కుద్ర 
మని యెటి(గి నిన్ను భజించి ముక్తిం బొందెను. గురువాయూరు నాథా యవ్విధి నా రక్తి నెల్ల నణ(చి నా 
రోగములను బాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమునః దొంబది యాటివ దశకము. 
ఏకాదశ స్కంధ పరిచ్చేదము సమాప్తము. 


తే.గీ. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ద్వాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 97. 
ఉత్తమ భక్తి ప్రార్థనా మార్కండేయోపాఖ్యానములు. 


జ్ఞానము శ్రద్ధ కర్త యిలు సంతస మింకయు తిండి కర్మముల్‌ 
గానంగ ముగ్గుణమ్ములను గన్పడు భేదము వాని వానికిన్‌ 
హీనము మధ్యమమ్ము నింక నెంచ(గ నుత్తమ మట్లుం గాకయే 
నీ నతు లింక క్షేత్రములు నిర్గుణముల్‌ మటి యిచ్చు సిద్ధినే 


జ్ఞానము, శ్రద్ద, కర్తయు, నిల్లు, సంతోషము, నాహారము, కర్మము లందు సత్త్వ 


భేదము లుత్తమము, మధ్యమము మణియు నధమము లన(గ6 గనిపించును. అట్లు గాక ని వైన 


రజ స్తమో గుణ 


స్తోత్రములు, నాలయములు నిర్గుణములు. అవి సిద్ధిని ప్రసాదించును. 


నిన్నిడి చిత్త మందు మటి నీ కొజకై పను లెల్ల, జేయుచున్‌ 
సన్నుతి సేసి భక్తులను జక్కంగః దిర్గుచు. బుణ్యభూములన్‌ 
మన్నన చోర విప్రుల సమమ్ముగ జేసి యసూయ స్పర్థయుం 
గ్రన్నన వీడి మచ్చరముః గందును నిన్నిట నెల్ల జీవులన్‌ 


దేవా చిత్తము నందు నిన్నుంచి, నీ కొికునే పనులను జేయుచు, నీ భక్తులను నుతించి, పుణ్య 
క్షేత్రములు దర్శించుచు, దొంగలను విపులను సమముగ మన్నించుచు,నసూయ, ద్వేషము, 
మత్సరములను గ్రన్నన వీడి యెల్ల జీవు లందు నిన్ను జూచెదను. 


అట్ల యర్చింతు నీ భావ మందు వజకు 
నేకత తెలియం జరియింతు నేక మగుచు 
భాగవత ధర్మ మణ(గదు పరమపురుష 
యట్టి భక్తి మార్గ మొసంగు మయ్య నాకు 


తే.గీ. 


తే.గీ. 


ఆ విధముగా నీ యేకత్వ మెటుంగు వటికు నర్చింతును. అద్వైతమును గుర్తింపంగనే నీతో 
నేకత్వము నంది చరింతును. భాగవత ధర్మ మెన్నటికి నణంగదు. పరమపురుషా యట్టి భక్తి 
మార్గము నా కిమ్ము. 


ఆయురారోగ్యములు నిత్య మవసరమ్ము 
భక్తి వృద్దికి భక్తి కవసర మౌను 

బాద సేవయ మందయ్యె, బాల యేటి 
పూజ బ్రతికె మార్కండేయుః డోజ నూని 


భక్తి వృద్ధి చెందుటకు నెల్లప్పుడు నాయురారోగ్యములు కావలయును. దానికి నీ పాద సేవయే 
యవసరము.ఆహా పాలు కూడ మం దైనవి. మార్కండేయు+ డను వా డొక్క సంవత్సర కాల 
ముత్సాహముతో' బూజ సేసి బ్రతికెను. 


ఘన భక్తుండు చిరాయువై తనరు మార్కండేయు+ డిద్ధాత్రి ని 
న్మన మందుంచి తపమ్ము సేయ+ గడు ప్రేమం బుష్పభద్రా తటిన్‌ 
మను కాలమ్ములు నాటు దేవపతియే మాత్సర్యతం బంపి ద్యో 
వని తానంగ సమారుతమ్ములం దపో భగ్నార్థమై యోడెనే 


పరమ భక్తుః డైన మార్కండేయుఃడు చిరాయువై భూమిపై వర్ధిల్లును. అతండు నిన్ను మనస్సులో 
నిల్పి పుష్పభద్రా తటిని నాటు మను కాలములు తపము చేయ నేడవ మను కాలమున 
నింద్రుండు ద్వేషమున నప్పరసలను మన్మథుని మారుతముతోం గూడి తపో భగ్నమున కై పంపి 
పరాజితు( డయ్యిను. 


నర సఖుండు నారాయణుం డరిగి మౌని 
కడకు నుతియింప బడి వర మడుగు మనిన 
భక్తినె యడిగి మాయం జూప మనె నకట 
కుతుకమున నేరకయు దాని వెతలు మదిని 


చం. 


అంత నర సఖుం డైన నారాయణుండు మార్కండేయ ముని కడకు నేగి వానిచే. బూజింపం బడి, 
వర మడుగు మనిన నతండు భక్తినే కోరి మణియు విష్ణుమాయను జూప మని యడిగెను. దాని 
వలన కలుగు వెతల నేరక యట్లడిగెను. 


చన నీ వంతటః గ్రమ్మె మేఘములు వర్షంబంత భూగోళమున్‌ 
మునిచెన్‌ సప్త మహార్ణవమ్ములు సుసంపూర్ణంబు నేకమ్ము గా 
వన రాశిం దిరుగాడి కోటి శకముల్‌ భట్టారుండే కాంచె బా 

లుని( బత్రిన్‌ ఘనవర్ణు( గాలి తొలి వ్రల్మూతిం బ్రకాశింపంగా 


అంత దేవా నీవు చనశా, మేఘములు క్రమ్మి వర్షములు భూగోళమును ముంచెను. సప్త 
సముద్రము లేక మైనవి. ఆ నీటి కుప్పలో నా ముని కోటి సంవత్సరములు తిరిగి తిరిగి నచ్చట 
నొక యాకుపై నొక్క బాలుని మేఘవర్ణుని( దన కాలి బొటన వ్రేలు నోటిలో నుంచికొని యుండగ 
గాంచెను. 


కని నిను మౌని సత్తముండు గగ్గురు కల్ల సమీప మేంగ స్ప 
ర్శ్భనమునకై నసాంతరము శ్వాసను గూడి చనంగం జూచి కు 
కిని వడి విశ్వ మంతయును జేరె బహిర్గతి శ్వాసతో ముద 
మ్మున నిను కాంగిలింప( జన ముందటి వాసము. జేరె వింతగన్‌ 


అట్టి నిన్ను ముని సూచి గగుర్పొడ ముట్టుకొనం జెంతకు రాగ ని శ్వాసతో ముక్కులోనికి, దూటి 
నీ కుక్షిలో విశ్వము నంతటినిం జూచి తిరిగి దిగ యూపిరితో బయటకు రాగ సంతసమున నిన్ను 
గౌంగిలింపం జేర వింతగా దాను మున్నున్న చోటునకు+ జేరెను. 


గౌరినిం. గూడి శంకరుడు కాంచ(గ మౌనిని వచ్చి వానికిం 

గోరక యిచ్చె. జావమినిం గూర్మిని నిత్యపు యౌవనమ్ము కే 
దారుడు నీదు సేవల ముదమ్మున నందును మూడు మూర్తులా 
కార మనంగ నీ వని ప్రకాశము సేయగ సర్వ రక్షకా 


అంత శంకరుండు పార్వతితో వచ్చి మార్కండేయునకు నిత్య యౌవనము, మృత్యు రాహిత్యమును 
గోరకయే వరముగ నిచ్చెను. నీవు త్రిమూర్త్యాత్మక మని తెలుపుటకునై నీకు ముని చేసిన పూజ 


తే.గీ. 


లెల్ల జగద్రక్షకా కేదారేశ్వరుండు సంతోషముగా నందుకొను చుండెను. 


అజ హరి హరుల పైపైన నమరు మూడు 

వాసములు పైన వైకుంఠ వాస ముండు 

ప్రకృతి మాయలు లేకయె వ్రజము నందు 

నుండు పవన పురప రుజ లుండ నీకు 10. 


బ్రహ్మ విష్ణు మహేశ్వరు లున్న నొకదానిపై నొకటి యుండు మూడు నివాసముల పైన వైకుంఠము 
మాయా ప్రకృతుల ప్రభావములు లేక యుండును. గోకులమున నున్న కృష్ణా గురు వాయూరు 
నాథా నాకు రోగములు లేకుండ జేయుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునం దొంబది యేడవ దశకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ద్వాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 98. 
నిష్కళ బ్రహ్మోపాసన. 


ఎవ్వని చేత గాన నగు నెవ్వని చే నిది యింక డిందునో 
యెవ్వని యందు విశ్వ మది యెవ్వడ్‌ యెవ్వని వెల్లు కారణం 
బివ్విధి వెల్ల వాక్కులకు నెవ్వండు దవ్వగు దేవ మౌనులే 
యెవ్వని నేర రాకృతిని నెన్న(డు మ్రైొక్కెదం గృష్ణ వానికిన్‌ 


ఈ విశ్వ మెవ్వని చేతః బ్రకాశ మైనదో, యెవనిచే నెవ్వని యందు లయ మగునో, యయ్యది 
యెవ్వఃడో , యెవ్వని వెలుగుల నివ్విధి వెల్లునో వాక్కులకు నెవ్వ డందందో, దేవర్షులు నెవ్వని 
రూప మెన్న+ డెటుంగరో యట్టి వానినిం (పరం బ్రహ్మమును) గృష్టా కొలిచెదను. 


జన్మ కర్మ నామమ్ముల సంభవింతు 
వవన మెంచి లోకమ్ముల నలర మాయ 
బె క్కరూప రూపమ్ముల విష్ణు హర్ష 
నిధివి కైవల్య మూర్తివి నిన్ను గొలుతు 


విష్ణు దేవా లోకముల రక్షణ మెంచి మాయ మీ బెక్కు రూపముల నే రూపములు లే కుండంగ 
జన్మములు, కర్మముల, నామములతో నుదృవింతువు. ఆనంద నిధివి, కైవల్య మిచ్చు నట్టి 
మూర్తివి నిన్ను గొలిచెదను. 


ఖగ మృగ మర్త్య నిర్ణరులు కౌణపు లందును రావు స్తీవియున్‌ 
మగ(డవు కావు ద్రవ్యమును మానుగ కర్మగుణమ్ము లన్వయ 
మ్ముగను దలంప రాదు మటి పుట్టువు పుట్టమి గాదు శేషమే 


మగు నన లక్షణమ్ము లరయంగ( బరంపు సుఖమ్మవే నతుల్‌ 


తే.గీ. 


తే.గీ. 


పక్షులు, జంతువులు, మానవులు, సురలు రాక్షసు లందును రావు. స్తీవియుః బురుషుండవు 
కావు, ద్రవ్యముగం గర్మ గుణములుగను దలంప రాదు. పుట్టువు బుట్టమియు నీకు లేదు మటి 
లక్షణములను గాంచ నింక మిగిలిన పరమానందమే నీవు. నీకు నమస్కారములు. 


ఎలమిని నీదు మాయ సృజియించితి వయ్య మహత్తహమ్ములుం 
గలియంగం బంచమాత్రలు జగత్తును భూతము లైదు నింద్రియా 
దులును తలంచి స్వప్న గతి దోర మడంచితి వంత కూర్మ మం 
ఘ్రుల వలెం గాలశక్తియె నిగుడ్పంగం జీ(కటి వెల్లితే నతుల్‌ 


ప్రీతితో నీ మాయచే మహత్తు, నహము, పంచ మాత్రలు ( శబ్ద స్పర్శ రూప రస గంధములు), 
పంచభూతములు ( పృధ్వి, జలము, నగ్ని, వాయు వాకాశములు) జ్ఞానకర్మదశేంద్రియములు, 
మనస్సు లతో జగత్తును గలలోని వస్తువుల వలె సృజించి తిరిగి, తాబేలు తన కాళ్ళను 
ముడిచికొను నట్లు, నీ లోనే లయము చేసితివి. కాలశక్తి కూర్చిన చీకటిలోను నీవు వెలింగితివి. 
నీకు నతులు. 


అణువు పనులు శబ్బబ్రహ్మ మరయ కాల 
మంచు విభు విశ్వ హేతువ యన్నిట గన 
బడెడు పురుష పరచిదాత్మ పలుకు శ్రుతులు 
జగతి మాయ నడపు కృష్ణ! సన్నుతింతు 


విభూ విశ్వకారకా, సర్వదర్శనుండ వైన పురుషా, పరచిదాత్మా నిన్ను వేదము లణువు, కర్మము, 
శబ్ద బ్రహ్మము, కాలము నని పలుకును. మాయతో జగత్తును నడపు కృష్ణా నిన్ను నుతింతును. 


అజ్జత గను జగతి రజ్జు వహుల భంగి 

కలిగిన కలుగ కున్న లేక యుభయమున 
శ్రుతుల వినికి నీదు కృప నది తజిగిన న 
సి యయి నటికు భవవని నిస్థేరి కొలుతు 


తే.గీ. 


అజ్ఞానము జగతిని ద్రాడుపాముల రీతి జూచును. అది కలిగినను, కలుగకున్న నుండియు నుండ 
కున్నను వేదములను వినుట వలన నీ యొక్క కృప వలనను నశింప(గ6 గత్తి యయి పుట్టుక 
లనెడు నడవిని నటికును. కృష్ణా నిన్ను గొలిచెదను. 


మన్ను కుండల స్వర్ణము మండనమ్ము 
లంబగిది నిజ మరయ నేడు వపువు నీది 
యద్వితీయమ కల ముగియ తిమిర మడ, 
గం గన నగు ద్రా డటుల నిన్ను గనుదు విద్య 


కుండలలో మన్ను, భూషణముల బంగారము విడ రాని యట్టులు కనడు రీతి నిజ మెంచనీి 
శరీర మిప్పుడు కూడ నద్వైతముగం గనిపించును. కల ముగిసి చీకటి తొలగ ద్రాటిని( జూడ కలిగి 
నట్లు జ్ఞానము కలుగ నిన్ను గాంచెదను. 


ఎవ్వని భీతి సూర్యు డుదయించు దహించును వహి గాలి తా 
నవ్విధి వీచు: బద్మజుండు నన్యులు నిత్తురు కాల చేష్టలే 

యివ్విధి నిల్పు( దీయు నింక నెవ్వడు స్థానములన్‌ నియంత్రణం 
బెవ్వ( డొనర్చు నట్టి నిను నేమును గొల్లుము కృష్ణ మ్రైక్కులన్‌ 


ఎవ్వని భీతితో సూర్యు డుదయించునో, యగ్ని కాల్చునో, గాలి వీచునో, బ్రహ్మ మున్నగు వారు 
కాలానుగుణపు( బనులు చేయుదురో, వారి నెవ్వః డివ్విధి స్థానముల నిల్పి తీయునో, నియంత్రణ 
మెవ్వండు వహించునో యట్టి నిన్ను గృష్ణా మ్రైక్కులతో మేము కొలిచెదము. 


మూడు గుణమ్ము లోమ్మగుదు ముజ్జగ కర్తవు ముగ్గు రీవయే 
మూడు శ్రుతుల్‌ నుతించు నిను మూడు యుగమ్ముల మూ డవస్థలం 
బాడిగ నుండి ముప్పదము పట్టి జగమ్ముల భేద హీనమై 

మూడు తటుల్‌ సెలంగు నిను మూడు విధమ్ముల నెమ్మి. గొల్చొదన్‌ 


దేవా నీవు ముగ్గుణముల వాడవు. మూడక్షరముల యోం కారమవు, ముల్లోకములను 
సృజించితివి. త్రిమూర్తులు నీవ, మూడు వేదములు నిన్ను మూడు యుగము లందు 
నుతించును, మూ డవస్థల (జాగ్రత్స్వప్న నిద్రావస్థలు) నుండి మూడు పదముల జగత్తు 


ల్‌ 


తే.గీ. 


తే.గీ. 


నాక్రమించి, మూడు కాలముల (భూత భవిష్య ద్వర్తమాన కాలములు) భేదము లేక చెలంగు నట్టి 
నిన్ను నేను మూడు విధముల (జ్ఞాన భక్తి కర్మ యోగముల) ప్రీతితో, గొలిచెదను. 


నిజ మైనది వపువు నీది శుద్ధము మెలకువ మిన్న నిత్య ముక్తుండవు లేవు 
కోరిక లెన్నండు గుణ గణాధారుండ వీవు ద్వంద్వమ్ముల కీ వతీతుం 

డవు వికారమ్ము లుండవు లేవు మూలము లంచ నిర్మల చిత్త మంచితమ్ము 
నిరవధిక మహిమ నెగడు దీవు సతతోల్లాసివి పరగు నారాయణాఖ్య 
మునుల నిస్సంగుల హృదయముల వెలుంగు 

దీవు పరమంపు టానంద మింక సాంద్ర 

మై తనరు చుండును బ్రకాశమై సతమ్ము 


నీల ఘనమేఘ సంకాశ నీరజాక్ష 10. 


నీల మేఘశ్యామా, నీరజాకా నీ మేను సత్యము, శుద్ధము, విబుద్ధము. నీవు నిత్య ముక్తుండవు, 
నిష్కాముండవు, సద్దుణాకరు(డవు, ద్వంద్వ రహితు(డవు, నిర్వికారుండవు, మూలములు లే నట్టి 
వాండవు, నిర్మల చిత్తుండవు, మహామహిమాన్వితు,డవు, నిత్యసంతో పివి, నారాయణ నామము 
నీ కతిశయించును, నిస్సంగుల మునుల చిత్తముల నుందువు, సాంద్రానందము మిక్కుటముగా( 
దనరు చుండును. 


అడ్డు లేనిది పండ్రెండు దొడ్డ మూల 

లుండు మున్నూటు నజువది యుగ్ర దంష్ట్ర 

లున్న కాలచక్రము దేవ యుజక నీకు 

నా పయి మరున్నగర నాథ యాపు రుజలు 11. 


దేవా కాల చక్రము పండ్రెండు మూలలతో మున్నూటు నజువది దంష్టలతో నడ్డు లేనిది. దానిని 
నాపై నుజిక నీయకుము. గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 


శ్రీమన్నారాయణీయమున+ దొంబది యెనిమిదవ దశకము. 


చం. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ద్వాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 99. 
భగవన్మాహాత్మ్యాను వర్ణనము. 


ఎంచంగ విష్ణు విక్రమము నేరికి శక్యము రేణుకోటి యే 

రెంచ సమర్ధు లౌదు రయ యిద్ధర ముచ్చర ణాక్రమంబుగా 
నుంచె జగత్రయమ్ము బరు వోర్చు జగమ్ముల బ్రీతి నిచ్చు( దా 
నంచిత సంపదల్‌ ఘనపు టక్షయ ధామము నేను గోరుదున్‌ 


విష్ణువు విక్రమమును గణింప నెవ్వరికి సాధ్యము? భూరేణువుల నెంచ(గ నెవ్వరు సమర్థులు? 
మూడు పదములతో ముల్లోకముల నాక్రమించెను. విశ్వపు బరువు నోర్చును. ప్రీతితో మంచి 
సంపదల నొసంగును. దేవా నేను ఘన మైన నీ యక్షయ ధామమునే గోరుకొందును 


ఆద్యుని విశ్వకర్త నసితాంగ నవీనుని నాథనాథునిం 

బాద్య నివేద్య యజ్ఞ సముపాసన లింపుగం జేయుచుండి కృ 
ష్లాద్యవతార కీర్తనము లంచిత రీతి నొనర్ప భక్తుండే 
వేద్యము సేరు నీ పదము వేగముగం దుది గీర్తిమంతు.డై 


ఆద్యు డైన వాని, విశ్వమును సృజించిన వాని, నిత్య నూతన మేఘ శ్యాముని, ప్రభువుల కెల్ల 
బ్రభు వైన వానిని బాద్యము నైవేద్యము యజ్ఞములు సముపాసనలు చేయు చుండి కృష్ణాది 
మహోన్న తావతారములను గీర్తన చేయు భక్త వరేణ్యుండు తుదకు కీర్తి మంతుండై వడి నీ 
పదమును జేరును. ఇది తెలియం దగినది. 


తెలిసిన రీతి సత్కవి నుతింప దగుం దమి వేదసారునిం 
దెలిసి భవంపు గాథలను దివ్యపు లీలలు నామజాలముల్‌ 
సులభ ముదావహమ్ములను సుందర లీల రమా ధవా మదిం 


తే.గీ. 


గలుగంగం జేయు. గీర్తనల గానము నా కిలా దత్త్వబోధమున్‌ 


సత్కవి తెలిసిన రీతి వేదసారుండ వైన నిన్ను నాసక్తితో నీ యవతారముల కథల నింక దివ్య 
లీలలను సులభ హర్ష దాయకము లగు నామములను తెలిసి సుందరముగ గీర్తింప వలెను. 


మాధవా నీ కీర్తనల గానము నాకు మదిలో తత్త్వ జ్ఞానము నొసంగును. 


వెన్నుని యెల్ల కర్మములు ప్రీతిని, జూడుమ ధర్మబద్ధముల్‌ 
చెన్నుగ మిత్ర భృత్య విధి, జేయండె యింద్రుని కీయ సౌఖ్యముల్‌ 
నిన్నిలం జిత్సకాశ పదు నెమ్మినిం గాంచిరి యోగ సిద్దులే 
సన్నుతి వప ప సల్పుదు రెల్లరు చారు గీతులన్‌ 


పరిశీలించి చూడుము (తన్ను దా ననుట) వెన్నుని పనులను ధర్మ బద్ధములను. ఇంద్రునకు 
మిత్రుని వలె సేవకుని పగిది సౌఖ్యము లీియంగం బనులను జేసెను కద. సిద్ధి పొందిన యోగులు 
నిన్ను జిత్రకాశపు టిల్లు గల వానిని సంతోషముగం గాంచిరి. విప్ర వరులు సుందర గీతములతోం 
జక్కంగ నీ సన్నుతి సేయుదురు. 


మేర పుట్టిన పుట్టెడు వారు నేర 

రయ్య నీ మహిమకు దేవ యరసి శ్రేయ 
ములు పొగడుదును వివిధ నుతులను ముజ్జ 
గముల కవల వికుంఠ మోకస్సు నీకు 


దేవా నీ మహిమకు. బుట్టిన వారు నింక బుట్ట బోవు వారు కూడ మేర నెజుంగరు. శ్రేయములను 
గాక్షించి నిన్ను బలు విధముల బొగుడుదును. ముల్లో కముల కావల నున్న వైకుంఠము నీకు 
నిలయము. 


ఆదిని బుట్టె నీరు పరమాత్మ వహించెను నిన్ను గుక్షిలో 
లే దల జీవ మెద్దియును లీలంగ నిద్రిల జీవు లుండె నీ 
లో దయ నంత నాభిని సరోజము వుట్టెను దిగ్గళమ్ములం 
బాదుకొనంగ గర్లికగ బంగరు కొండయె లోక రూపమై 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మొదట నీరు పుట్టెను. అది నిన్ను దనలో నుంచు కొనెను. జీవము లెవ్వియు లేవు. లీలంగ నీవు 
నిద్రించు చుండ జీవులు నీలో నున్నవి. అంత నీ నాభి నుండి యొక కమలము దిక్కు లనెడు 
రేకులతోం బుట్టెను. కర్ణికగ మేరు పర్వతము లోకములను సూచించుచు నుండెను. 


ప్రజ జగత్కర్త హరి యని నిజ మెటు(గదు 
వాని లోనం గల దనియు బరగ మోహ 
మరసి నామ రూపముల నధ్వరము లందు, 
దృప్తి, బొంది తలంపదు కృష్ణ నిన్ను 


జనము సృష్టి కర్త హరియే యని సత్య మెటు(గదు. వాని లోన జగ త్తున్న దనియు నెటు(గదు. 
మోహము తనరంగ నామములు రూపముల నరసి యాగములు చేయుచు. దృష్తి సెంది కృష్ణా 
నిన్ను దలంప దకట. 


వేయి తల లంఘ్రులు కనులు వెలయ విశ్వ 
మెల్ల నిండి యన్నియు నయి యెలమి దేహి 
చిత్తముల వసించి తగుల ముత్తరించి 

పొందు దీవు మోక్షానంద భోగ మెల్ల 


వేయి తలలు పాదములు కన్నుల నలరు చుండ విశ్వము నంతయు నిండి నీ వన్నియు నయి 
ముదమున దేహుల చిత్తము లందు వెలసి వానికి జిక్కక మోకానందమును బొందుచుందువు. 


అవిర ళానంత శుద్ధ బోధాత్మ! రక్తి 

లేని ముల్లోక రూపము లూని వెల్లు 

దు మహిమ నొక వంతయిన భాగమున జగము 
నిండ శేష మొంద ముదము నీకు నతులు 


అవిరళము, ననంతము నిర్మలమైన జ్ఞానాత్మకలవాండ రక్తి రహితమై ముల్లోక రూపముల నూని 
యొక్క వంతు భాగమున జగ మంత నిండ వెల్లుదువు. మిగిలిన యట్టి మూడు భాగము లానంద 
సాంద్రమై యుండును. అట్టి నీకు నమస్కారములు. 


కష్ట తరమ్ము నిర్గుణ మగాధము నేరంగ నీదు రూపముం 
దుష్టి నొసంగు జూచినను దోరపు సత్త్వ యుతంపు రూపమే 
యిష్టము మోక్ష సాగరపు టిద్ద తరంగ సమాన మూర్తి నా 


విష్టపు రూపు నిన్గొలువ వే రుజ లాపు మరుత్పురాధిపా 


నిర్గుణ మైన నీ రూప మగాధము తెలిసికొనుట కష్టతరము. సత్త్వముతో కూడుకొనిన నీ రూపము 
సూచి నంత సంతోషము కల్లును. మోక్ష మను కడలి యలలకు సమాన మైన మూర్తి (ప్రతిమ) 
నావేశించిన రూపమున నిన్ను గొలువనా కిష్టము. గురువాయూరు నాథా నా రోగము లాపుము. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమునం దొంబది తొమ్మిదవ దశకము. 


10. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 
(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము) 
ద్వాదశ స్కంధ పరిచ్చేదము 
దశకము 100. 
కేశాది పాద వర్ణనము. 


ఉ. చూచుచు నుంటి దేజమును సుందర సాంద్ర కవేల రాశితో 


తే.గీ. 


చం. 


దోచిన లోభనీయ మయి త్రుళ్లితి మున్గి సుధా రసమ్మునం 
దోచిన మధ్య నీ వడరి తోరపు బాలుని వేష మూనుచున్‌ 
వేచిన యౌవనమ్ము వృత వేద వ దిందుముఖీ సురర్షివై 


నీ తేజము నా నీలి కలువల రాశి మధ్య లోభనీయమై దోశుగం జూచు చుంటిని. వాని మధ్య నీవు 
యౌవన మేతేరు బాలుని రూపమున నుండ వేదముల వంటి సుందరీ మణులు, నారదుడు 
నిన్ను బరివేష్టించి యుండ నా దృశ్యామృతము నందు మునిగి త్రుళ్లితిని. 


నీలి నెటి జుట్లు దట్టమ్ము నిగ్గు మెజియ 

ల ల ౧ 
మూరి ముడువ రత్నములు మందార దామ 
ము వర పింఛమ్ము గాంచితి మురిసి చంద్ర 
రేఖ నిభ పుండ్ర మమరంగ లీల నుదుట 


నల్లని మెబిసెడు దట్టపు జుట్టున( బింఛము, రత్నములు, మందార మాల ముడువగ, నుదుటను 
జంద్ర రేఖ వలె పుండ్రము ప్రకాశింప నిన్ను మురిసి కాంచితిని. 


రుచిర కృపా ర సార్ధవ విలోల తరంగ నిభంపు భ్రూ విలా 

స చలన! నీల పక్ష్మ విల సన్నయన ద్వయ భాసి తేశ్వరా! 
ప్రచుర తర ప్రభా వితత రక్త సరోరుహ పత్ర ముగ్గ తా 

ర! చిర దయా విలోకన కలాప సురక్షిత విశ్వ! కావుమా 


చం. 


మనోజ్ఞ మైన కృపా రస మను కడలి యలల వలె విలాసముగా( గనుబొమలు కదల్బు వాడా, 
నీలి కనురెప్ప వెండ్రుకల వాండా, ప్రకాశించు నేత్రద్వయము కలవాశా, మిక్కిలి కాంతితో వెలుగు 
నెట్టని కలువ రేకుల వంటి రమ్యమైన కనుగ్రుడ్లు కలవాడా, నిత్యము దయావీక్షణ 
సమూహముచే రక్షింప(బడిన విశ్వము గల వాడా నన్ను గావుము. 


ఉన్నత రమ్య నాసిక మహోజ్వల దర్పణ గండ గండ కా 
ప 

సన్న చలచ్చవో మకర సాదృశ కుండల యుగ్మ దీప్త రా 

జన్నవనీత సన్నిభ లసద్రద బింబ నిభోష్ట నిత్య వ 

రన్నయ మందహాస ముఖ రాజ నిభానన నిన్ను జూడనీ 


ఉన్నత మైన రమ్యంపు నాసిక కలవాడా, యుజ్ఞ్వలమైన యద్దము వంటి చెక్కిళ్లు కలవాడా, 


చెక్కిళ్లు చేర గదలాడు కర్ణ మకర కుండల ద్వయముతో (బ్రకాశించు వాడా, ప్రకాశించు వెన్న 
వంటి తెల్ల దనముతో వెల్లు దంతములు, దొండ పండు వంటి పెదవులు కల వాడా, నిత్యము 
చిందు మంద హాసపు ముఖము కలవాడా, చంద్రుని వంటి ముఖము కలవాడా నిన్ను దనివి 
తీరం జూడ నిమ్ము. 


కర యుగ మందు భాసిలంగం గాంచన రత్న సుకంకణమ్ములో 
వర మురళిం గరమ్మునః బ్రవాళ నిభమ్మున నంగుళీ ప్రభల్‌ 
కరము వెలుంగ నోటి నిడి కమ్మని రాగము బ్రహ్మ శబ్దముల్‌ 
విరియ సుధా రసమ్మనంగ విశ్వము జల్లగ నుంచ నూ(దుమా 


బంగారపు రత్న కంకణములు నీ చేతులలో భాసిల్లం జేతితో గొప్ప మురళిని పట్టి పగడముల 
వంటి వ్రేళ్ల కాంతులు మిక్కిలి వెదజల్ల నోటిలో నుంచి కమ్మని రాగములు శబ్ద బ్రహ్మములను 
సుధారస మనంగం బలికింప, విశ్వము ప్రశాంతముగా నుండుటకు నూందుము. 


అరుణము దాల్బె నీ గళ మహర్షిశ మంచిత కౌస్తు భాభలన్‌ 
సిరి యను మచ్చ వక్షమున( జెన్నుగ భాసిలు లక్ష్మితోడుతం 
దరల తరమ్ము దీప్తములు తౌతిక షండ సరాది భూషలే 
యురమున( బూల దండ లవి యుండు మిళింద విలోలమానమై 


చం. 


అంచిత మైన కౌస్తుభ ప్రభలతో నిత్యము నీ కంఠ మెజ్టని కాంతి దాల్చినది. లక్ష్మీదేవితో శ్రీవత్సము 
ముత్యముల దండలు మొదలగు భూషణములు నీ వక్షమున నింపుగ భాసిల్లును. ఉరమున 
పూలదండలు తుమ్మెదలు పరిభ్రమించుచుండ నున్నవి. 


తను లేప్యమ్ముల సౌరభమ్ము జన చిత్తవ్రాతమున్‌ లాగగం 
దను మధ్యమ్ము లతా నిభమ్ము త్రిజగద్దార్యమ్మునై వెల్ల(గన్‌ 
ఘన నీలాశ్మ సువర పీత వసనాంగత్విట్టు లేపార ని 

ణి అ 
స్వన కాంచీ స్థిత కింకిణీ లసిత చిద్బాలున్‌ నినుం గొల్పెదన్‌ 


నీ శరీర గంధ లేపనములు జనుల మనస్సుల నాకర్షించుచున్నవి. లత వంటి నీ సన్నని 
నడుము ముజ్జగములను మోయగల్లినది. గొప్పదైన యింద్ర నీలము, బంగరు వోలు పచ్చని వస్త్ర 
కాంతులు వెదజల్ల, బంగారపు( గటి సూత్రపు గంటల రవములతో వెలుంగు జ్ఞాన మయ బాలుండ 
వైన నిన్ను గొలిచెదను. 


ఘనతర సున్ని తోరువులు కాంతల చిత్తము లాహరించుచున్‌ 
మనముల నొవ్వం జేయ(గ సమస్త జగమ్ములం బీత చేలమే 
యనువుగం గప్ప భక్తులకు నర్థము దాంయంగ నున్న జానువుల్‌ 
చనం జన లావునై తనరు జంఘ యుగమ్ముల నెంతు నెమ్మదిన్‌ 


సున్నితములు పెద్దవి యగు నీ తొడలు కాంతల చిత్తములను దోంచుకొనుచు సకల జగముల 
మనస్సులను నొప్పించు చుండ వానిని బచ్చని బట్టయే కప్పయణా, భక్తుల విత్తము దాచు నట్లు 
నుండు మోగాళ్లు, క్రమముగ లావుగ నౌ రెండు పిక్కలను నా చిత్తమున స్మరింతును. 


నీ పద గీతమే నయము నిత్యము నందెల మ్రైత లట్టులన్‌ 
లేపును నీ పదద్వయము లెస్సగ భక్తుల మున్గ భ్రాంతిలో 
నాపము నందు మందరము నప్పుడు కూర్మము భంగి దీన సం 
తాప హరంపు గోరులను దామ్రు విరాజులం గొల్లు వ్రేళులన్‌ 


అందెల మ్రైత వలె నీ పాద కీర్తన రవములే మేలు. భక్తులు భ్రాంతిలో మును(గ నీ పాద పంకజ 
ద్వయము, నీటిలో మునిగిన మందర పర్వతమును గూర్మము లేపి నట్లు, లేపును. దీన జనుల 


సంతాపమును హరించు నీ గోళ్లను, తామ్ర వర్ణమున వెల్లు నీ వ్రేళ్లను గొల్బెదను. 


యోగి వరేణ్య కాయమున కుత్తమ పాదము లంగకమ్ములన్‌ 
బాగుగ తీపి ముక్తిం గను వారల వేశ్మము కల్ప భూజముల్‌ 
వేగమ తీర్పం గోరికలు వీనిని నా మది నుంచుమా దయా 

సాగర కృష్ణ హర్ష మిడు శారపురాధిప త్రుంచి తాపముల్‌ 10. 


దేవా నీ యెల్ల యంగము లందు యోగులకు నీ యుత్తమ పాదములే చాల యిష్టము. ముక్తి, 
గోరు వారికి నిలయములు. కోరికలు తీర్చుటకు కల్ప వృక్షములు. దయానిధీ కృష్ణా వీనిని నా 
మనస్సు నందు నిల్పుము. గురు వాయూరు నాథా నా తాపములను ద్రుంచి సంతోషము 
నిమ్ము. 


క్షమియింపం దగు విశ్వనాథ నను వక్కాణింప నే నేరకుం 

డ మహత్త్వమ్మును జేయ స్తోత్రమును గాఢమ్మే సహస్రాధికం 

బు మహిం బద్య సుమాలి నింపుగను సంపూ రాయు రారోగ్యముల్‌ 

గమి సౌఖ్యంబుల నిమ్ము కైకొని నమస్కారమ్ము నారాయణా 11. 


విశ్వనాథా న్‌ మహత్తృమును బూర్తిగ నేరక చెప్పినందుకు గాఢముగ స్తోత్రము చేసి నందుకును 
నన్ను క్షమింపుము. ఇచట వేయికి మించిన యీ పద్య పుష్పములను స్వీకరించి సంపూర్ణము 
లగు నాయు రారోగ్యముల నధిక సౌఖ్యముల (అనంత సౌఖ్య వైకుంఠ వాసము) నిమ్ము. 


నారాయణా నీకు నమస్కారములు. 


ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర 
శ్రీమన్నారాయణీయమున నూటివ దశకము. 
స తాత్పర్య శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము సంపూర్ణము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము 


(శ్రీనారాయణ భట్ట తిరి కృతము :మూలము) 


గ్రంథ కర్త దంపతులు 


వివరములు: 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 


స్వగ్రామము: 

బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 

ఉద్యోగము: 

1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 

2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 

తః Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 


నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రినివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 


go వానా Ow gps i 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


. మాహేశ్వర దండకము. 

. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 
. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుండు 
. శ్రీమదాంధ్ర రామాయణము 

. శ్రీ బాల రామాయణము 


